లే “ ఇరివెంటి వ్యాసాలు 


డా॥ ఇ రివెంటి కృష్ణమూర్తి 





ఆంధ సారస్వత పరిషత్తు త్‌ 


తిలక్‌ రోడ్డు - హైదరాబాదు - 











Ryf— 206% 
ఆరో 
dls 116 


ఇరివెంటి వ్యానాలు 


ఢా॥ ఇరివెంటి కృష్టమూ రి 


షు 





ఆంధ సారస్వత పరిషత్తు ఈ 
తిలక్‌ రోడ్డు =. హైదరాబాదు 





సంపాదకీయం 


సౌజన్యం సొహార్ణం సాహిత్యం - ఈ మూడింటి సరస సంగమం ఇరి 
వెంటి కృష్ణమూలర్డి వ్యక్రిత్వోం. ,ఆతనిది నిర్మలమైన, మనస్సు; ధారాళమైన 
'వచస్సు; కళ్యాణాత్మకమైన తపస్సు. సంస్కృతం తెలుగు ఉర్దూ భాషా సాహి 
త్యాల గాంభీర్యం మాధుర్యం సౌందర్యం ఆతని హృదయ పేటికలో నిండుగా 
పరిమళిస్తుండేవి, ఆతనితో సంభాషించే సహృదయ మ్మితులకు చతురో కుల 
విందులలో ఆ పరిమళాలను అందిస్తూ ఆనందింపజేసేవాడు, తరతరాల భారతీ 
యార్షసంస్కారం, విశ్వజనీన సంభావనం ఆతని జీవన విధానంలో (పతిఫలి' 
స్తుండేవి విశ్వసాహిత్యాల విశాల భావస్పూ ర్తితో పాటు (పపంచ చరిత, 
భూగోళళాస్త్రం, సాంఘిక శాస్త్రం, రాజకీయ, శాస్త్రం, ఆర్ధిక కాస్త్రం, విజ్ఞాన 
శాస్త్రం, మన స్తత్త్వ శాస్త్రం, జ్యోతిళ్శాస్త్రం, వైద్యశాస్త్రం వంటి ఆనేక శాస్త్రాల 
సారం ఆతని జిహ్వా[గం'పై కదలాడుతుండేది. చరి(త్రలు నిర్మించిన, ధరి|త్రిని 
వెలిగించిన మహాపురుషుల పూర్ణపురుమల జీవిత గాథలతో ఆతనికి విశేష 
పరిచయం ఉండేది. చదువుల మర్మం, మానవ జీవన ధర్మత చక్కగా అవ 
గావాన చేసుకుని అనుష్టించిన ఉత్తమ సంస్కారాకృతి కృష్ణమూర్తి. 


తెలుగూ భాషా సాహిత్యాలపై కత్రి గట్టిన నిజాం నిరంకుశపాలనను. 
ఎదిరిస్తూ సాగిన తెలంగాణా ' విముక్తి మహోద్యమంలో పాల్గొని, కారాగార 
శ్లేశాన్ని అనుభవించిన స్వాతంయ్యత్య సమరయోధుడు ఇరివెంటి. ఆతడు నిస్వార్థ 
చింతనుడు, నిరవాంకార నిరాడంబర జీవనుడు. విశ్వవిద్యాలయాదర్శాద్యాప 
కుడుగా, యువభారతి అధ్యక్షుడుగా, అం[ధ(పదేశ సాహిత్య అకాడమీ కొళ్ళు 
దర్శిగా, ఆం(ధ్ర సారస్వత పరిషత్తు కార్యదర్శిగా మొన్న కన్నుమూసే డాకా 
తన విధ్యుక్త ధర్మాన్ని స|క్రమంగా నిర్వ రించిన ఆం(ధ్రభాషా సాహిత్య సేవా 
నిరతుడు ఇరివెంటి. 


aN 


ష్‌. 


- ఇరివెంటి కృష్ణమూర్రి (ప్రజ్ఞానూర్తి. ఆతడు కథలను అల్లినాడు. 
విమర్శలు వెలయించినాడు. పరిశోధనలు సండించినాడు, అనువాదాలు అందించి 
నాడు, బాల సాహిత్యాన్ని సంతరించినాడు. పఠనీయ (గంథాలను పరిచయం 
చేసినాడు. పెక్కు కావ్యాలకు పీఠికలు వేసినాడు. వ్యాఖ్యానాలు. వాసినాడు. 
రేడియో (ప్రసంగాలు చేసినాడు. ౪ 


ఆనేక సందర్భాలలో విత్వత్సభలలో పండిత గోస్టుకలో రసజ్ఞుల చర్చా 
వేదికలలో పాల్గొని తన ' నాగ్గరితో సద్యఃస్ఫూర్తితో సహృదయ శ్రోతలను 
(a ఖు అతో 
 రంజింపజేసిన ఉత్తమ వక్త ఇరివెంటి. ఉర్దూలోనూ ఇంగ్లీమలోనూ (పభావో 
'పేత్రంగా (పసంగించగల్లిన బహుభాషావేత్త ఆతడు, ' 


1960 నుండి 1989 వరకు - దాదాపు మూడు దశాబ్దాల కాలం _ పరి 


శోధనలూ (పత్యేక |గంథాలూ కాక, ఆయా సందర్భాలలో అనేక వ్యాసాలు, 


రచించినాడు ఇరివెంటి. అవన్నీ విభిన్న సాహిత్య - సంచికలలో పత్రికలలో 
'విమర్శ |గంథాలలో పాఠ్యపు స్తకాలలో ఆకాశవాణీ (ప్రసంగాలలో (ప్రచురితమై 
యావదాం[ధ దేశంలో (ప్రసారితమైనాయి. వాటిని యథాశ క్తి సేకరించగా 
ఇప్పటి వరకు నాకు దొరికిన వ్యాసాలివి. ఈ ము ప్పైయైెదింటిలో ఒకటి ఇంగ్లీమ 
భాషలో రచింపబడిన వ్యాసం కూడా ఉంది. వ్యాస సంపుటి సమ్మగత కోసం 
దాన్ని కూడా ఇందులో చేర్చినాను. వ్యాసాలలోని ము[దణ స్థాలిత్యాలను యథా 
మతి సవరించినాను. సహృదయ పాఠకుల పరిశీలన * సౌలభ్యం కోసం వాటిని 
కాల క్రమ పద్ధతిలో ఆమర్చినాను. (ప్రతి వ్యాసం చివరకు “సూచనిలో. వ్యాస 
(పచురణ వివరాలను, అందినంత మేరకు, (పత్యేకించి తెలిపినాను. 


. ఇరివెంటి వ్యాసాలు సాహిత్య (ప్రక్రియా వైవిధ్యానికి వివిధ విషయ 
వై పుల్యానికీ (పతి రూపాలుగా నిలుస్తాయి. చరిత్ర పరిజ్ఞానం, సంస్కృతి 
సౌరభం, భాషా సౌష్టవం ఈ వ్యాసాలలో దర్శనమిస్తాయి. భారతీయమైన ఆర్ష 
ధర్మాన్నీ ఆం(ధ్ర మహాకవుల సాహిత్య శారదా సందర్శనాన్నీ మ హాపురుషుల 





మనీషుల విశ్వజనీన సందేళాన్నీ ఈ వ్యాసాలు అందిస్తాయి. తెలుగు సాహిత్యం 


ల్లోని విభిన్న (ప(్రియలతో ధోరణులతో చక్కని పరిచయాన్ని కలిగిస్తాయి 
. ఈ వ్యాసాలు. అనేక విషయాలకు ఆధునిక యుగోచితమైన నిర్యచనాలూ, 
సాహిత్యాంశాలకు మౌలిక లక్షణ వివరణలూ ఈ వ్యాసాల్లో చోటు చేసుకున్నాయి, 
మేధనూ హృదయాన్నీ నెలిగెంకే ార్యవాలలమన సార్యదేశికమైన సార్వజనీనక 
మైన అనేక సత్యాలను వేద 'బుక్కులలాగా, మనీమల వాక్కులలాగా సూక్తి 
మహితంగా సహృదయ లోకానికి అందించినాడు ఇరెవెంటి ఈ వ్యాసాలలో. 


ఈ సంకలనంలోని వ్యాసాలు (గాంథికంలోనూ వ్యావహారికంలోనూ 
సోగినాయి. ఈ రెండింటి నిర్వహణలో ఇరివెంటి సామర్థ్యం భాసిస్తున్నది. 


ఇరివెంటి' లోకజ్ఞతకూ ఆతని ఆదర్శాన్నత్యానికీ ఆతని సముజ్జ్వల 
భావౌదాత్తానికీ ఆతని స్ఫటిక స్వచ్చమైన సభ్యతకూ ఆతని నిశిత విమర్శన 
(పౌఢిక్కీ ఆతని కవితో క్రికీ buss: రికీ అక్షరదర్పణం ఈ వ్యాస 
సంచయం. 


ఇరివెంటి విరివంటివాడు. ఇరుల నంటనివాడు, ఇరుకుద రుల నెరిగినవాడు. 
పౌరలు తెలియని వాడు, ఆతని సుధాస్నేహథలాన్ని అనుభవించిన మి(త్రులలో 
నేనూ ఒకణ్ని- ఆ భాగ్యాన్ని ఈ జన్మలో మరువలేదు. 


ఈ, వ్యాస సంపుటికి సంపాదకత్వ బాధ్యతనూ భాగ్యాన్నీ నాకు దయతో 
సహృదయతతో అప్పగించిన స్వాతం త్య సమరయోధులూ 'భాషా సాహిత్య 
సంస్థా నిర్వహణ దక్షులూ ఆంధ సారస్వత పరిషత్తు అధ్యక్షులూ మసీమలూ 


మాన్యులూ శ్రీ దేవులపల్లి రామానుజరావుగారికి నా హార్దిక కృతజ్ఞతాభివందనాలు, = 


ఈ వ్యాస సంకలనాన్ని ఆంధ్ర సారస్వత పరిషత్తు పక్షాన ప్రకటింప. 


జేయడం శ్రీ రామానుజరావుగారి జాదార్యానికీ, పరిషత్తు భాషా సాహిత్య 
సంసేవకూ నిదర్శనం, సహృదయ పాఠక లోకానికి సంతోషదాయకం. 


% 


ఈ 


¥ 
స్ట శ 


ఈ వ్యాస సంపుటిని ఇలా సంసిద్ధం చేయడంలో నాకు' సముచితంగా 
సలహాలందించిన. సహృదయ. శేఖరులు _. ఆచ్దార్మ్య ఎం. కులశేఖ రరావుగారికీ,. 
మి(తులు డా॥ ఎల్లూరి శివారెడ్డిగారికీ నా ధన్యవాదోలు: 

సహృదయలోకం. - ఈ సంపుటిని సందర్శించి. * సంతోషిస్తుందని. 
ఆశిస్తున్నాను. : x 


+ jy 


- ఇట్లు. 
హైదరాబాదు *.  వీధేయుడు 


1.8.1990 డా॥ తిరుమల శ్రీనివాసాచార్య 


x న్‌ 
న "a 





ఈక 
లు 








SS. Wn, తాకా. అక హో 


-- ఓరుగలు ' 
౧ 


ఛ|త్రపతి శివాజీ, ₹ 
పద్మాక్షీ దేవ్యాలయము 
పాఠకులు - రచయితలు 
తెలుగు రచయితల తీర్షని సమస్యలు 
సాహిత్యము ఇ యాథార్థ్యము 

ఆస్తిక భావం 

పోతన చరిత్రము - సమకాలీన (ప్రభావము 
మన చదువు సంధ్యలు 

దేవాలయముల |పాళశ సము 

కాళోజీ జీవనగీత 


" మంటలూ . మానవుడు ధ్వనికావ్యం 


విప్పవ కవిత 
శ్రీ మహాభాగవతం -, ఉపాఖ్యానాలు 
ఉపజ్జాసమన్న్వితుడు - భరద్వాజ 
(© 
తాళ్ళపాక అన్నమయ్య సాహిత్యం 
సహృదయలోకం ఉంటేనే సాహిత్యం 
పోతన దర్శించిన కృష్ణుడు 
ఇ 
తెలుగు కథారచయితలు 


. భీమన్న నాటక సాహితి 
మహాకవి శ్రీశ్రీ 
- భావకవిత్వము ౬ పరిశోధన 


1.9 
10-28 
24.26 
27_81 

82.85 
86_42 
48-47 
48.52 

' కకి_కర్రి 
59-64 
65.68 
69-74 
75-78 
79.82 
88-85 
86-92 
98.96 

97-101 

102-109 


1107 
+ te 


118-121 
- 122.181 


4 


28, 


24, | 
25. 


26, 


28. 


29. 
80. 
81. 
శిల, 
88, 
84. 
85. 
86, 


\ 


: లాక్షాగృవహాద హనం ' 


$ 


తెలుగులో కావ్య (ప్రబంధ ధోరణులు 
: (పేమ్‌చంద్‌ గీ 


* నిఘంటువులను ఎలా ఉపయోగించాలి ల్‌ 


భాష-చరి(త-సంస్కృృతి 

Evaluation ofa poetic work- 
A new method suggested 

by Kavisamrat Vishwanatha 


(వయోగశీలి _ శ్రీనాథ మహాకవి 
అకాడెమీలు - సకలగమ్య సుతీర్థ ములు, 
(ప్రాచీన సాహిత్యాధ్యయనము - ఆవశ్యకత 
నాటిక (ఏకాంకిక) 

సం(ప్రదాయోద్యమం - విమర్శ 

దాశరథి రచనలు : ఉర్దూ కవితారీతులు 


తెలుగు అభివృద్ధికి భాషా సాహిత్య సంస్థల కృషి 


ఆదర్శ రచయితలు - (పభాకరులు 


ఉఅళిళి 


ఇళళి 


182-188 
. 189.147 


148.161 
152156 
157.160 


161-166 


tke hi. 


167176... 


177.182 . 


188.188 
189.208 
204-209 
210-218 


219.226. 


227_296 


RY 





న గ 


1. ఓరుగల్లు 


బ్ర 


| ధక్షిణా పథమునందు ఐతిహాసిక, సాంస్కృతిక (పాముఖ్యముతో అలరా 


రిన మహానగ రములలో ఓథగల్లు నగ రమొకటి. ప్రస్తుతము దీనికి వరంగల్లు అని ' 
. పేరు. ఇది వరంగల్లు జీల్లాకు శే] దము. ,వాణిజ్యమునకు, పరి[శమలకు ముఖ్య 


స్థలము. ఓరుంగల్లు, ఓరుగల్లు, ఓరుకల్లు అనునవి దీని (ప్రాచీన నామములు. 
ఓరుగల్లు ఏకశిలా నగరముగి సంస్కృ్భాతీకరింవబడినది, ఈ నగరము రాజ 
ధానిగా పరిపాలించిన కాకతీయుల కాలములో కూడ ఈ సంస్కృతనామము 
బహుళ (ప్రచారము నొందియుండెను. పెక్కు. శాసనము లందును, సమకాలిక 
సారస్వతమునందును వకశిలానగ రము కళ్‌ పేరే కాననగుచున్నది. ఏక శిలా 
పట్టణమనియు, “ఏకోపలి అనియు, వకశిలాపురి యనియు నామాంత రములు 
వ్యవహారము నందుండెను, ఓరుగల్లు అనినను, ఏకశిల అనినను ఒక రాయి 
అని అర్థము. ఓరుగల్లు కోట నడుమ ఒక పెద్ద కొండ యుండుటచేత ఈ పేరు 
చః వట్టణమునకు కలిగినట్టు తెలియవచ్చుచున్న ది. సుమారు మూడు శ తాబ్దముల 
వరకు ఆం(ధ్రదేశమునకు రాజధానిగా విలసిల్లి యున్నందున ఇది “ఆంధ్ర 
నగర”మనికూడ (పసిద్ధి నొాందియున్నది. 


ఓరుగల్లు నగరము హైదరాబాదునకు ఈళాన్య దిక్కునందు 86 మైళ్ళ 
దూరమున బెజవాడకు పోవు రైలు మార్గమునందు ఉన్నది. ఈ రైలు మార్గము 
నందు (ప్రధానమైన జంక్షను కాజీశే పట. కాశీ బటనుండి తూర్పువైపు ఇఎచుమంచు 
పది మైళ్ళవరకు ఈ నగరము వ్యాపించియున్నది. కాజీపేట, హనుమకొండ, 
మఠెవాడ, వరంగల్దుకోట, ఉరుసు, కరీమాబాదు అనునవి కలిసి వరంగల్లు 
పట్టణముగా రూపొందియన్న వి. ఈ పట్టణము సముద్ర మట్టము నకు 2000 
అడు యెత్తున ఉన్నది. ఇచటి జనాభా 1,65.000 (1901 ). ద క్కను పీఠ 
భూమిలో ఏటవాలుగనున్న మాగాణములలో ఇది యున్నది, అందుచేత కెళ్ళి 
ఉష్టోగత కొంచె మధికముగ నుండును. ఇప్పటి వరంగల్లు పట్టణము కాకతీయ 


(ప్రభువుల కాలమున (వభవిల్లిన అనుమకొండ, ఓరుగల్లు రో తే రాజధానీ 
నగరముల ఐక్యరూపము, అనుమకొండ అనునది హానుమకొండ, హనుమద్దిరి 


Pe 


| 





2 . ఇరివెంటి వ్యాసాలు 


యను పేర్షతో కూడ వ్యవహృత మై మెనది, కాసనములందు ' అన్మకొండ అనియే 
యున్నది. ఈ వానుమకొండ నేడు ఓరుగల్లు నగరములోని ఒక భాగమే 
యైయున్నను |ప్రాబీనకాలమున ఇది 'రాజధానీ గౌరవమును పొందియుండినది. 


జీను శకారంభము నుండియే అనుమకొండ యొక్క నిర్మాణమును 
గురించి ఐతిహ్యములు లల్భించుచున్న వి. శ్రీల పర్వత (ప్రాంతమునకు చెందిన 
ఎరుక చేసాను వీరు, డొకడు 'హనుమద్గిరిని జయించి వశపరచుకొని తన 


' ఏలుబడి (కిందికి దెచ్చెను. “అనుమడు, 'కొండడు' అను వారు అతని 


కొడుకులు వారి పేరిట అకుమకొండ నిర్మింపబడినది 


నందగిరి (నాందేడు)కి రాజైన ఒక చాళుక్యరాజు చనిపోగా అతని 
న! అతని కొడుకులు పంచుకొనిరట. ఒకనికి అనుమకొండ సంక 
మించినదట. మరొకనికి కందారము లభించెనట, కటకపురపు బల్హహుడు కందార 


. మునకు ఏలికయైన సోమదేవుని నిహతుని జేయగా అతని భార్యయు, నిండు 


చూలాలు నగు సిరియాలదేవి హనుమకొండకు వచ్చి మాధవశర్మ అను ఒక 
(దావ్మాణుని శరణు పొందెను. సిరియాలదేవి కొడుకు మాధవవర్మ.. ఆతని 
కాలము (క్రీ, శ. 814, ఈ మాధవవర్మయే కాకతీయ వంశమునకు మూల 
పురుషుడని పద్మాక్షీ దేవాలయములోని శాసనము తెలుపుచున్నది. 


(క్రీస్తుళకము 1115-1158 సంవత్సరముల మధ్య అనుమ కొండలో 
రెండవ (పోలరాజు రాజ్యము సేయుచుండగా ఒకనాడు ఇపుడున్న ఓరుగంటి 
(ప్రాంతమునుండి హనుమకొండకు ధాన్యపుబండ్తు వచ్చుచుండెను. ఆకస్మికముగా 
నొక చోట ఒక బండి భూమిలో దిగబడెను. ఎంత పెనుగులాడినను ఆ బండి 
కదలదయ్యెను, ఏమిచిత్రమోయని కాపులచటనే ఆ బండిని వదలి వెళ్ళిపోయిరి. 
మరునాడు బలిష్టమైన ఎద్దులను తెచ్చి కట్టి లాగించినను ' బండి కదలదయ్యెను. 
చక్రములు (కిందికి దిగియండ వచ్చునని చూడగ వాటి ఇనుపకమ్ములు బంగారు 


కమ్ములుగ మారియుండెను. వారీయుదంతమును |పోలరాజున కెరిరగింఛిరిక్లి. 


(ప్రోలరాజు పరివారముతో వచ్చి అచట [తవ్వింపగా స్పర్శవేది లింగ మొకటి 
కనిపించెను. దాని (పభావముననే ఇనుప కమ్ములు బంగారు కమ్ము లయ్యెనని 
తలంచిరి. ఆ లింగమును అనుమకొండలో (పతిష్టించి, దేవళము కట్టించు తలం 


అకా 


శు 


Ae 


| ~ 


ఓరుగ ల్లు 8 


పుతో (తవ్వించి దానిని బండిపై చేర్చుటకై (ప్రోలరాజు పరివారమున కాజ 
యిచ్చెను. ఎంతమంది |ప్రయత్నించినను అది కదలలేదు. జరిగినవార్త తెలిసి 
కా శేశ్వరవాసులగు శ్రీ శ్రీరామారణ్య (తిపామలను, మహేం[ద శ్రీపాదులను, 
హిడింబా(శ్రమ (మెట్టిగు ట్ల) వాసులగు . (త్రిదండ- బువ్షిస త్తములను బిలువనంపి 
(ప్రోలరాజు ఆ స్పర్శవేది లింగమును చూపెను. వారు అచటనే దేవళమును 
నిర్మింప వలయుననియ్య, ఆ లింగమును కదిలింప శక్యము కాదనియు చెప్పిరి. 
రామారణ్య (తిపాదుల యాజ్ఞ చొప్పున కాశ. 909 (శ. శ, 987) శుభకృద్వర్ష 
కార్తీక శుద్ధ పంచమినాడు "శ్రీవిద్యాయం[త (క్రమమున లింగమును మధ్యనుంచి 
(ప్రోలరాజు నగ రము నిర్మింపజేసి లింగ స్పర్శచే లభించిన సువర్గరాశిని నగర 
నిర్మాణమునకై వ్యయపరచెనట. ఈ నగర మధ్యమున ఒక శిలాఖండముగ 
నున్న కొండనుబట్టి యీ నగరమునకు ఓరుగల్లు (ఏకశిలా నగ రము) అని 
నామకరణము చేసినట్టు తెలియుచున్నది. 


ఓరుగల్లు నగరమునందు. కోటలు, బురుజులు, దేవాలయములు నిర్మాణ 
ములై నగరము దినదినాభివృద్ధి చెందుచుండగా అనుమకొండ (పళస్తి తగ్గుచు 
ఓరుగల్లు నగ రమునకు (పాముఖ్యము హెచ్చుచు వచ్చెను. 


వరంగల్లు |ప్రాంతమంతయు కొండల (ప్రదేశ మగుటచే శ (తుదు ర్భేద్యము 
గను యుద్ధమునకు మిక్కిలి అనువైన (ప్రదేశముగను తోచెను. అందుచేత 
మొదటి (ప్రతాపరు[దుడు (ర్నుదదేవుడు 1158-1105) ఓరుగల్లుచుట్టు శిలా 
(ప్రాకారము కట్టింప మొదలిడెను. రాజధానికూడ ఓరుగల్లునకు మార్చను. 


తరువాత “గణపతిదేవుడు (1198. 1261), రు[దమదేవి (1261. 1295) ఆ 
కోటను పటిష్టముగను, శతు దుర్భేద్యమైన దానిగను చేసిరి. అప్పటినుండియే 


ఓరుగంటి. శోభ చరితాత్మకమైన (ప్రాధాన్యముతో అతిళయించినది, ఓరుగల్లు 
కోట పటిషస్టమగు కొలది హనుమకొండ పై రాజులకు (శద్ధ తగ్గెను. ఓరుగల్లుపె 
దాడీచేయుటకు వచ్చిన శతు సైశ్యములన్నియు అనుమకొండ వరకు వచ్చి 
ఆగిపోయెడివి. అందుచేత హనుమకొండ  శ్యతువుల దౌర్జన్యమునకు గురొక్యాగుచ్చు 


వచ్చెను. నాటి హనుమకొండ కోట యొక్క చిహ్నములు ఇప్పుడు పూర్తిగా" త్య 


జీర్ణములై నవి. ఒక మట్టిగోడయు, ఒక అసంపూర్ణ ద్వారమును మ్మాతము 
ఇప్పుడు కనిపించుచున్న ఏ. 


ఇరివెంటి వ్యాసాలు 


కాకతీయ (ప్రభువులు జై నులుగ నున్నప్పుడు జైన దేవాలయములను 
గూడ కట్టించిరి. హనుమద్గిరి శిలలపై జై నతీర్ధంకరుల వ్మిగహములను చెక్కిం 
చిరి. అదే గుట్టపై పద్మాక్షీ దేవాలయము గూడ కలదు. ఈ దేవాలయములోని 
శాసనము కాకతీయుల వంళమును గూర్చి తెలుపుచున్నది. గుట్టవద్దనున్న 
చెరువులో జైన విగ్రవా శకలములు అనేకము లిప్పటికిని కానవచ్చుచున్న వి, 
కాకతీయులు శై వులుగా మారిన తరువాత జై నమత (ప్రాముఖ్యము తగ్గుచు వచ్చి 
నది. కాకతీయులు మహేశ్వర పాదో పద్మారాధకులుగా తమ్ము గూర్చి శాసన 
ములలో [వాయించుకొనిరి. వానుమకొండలోని సహస స్తంభ దేవాలయమును 
రు[దదేవుడు క్రీ.శ. 1164 లో కట్టించెను. చాళుక్య దేవాలయములవలెనే ఇదియు 
నక్ష [తాకార ముగా నున్నది. ఇందు సూర్య, విష్ణు, మహేళులకు గర్భాలయము 
లున్నవి. వాటిమధ్య నొక మండపము గలదు. అందు 'పెకప్పమీద లోపలి 
భాగమున నవ(గహముల (ప్రతిమలు చెక్కబడినవి, ద్వారబంధముల పె, స్తంభ 
ములపషె వివిధాకారములు గల లతలు, పుష్పములు చెక్క_బడినవి. ఈ దేవా 
లయము నందలి _స్తంభములపై గల శిల్ప కౌళలము నిరుపమానమై ఒప్పారు 
చున్నది. నల్దరాతిని మణి దర్పణములుగా మార్చిన తెలుగుశిల్సి కళానై పుణ్యము 
లందు కాననగును, అసంపూర్ణమును, శిథిలమును అయిన మంటప మొకటి 
దేవాలయమున కెదురుగ నున్నది. [ప్రధాన దేవాలయమునకును, ఈ మంటపము 
నకును నడుమ జీవకళతో నొప్పారు ఒక నంది విగ్రహ మున్నది. ఈ వి[గహ 
మును రాతితో తట్టిన ఆది కంచువలె (మగును. ఈ నందీశ్వరుని మెడయందు 
చెక్కబడిన మువ్వల పళ్టైడ ముద్దుల మూట గట్టుచు శిల్పి నైపుణ్యమును 
చాటుచున్నది. మంటపమునందుగాని, (పధాన దేవాలయమునందుగాని విగ్రహ 
ములు లేవు. కొంతవరకు శిథిలమైన శివలింగము మా(త్రము నేటికిని ఓరుగల్లు 
(వజల పూజాపురస్కార ములను పొందుచున్నది. దేవాలయావరణమునందు 
ఓక కోనేరున్నది. అందు భక్తుల స్నానపానములక్రై కల్పింపబడిన సౌకర్యములు 
నాటి నాగరకతా విభవమును (ప్రదర్శించుచున్నవి. రుద్రదేవుడు వేయించిన ఒక 


పెద్ద శాసనము ముఖద్వారమున నున్నది. తెలుగునందును, సంస్కృత వా. 


నందును రచింపబడిన ఈ శాసనమునందు ఈ సహస స్తంభ దేవాలయము 
నందలి (ప్రధాన ద్రైవతము రు(ద్రేశ్వరుడని పేర్కొనబడియున్న ది. అనారతా 
ధ్యయనాది తత్పరులైన |శ్రో(త్రియ (బ్రాహ్మణులకు ఆవాసముగను, చతువ్షన్టి 


< 


(0 


ఓరుగ ల్లు | 5 


కళాపరిపూర్ణ వేళ్యా జనమున కాలవాలముగను, సర్వసంపద్యశోవిరాజితము 
గను హనుమకొండ (పసిద్ధి నొందియుండెనని ఈ కాసనము తెల్చుచున్న ది, 


వరంగల్లునకును, వానుమకొండకును_ నడుమ కాకతీయుల కాలమున 
నిర్మింపబడిన భ(ద్రి యను చెరువొకటి కలదు._ ఇది నేటికిని (ప్రజాబాహుళ్యము 
నకు, స్నానపావాదులకు ఉపయోగ వడుచున్న ది. ఈ చెరువుగట్టునగల కొండపై 
భదకాళి దేవాలయమున్నది. (ప్రాబీనకాలము నుండియు ఇది (వసిద్ధ దేవాలయ 


ముగా నుండినట్టు ఐతిహ్యమున్నది. భది యని చెరువున కీ పేరు భ[దకాళ 


సంబంధముచేతనే కలిగిన దని (ప్రతీతి కలదు. 


ఓరుగల్లు నగరము కాకతీయ రాజధానియై, ఢిల్లీ సుల్తానులకు సహింప 
రాని సంపద్దెై్వభవములతో విరాజిల్లైను. ఈ నగ రమునకు కంచుకోట, ఇటుకకోట, 
పుట్టకోట, రాతికోట, భూమికోట, కంపకోట, గవినికోట అను ఏడు కోట 
లుండెనట. కాని (ప్రస్తుతము రెండు కోటలు మా|త్రమే కనిపించుచున్నవి. ఒకటి 
వెలుపలిది. ఇది మట్టిది. దీని చుట్టుకొలత 25 మైళ్ళు, అక్కడక్కడ ఈ కోట 
యొక్క. శిథిలములు కనిపింపగలవు. లోపలి రాతికోట బలిష్టమైనది, దాని చుట్టు 
కొలత 8 మెళ్ళు. దీనికి నాలుగు మహాద్వా రములు కలవు. (పాకృ్సళ్చిమ ద్వార 
ములు మాత్రము తెరచియున్నవి. (ప్రతిద్వారమునకును మూడు (త్రోవలున్నవి, 
(ప్రధాన ద్వారమును సూచించుటకు ఒక రాతి సింహ మమర్పబడినది. ద్వార 
మున కిరు [పక్కలయందును శిలానిర్మితములై న మెట్టున్నవి. శిల్మాపాకారము 
మీద అక్కడక్కడ కట్టబడిన బురుజులు డెబ్బది రెండు గలవు. వీటి పైభాగము 
విశ్ళాలముగ శున్నది. రాతి కోటను నిర్మించుటకు ఉపయోగింపబడిన రాళ్ళు 
నునుపుగ చేయబడి సున్నముతోగాని మట్టితోగాని సంబంధము లేకయే ఒండొం 
టిపై పేర్చబడియున్నవి. కోట చుట్టును లోతైన కందకము కలదు. ఈ మహా 
దుర్గము 1199లో |పారంభింపబడి 1261 [ప్రాంతమున పూ_ర్రియెనది. కొందరీ 
కోట నిర్మాణము 1199 వ సంవత్సరమునకు పూర్వమే (ప్రారంభ మైనదని 
తలచిరి. కోట నడుమ ఒక పెద్ద దేవాలయము అసంపూ ర్రిగా విడువబెక్తిళ్లట్లు 
ఇటీవలి (తవ్వకములు తెలుపుచున్నవి. ఈ “దేవాలయ (ప్రాకారమునకు నలు 
వైపుల మహాద్వారములు హంస+ఖరోపేతములై యున్నవి. అందొకటి, రెండు 
మా(త్రమే ఇప్పుడు పూర్తిగా నిలిచియున్నవి. సాంచీస్తూవద్వార ములకును ఈ 


6 ఇరి వెంటి వ్యాసాలు 


ద్వారములకును కొంత పోలిక యున్నది. ఈ ద్వారములపై చెక్కడములు 
మిక్కిలి హృదయాకర్షకఎలై ఒప్పుచున్నవి. మట్టితో నిర్మించబడిన 'ఈ కోట 
(వహరియొక్క ' చుట్టుకొలత, పొడవు నందు భార తదేశమునగల అన్ని కోటల 
(ప్రహరీల చుట్టుకొలతను మించిన దని తెలియుచున్నది. కోట లోపల ఇంకను 
చిన్న వియు, పెద్దవియ నగు దేవాలయములు 'పెక్కులు గలవు, వీటిలోని (పతి 
'శిలయు శిల్చాలంకృతమై. శిథ్ధిలము అయ్యు జీవకళతో ఉట్టిపడుచున్నది. కోటకు 
తూరుపుదిశయందు షితాబుథాన్‌ కట్టించిన మిక్కిలి ఎత్తైన దర్చారుహాలు, ఆతడు 
వేయించిన శిలాశాసనము కలవు. బొడ్డురాయిగ నున్న “$లాఖండ ముమీద ఎనిమిది 
కోణములదే ఆలంకృతమయిన ఒక బురుజు ఉన్నది. తలవరులీ బురుజుపె 
నియమింపబడి యుండిరి. దీని నానుకొని ఒక చెరువు కూడ కలదు. 


ఏక శిలానగరమునందు భై రవాలయము, చాముండేశ్వరీ ఆలయము, 
వీరభ (ద్రేశ్వరాలయము, బౌద్ధదేవుని విహారము, కుమారస్వామిగుడి, ముసానమ్మ 
గుడి, పాండవుల గుడి, కేశవ స్వామ్యాలయము, స్వయంభూ దేవాలయము, 
నరసింహాలయము మున్నగు ఆలయము లుండెను. ఏకవీ5ా, మైలారు దేవులకు 
ఉత్సవములు జరుగుచుండెడివి. జనులు వీకపురుమల నారాధించు చుండెడివారు. 
పల్నాటివీరుల కొక గుడికూడ నుండెనట! 


జనసమ్మర్థముగల రాజవీధులతోను, తోటలతోను ఈ నగరము శోభాయ 
మానముగ నుండెను. (క్రీ, శ. 1821 లో తురకసేనాని యగు ఉలఘ్‌ఖాన్‌ ఒక 
మెట్టపె నెక్కి ఓరుగంటిని చూచెనట! ఏ దిక్కు చూచినను ఆతనికి రెండు మైళ్ల 
పొడవున ఉద్యానవనములు, ధారాజల యం[తములు; మామిడి, అరటి, పనస 
చెట్టుగ ల తోటలు; మొగలి పొదలు, సంపెంగ చెట్టు, మల్లెపూవుల తీవెలు కని 
పించెనట! నగరము పేటలుగా విభజింపబడినట్టు కనిపించెనట. 


ఓరుగల్లు నగరమున నాగ రకులకు అవసరములై న | ప్రసాధములన్ని యు 


లభించుచుండెను. కోటకు వెలుపలి భాగమున మైలసంత సాగుచుండెను. వివికళ్ఞ్హ్ల 


వస్తుపుల పె చెల్లించవలసిన సుంకములను నిర్ణయించు శాసనము కూడ అక్కడ 
చెక్కబడినది. ఇప్పటికిని ఆ శాసనమున్నది.' ఆ చోటు నిపుడు _ థాన్‌సా హెబ్‌ 
తోట అందురు. ఆ కాసనమును బట్టి. ఇక్కడ నవధాన్యములు, కూరగాయలు 


శకం అ 


bw: 7 
ORS 


వివిధ ఫలములు, పుష్పములు, కస్తూరి చందనాది సుగంధ (ద్రవ్యములు, ఉప్పు, 
వివిధ ధాతువులు వి[కయింపబడుచుండెడివని తెలియుచున్నది. ఇందు అప్పటి 
(దవ్యమానము, కొలతలు పేర్కొ నబడియున్నవి. మట్టైవాడయని ఇప్పటికిని 
పిలువబడు వీథి యొక్కటి కలదు. ఒక్క- వీథియే కాదు. ఇప్పటి వరంగల్లులో 
చాల భాగమునకీ పేరే వ్యవహారమున గలదు. _"మభ్రైలుచేయ. వారందుండిరట. 
కనుకనే దానికి ఆ పేర్మువచ్చినదని అందురు. 

నేడేకాక నాడుకూడ ఈ పట్టణము పారిశ్రామికముగ గొప్ప కీర్తిని 
సంపాడించియుండెను, మార్కోపోలో యను ఇటలీ యా(్రికుడు, ఓరుగల్లులో 
సాలెపురుగు తంతువులకంటె సన్ననై న నూలు తయారు చేయబడుచుండెనని యు, 
అట్టి నూలుతో నేయబడి, పలుచనైై, విలువ, చెలువము కలిగిన ఆ వలువలను 
ధరింపకోరని రాజుల్లుగాని, రాణులుగాని (ప్రపంచమున నుండబోరనియు 
(వాసియుండెను. రసికులు, పరమధార్మికులు, పండితులు, పరిపాలనాదక్షులై న 
కాకతీయ (ప్రభువులు ఓరుగల్లును దివ్య సుందర నగరముగా తీర్చిదిద్ది. 
రథ గజ శకట హయ భటాళితో, |ప్రజాబాహుళ్యముతో కిటకెటలాడు ఘంటా 
పథములతోను, సర్వవస్తు విలసితములగు అంగళ్ళతోను పురమలరారుచుండెను. 
మేదరివారు, కుట్టుపనివారు, స్వర్ణకారులు, కుంభకారులు, ఇతర శిల్పులు 
అనవరతము తమ తమ పనులలో నిమగ్నులై యుండెడివారు. సుఖ (ప్రసాథనాది 
సమంచితములై న వేశ్యా గృహములే పం(డైండు వేలుండెనట. రాజన రకి 
మాచల్టేవి మేడ ఒక యాతా స్థలముగ భాసిళ్లిను. వేళ్యాగ్భహములు చ్యితళాలలె 
కూడ వరలెను,. చ్మితలేఖనమే వృత్తిగా గలిగినవారు ఇందు. దాదాపు పదునైదు 
, వందల మంది ఉండిరని ఏకామ్రనాథుడు (వ్రాసెను. ఆంధ్రోర్వీన మోసాలపై 
నున్న ఘటికా యం[తము సమయమును సూచించుచు గడియల ననుసరించి 
గంటలు గొట్టుచుండెడిదనియు, రేయి. 80౦ గడియలు, పగలు ల0 గడియలు 
వెరసి 60 గడియలు ఒక దినముగా క్రీడాభిరామమునుబట్టి తెలియుచున్నది. 
పూటకూళ్ళవారి ఇండ్లు కూడ లెక్క_లేనన్నియుండెను, అందు బలవర్ధకమును, 
రుచికరమునై న ఆహారము లభించుచుండెడిది. లక్ష్మణ వజ్జల యొక జల్లు 
ఇట్టివానిలో (ప్రసిద్ధమైనదిగా తెలియుచున్నది. ఆతనియింట ఒక రూక నిచ్చినచో' *4 
“కప్పుర. భోగి వంటకము, కమ్మని గోధుమపిండి వంటయున్‌, గుప్పెడు 
పంచదారయును, [కొత్తగ కాచినయాలనే, పెసర్‌' పప్పును గొమ్మునల్లనటి 


జె 


8 ఇరి వెంటి “ఫ్యాసాలు 


పండ్లును, నాలుగునై దు నంజులున్‌, లప్పలతోడ (కొంబెరుగులు” లభిరచెడివట. 
వీథులలో. పజలు వివిధములై న జూదము లాడుచుండెడివారు. పొ వ్రేళ్ళ పోట్లాట, 
కోళ్ళపోరు, మల్లయుద్ధము - ఇత్యాది (ప్రజా వినోదములు నగరమున (ప్రబలి 
యుండెను. వినుకొండ వల్లభరాయని (క్రీడాభిరామము నందు ఆనాటి ఓరుగంటి 
(ప్రజా జీవితము చక్కగా వర్ణింపబడినది, బమ్మెర పోతన, విద్యానాథుడు, 
 శిక్కన' సోమయాజి, పాల్గ్కురికి సోమనాథుడు, జాయపసేనాని, పరభరామ 
పంతుల లింగమూర్తి (చభృతులు*ఆం(ధ (ప్రజలకు సంస్కృతీభిక్ష పెట్టినవారు. 
"వీరందరు ఓరుగంటిని తమ ఉనికిచే పునీతము చేసినారు. రాజులు, మంతులు 
విద్వత్సభలు చేయుచుండెడివారు. నగరమునందు సాహితీ 'వాతావరణము 
(1 ఇ 
(వబలియుండెడిది. 


కాజీపేట (గ్రామమునందుకూడ -శెవ, వైష్టవాలయములున్నవి. ఇవి 


(ప్రాదీనములు. 19వ శతాబ్ధ్యారంభమున ఒక తురుష్క మహానుభావుని సమాధి 
కట్టబడినది. ఇప్పటికిని ఆ సమాధి వద్ద ఉత్సవములు జరుగుచుండును. 


(క్రీ. శ. 1808 నుండియే ఢిల్లీ సుల్తానులు కాకతీయ రాజవంశమును 
ధ్వంసము చేయుటకు (ప్రయత్నము లారంభించిరి. కాని రెండవ ప(త్రాపరు[దుడు 
ఆరుమాద్ద వారి నెదుర్కొనెను. ఓరుగల్లు శత్రు దుర్నిరీక్ష్యమయ్యెను, కాని 
ఉలఘ్‌ఖాన్‌ కీ, శ. 1821 లో దాడిచేసెను. ఆ దాడిలో (పతాపరుదుడు పూర్తిగ 
ఓడిపోయెను, ఆ మహారాజును వీరుని బందీగా తురకలు ఢిల్రీకి గొంపోయిరి. 
కాకతీయ రాజ్య మసస్తమించెను. ఏకశిలానగ రమునకు సుల్తాన్‌పూర్‌ అను 
నామకరణము చేయబడెను. (క్రీ: శ. 14౭2లో బహమనీరాజులు ఓరుగల్లును 
వళపరచుకొని ధ్వంసము చేసీరి. 


కాకతీయుల పతనానంతరము స్వేచ్చా పియులై న తెలుగు నాయకు 
లందరును ఏకమై, (పోలనాయకుని ఆధ్వ ర్యమున ఓరుగంటినుండి “తురుష్క 


లను పారదోలి ఇంచుమించు 50 ఏండ్దవరకు రాజ్యము చేసిరి. కాపయ్కో, 


నాయకుడు (ప్రోలయనాయకుని తరువాత తెనుగునేల నేలినట్టు శాసనాధార 
మున్నది. షితాబ్‌ఖాన్‌ అను బిరుదుగల సీతాపతి “యను ఆం|ధ్రవీరుడు 
అసహాయహరుడు. ఇతడు (క్రీ, శ. 1504లో ఓరుగల్లు స్వాతం(త్యమును (ప్రక 


స 


బ్‌. 


“రాలాలోధటర్థ్యాలోక్లులనేల ఏల సర్గ ARs 


శురుగల్లు 9. 


టించెను. కుతుబ్‌షాహీ రాజైన కులీ కుతుబ్‌షాను ఓడించెను. ఓరుగంటిని 


"రాజధానిగా వరించి రాజ్య పునర్‌ నిర్మాణమునకు పూనుకొనెను.. ఓరుగల్లు 


యధాపూ ర్వే' శోభను" సరపాదించుకోనుగులజిను. కాన 12 లో: శెలీ కుతుబ్‌షా 
కుట్రలు వన్ని యుద్ధమును (ప్రకటించెను. ఆ. యుద్ధములో సీతాపతి నివాతు 
డయ్యెను. విజేతలు, నగరమునందలి దేవయములను, భవనములను నేల 


గలిపిరి. గోలకొండ ఇ రుతుబుషాహీ రాజుల _ పతనానంతరము ఓరుగల్లు . 


మొగలాయీ రాజ్యములోని. భోగ మయ్యెను. మొగల్‌, చ[కవర్తులను ధిక్కరించి 
దక్కను సుబేదారై న నిజాముల్‌ ముల్కు (కి. శ. 1724 లో స్వాతం |త్యము 
వకటించుకొనెను. నాటినుండి ఇది ఆసఫ్థాహీ రాజుల పరిపాలనకింద నుండెను. 
1956 లో నవంబరులో ఆంధ్రప్రదేశ్‌ అవతరించెను. 


ఆంధ్ర |ప్రదేశమునందలి నేటి (ప్రధాన నగరములలో ఓరుగల్టు _.ఒక 


'తివాచీలనేతీకిది (ప్రసిద్ధి వపొంచుచున్నది. నూనెగింజలు, ధాన్యము, చేనేత 


వస్త్రములు, తివాటీలు, కలప ఇక్కడినుండి యెగుమతి యగుచుండును. 


రాజరాజ నరేంద్ర ఆంధ భాషానిలయము, శబ్దాను న. భాషా 
నిలయము విజ్ఞాన ప్రసారక కేం్యదములుగా గత నాలుగు దళాబ్దములనుండి 
పనిచేయుచున్నవి. పాలిటెక్నిక్‌ కళాశాల, ఆర్జు, సైన్సు కళాశాల ఇచట 
యున్నవి. పాఠశాలలు పెక్కులున్న వి. -ఆం(ధ్మ ప్రదేశ్‌ రాష్ట్రములో జనసంఖ్య 
యందేమి, చారి[త్రక (ప్రాముఖ్యము నందేమి ఆం(ధ్యపదేశ్‌ రాజధానియగు. 
హైదరాబాదు తరువాత వరంగల్లునే పేర్కొ-నవలసియుండును. ' వరంగల్లు 
ఆంధ్రులక్టు భావావేశమును కలిగించునదియె దినదినాభివృద్ధి పొందుచున్న ది. 


(ఈ వ్యాసం “సంగ హాం(ధ్ర విజ్ఞానకోళము' (సంపుటము త్రీలో న 
ప్రచురితం, ముద్రణ 1960.) 


> జః 


pS 


శ. ఛ తపతి శివాజీ మహారాజు 


పం[డెండవ శతాబ్ది తుదిభాగమున భరత ఖండమునందు మహమ్మదీయ 
- (ప్రభువుల యధికారము నేలక్షానిన నాటినుండియు, హెందవ ధర్మానుయాయు 
లకు చెడ్డరోజులు (ప్రారంభించెను. మహమ్మదీయులు పాలకులుగా నుండి హిందూ 
ధర్మమును, సంస్కృతిని రూపుమాపుటకై సర్వవిధముల యత్నించి కొంత 


వరకు కృతార్థత చెందిరి. ఈ ఘోర విపత్తునుండి హైందవులను కాపాడుట కె 


యత్నించినవారిలో ముఖ్యులు రాజపుత్రులు, మహారాషమ్ట్రలు ఆని చెప్పవలసి 
యున్నది, కాని వీరన్యోన్య సహకారముతో మెలగని కారణమున వీరి ఆశయ 
ములు సంపూర్ణముగ ఈడేరలేదు. హైందవ ధర్మ పునరుజ్జీవనమున కె 
మహారాష్ట్ర్రమున గొప్ప కృషిసల్పిన మహాపురుషుడు సమర్థ రామదాసస్వామి: 
ఈయన యందు ఆధ్యాత్మిక తత్త్వమును, ధర్మో ద్ధరణాలిలాషయ మూ రభ 
వించెను, 


ఈ స్వామి కేవలము ముముక్షువు కాడు, సాంఘికముగ , రాజకీయముగ 
నానాటికి పతనమగుచున్న హిందూ సమాజమును అభ్యున్నతికి తేవలయునను 
పవి[త్రాశయము కలిగినవాడు. ధీరోదాత్తుడై న. శివాజీకి ఆయన కర్తవ్యోప 
దేశము చేసి కర్మయోగిగ శివాజీని తీక్చెదిద్ద గలిగెను. శివాజీ మహారాజు 
జీవితము ధర్మ(ప్రపూర్ణము, వీరరస విలసితము. మహారాష్ట్ర జాతిలో జాతీయ 
భావములను పెంపొందించి, వారిలో నిక్షి ప్తములై యున్న మహాళక్తులను 
విజృంభింవజేసి, రాజ్య నిర్మాణశ కిని (ప్రసాదించి, దేశోద్ధ రణము గావించినవాడు 
ఛత్రపతి శివాజీ మహారాజు. 


మహారాష్ట్రల యుదంతము శివాజీక పూర్ణమ ౦తగా తెలియదు. మహా 


రాష్ట్ర (ప్రాంతమును, రాష్ట్రకూటులు, చాపప్యులు, యాదవులు పరిపాలించిరి. 
పదునాల్గవ శతాబ్దమున దేవగిరి యాదవరాజులు అల్లావుద్దీన్‌ చ(కవర్తిచే పరా 
జితులైరి. పిదప బహమనీ సుల్తానులకు లోబడి వారి రాజ్యము చీలికలై న 


తర్వాత కొంత భాగము అహమద్‌ నగర సుల్తానులకును, కొంత (ప్రాంతము. 


కు 


ఛత్రపతి శివాజీ మహారాజు dt 


బీజపూర సుల్తానులకు దక్కెను. పదునేడవ శతాబ్దారంభమున సమర్థ రామదాసు, 
తుకారాము మున్నగు మహాభక్తులు ధర్మ (పబోధకులుగా నుండిరి. వీరు మహా 
రాష్ట్రలలో స్వమతాభిమానమును, సామాజిక దృక్పథమును పొటమరింపజేసిరి. 
:బీజపూర్‌, అవామ్మద్‌ నగర రాజ్య | (ప్రాంతములలో మహారాష్ట్ర (పముఖులు 
కొందరు సైనికులుగను, ఉద్యోగులుగను (ప్రవేశించి, రాజా(శ్రయమును సంపా 
దించికోని “జాగీర్జారులుగ [ప్రబలు లగుచుండిరి. మొగలాయి చ[కవర్తుల రాజ్య 
విస్తరణ కాంక్షకు గురియె తమలో తాము కలహించుకొనుచు, దక్కను నందలి 
_ మహమ్మదీయ రాజ్యములు బలహీనములగు చుండినవి. ఇట్టి రాజకీయ, సాంఘిక 
పరిస్థితులు మహారాష్ట్రల విజృంభ ణమునకు కారణములై నవి. 


మహారాష్ట్రులల్లో భోంస్టే కుటుంబము ఈ సందర్భమున [పాముఖ్యమును 
గడించినది. ఈ వంశము వాడైన శహాజీ అనునాతడు అహమద్‌నగర నవాబుల 
కొలువున నుండి ఆ రాజ్యము పై దండెత్తి వచ్చిన మొగలు చక్రవర్తి షాజ 
హాన్‌తో యుద్ధమునకు తలపడి, అహమద్‌నగర స్వాతం[త్యమును రక్షించుటకు 
(వయత్నించి విఫలుడయ్యెను. పిమ్మట వీజపూర్‌ నవాబుల నాశయించి, 
- పూనాను జాగీరుగా సంపాదించెను. మహారాష్ట్రులను సంఘటిత పరచినచో వారు 
శౌర్యమునందును, [క్రమశిక్షణ యందును మొగలులతో పోటీపడగల సామ 
ర్థ్యము కలవారగుదురని తొలిసారిగా ళవోజీకి తోచినది. మొగలులను ఎదిరించిన 
మహారాష్ట్రులలో శహాజీయే మొదటివాడు. ఈ శహాజీ కుమారుడే ఛత్రపతి. 
శివాజీ మహారాజు. 


బాల్యము నుండియు ధర్మయోధులయిన రామాయణ, భారతవీరుల' వీరో 
చిత కార్యకలాపములు, ధర్మోద్ధర ణాభిలాష యొంట బట్టించుకొని పరమతోల్న 
ణమును అరికట్ట సమకట్టిన శివాజీకిని, వీజాపూరు సుల్తానుల (ప్రాభవమునకును 
తన మనుగడ ముడిబెట్టుకొన్న శహాోజీకిని మార్గములు వేరయ్యెను. 


పూనాకు సమీపమున శివనేరుగిరి దుర్గమున 10, వ్మప్రియల్‌ 16లో 
శివాజీ జన్మించెను, శివనేరున నున్న శివాయిదేవి వర్యపసాదమున జన్మించేన ఈొ, + 
వాడగుటచే తల్లి జిజియాబాయి తన కుమారునకు శివాజీ యని పేరు పెన్టైను. 
దాదోజీ కొండదేవ్‌ అనునొక (బాహ్మణుని సంరక్షకత్వమున. తన భార్యయెన 


12 ఇ ఇరివెంటి వ్యాసాలూ 


జిజియాబొయిని, కుమారుడై న శివాజీని నిల్చి శహాజీ బీజాపూరునందు నివసింప 
సాగెను. కొండదేవ్‌. శివాజీకి మల్హయుద్ధము నందును, గురపు- స్వారియందును, 
ఖడ్గచాలనము నందును నై పుణ్యము ఆలవడునట్లు చేసెను. 


- అక్బరు, హైదరలీ, రణజిత్‌సింగ్‌ మున్నగ్రి మధ్యయుగ వీరుల వలెనే 
శివాజీ నిరీక్షరాస్యుడని చార్మితకు లూపొంచుచున్నారు.. శివాజీ స్వహస్త లిభిత 
మైన ప్మ్యత మొకటియును. లబ్ధిము కాలేదు. కాని ఆతడు రామాయణ, మహి 
భారత గాథలను విని, ధర్మాభిరతి, త్యాగము, రాజ్యనిర్వహణ విధానము, ఆహవ.. 
పాటవము, రాజనీతి మొదలగు విశేషములను ముజ్బ్జముగా నెరిగినవాడై యుండెను. 
అతడెచ్చటికి బోయినను హిందూ, ముస్టిం భక్తులు పాడిన పాటలు వినియును, 
పురాణ, కీర్తన, భజన కాలక్నేపములందు పాల్గొనియును, అనేక ధర్మరహస్యము- 
లను, సూక్ష్మములను తెలిసికొనుచుండెను. ఈ కారణముచేత నే, = (గంథావ 
లోకనము లేకపోయినను, కర్మవీరుడుగ , రాజ్యపాలనాదక్షుడుగా అతడు కృత 
కృత్యుడు కాగలిగెను. మధ్యయుగము నందు నేతృత్వమునకు కావలసినది 
కర్తవ్యానుర క్రియే కాని, భావశబలత, పాండిత్యములు కావు, 


వూనాకు పశ్చిమదిశయందు పడమటి కనుమలలో 90 మైళ్ళ పొడవును 
12 నుండి 2% మైళ్ళ వెకల్పునుగల ఒక లోయ ప్రాంత మున్నది. ఈ (ప్రాంత 
మునే మావళ్‌ (సూర్యుడ స్తమించు భూమి) అందురు. ఈ (ప్రాంతమున ఎన్నియో. 
లోయలు, చిట్టడవులు ఉన్నవి. ఉత్తరదిశ నుండు లోయలలోని జనము కోలీలు. 
దక్షిణ దిశయందుండు వారు మరాఠాలు. ఈ రెండు జాతులవారు మిక్కిలి 
ఉత్సాహవంతులు దృఢకాయులు, వ్యవసాయకులు, నిరాడంబరులు, వ్యసన 
రహతులు, ఈ (గ్రామములలో రాజ(పతినిధులు *దేశ్‌ ముఖ్‌' లనబడువారు 
“పాటిల్‌? అను (గ్రామాధికారుల నుండి రాజస్వము, పన్నులను సేకరించు- 
చుండిరి. ఈ దేశ్‌ముఖ్‌లు మరాఠాలు, శివాజీ జాతివారు. వీరు (బాహ్మణులకు 
పరిపాలనా వ్యవహారముల నప్పగించి, చిన్నచిన్న సైనికదళముల నేర్పరచి,. 


తమ అదుపులో నుంచుకొనుచుండిరి. ఈ "దళములు శత్రువుల దాడి నుండో, 


_ కాపాడుటకును, బందిపోటు దొంగల పీచ మడంచుటకును ఉపయోగపడు 
చుండును. ఈ మావళశేలు శివాజీ విజృంభణముతో పెకి వచ్చిరి. ఈ మావశేలతో” 
శివాజీ స్నేహమును సంపాదించి, వారికి నాయకుడయ్యెను. "శివాజీ సైన్యమునకు- 


| 


సళ్ళ 


౪ గ 


ఛత్రపతి శివాజీ మహారాజు . 18 


మావశేల సంఘమే వెన్నెముకగా "నుండెను. మావశేలు శివాజీని తమ నాయ 
కునిగను, సంరక్షకునిగ ను పరిగణించిరి. పునహా[ప్రాంతమునందలి చిన్నచిన్న 
నాయకులు, పొలెగాం(డ్రు (గామములను కొల్లగొట్టుచుండిరి. న్యాయ, ధర్మములు 
నశించెను. అంతః కలహములు మెండయ్యెను. జ [ప్రాంతము 'శ క్రీగల వానికే 
సర్వస్వమయ్యెను. . ఇట్టి విపత్కర పరిస్థితులలో 'తన దూరదృష్టిచేతను, శక్తి 
సామర్థ్యముల చేతను, నిష్చక్షపాత వైఖరిచేతను శివాజీ ఆ పల్లీయుల హృదయ 


_ ములను వళపరచుకొనేను, అతనీ రాజ్యమునకు పునాదులు వేసినది ఈ పీడిత 


(పజావృదయములే, హిందూ మత విధ్వంసకులకు విరుద్ధముగ శివాజీ 
మావశేలను పురికొల్పి, చై.తన్యవంతులుగ చేసి, వారిలో జాతీయ భావమును 
(పజ్వలింప జేసెను. 


ఈ ఆశయములకు ఫలమే శివాజీ మహారాజు. కొండదేవు కడ నాతడు 
చిన్నతనము నుండియే పరిపాలనానుభవమును కొంత గడించుకొని యుండెను. 
సమవయస్కు_లై న మావశేలతో స్వేచ్భావిహారము చేయుచు అడవులలో, కొండ 
లలో (పభుత్వాధికారులు తారసిల్రినప్పుడు వారిని తికమకలు పెట్టి వారియొద్ద 
నుండు రాజధనమును శివాజీ కాజేయుచుండెడివాడు. అతని దృష్టిలో నిదియొక 
వీరోచిత చర్య. అహమద్‌ నగర మంతరించి పోవుట చేతను, ఆ (ప్రాంతమున 
అరాజక ము [ప్రబలి యుండుటచేతను శివాజీ కిట్టిచర్యలను అవలంబించుటకు 
ఉత్సాహము కలిగెను. 


శివాజీ సహ్యపర్వత [ప్రాంతమున అడవులలో, లోయలలో, మావశే 
యువకులతో పరి భమించుచు, అందు నివసించు జనులతో సంబంధము లేర్ప 
రచుకొనుచు ఉండెను, విశ్వాసపా(త్రులైన అధికారులు కొందరు శ్యామ్‌రాజ్‌ 
నీలకంఠ, రంజేకర్‌ బాలకృష్ణ హనుమంతే, సోనాజీపంత్‌, రఘునాథ్‌ కోర్డే. 
ఈ నల్గురు 1642 లో శహాజీచే పునహాకు పంపబడిరి. వారు అతని జాగీరు 
నిర్వహణ భారము వహించుటకు నియమితులై యుండిరి. 1646లో బిజ్ఞాపుర 
సుల్తాను అగు ఆదిల్‌షా అస్వస్థుడగుటచే కర్ణాట నాయకులు ప 
(వకటించుకొనుచుండిరి. రాజ్యపరిపాలనము పట్టమహిషి బారిసా హెబా హ స్తగత 
మయ్యెను, శివాజీకి ఇదే అదను. 1647 లో కొండదేవుడు దేహయ్యాత చాలించెను, 


ba 


14 ఇరివెంటి వ్యాసాలు" 


ఇక శివాజీకి సలహాలిచ్చు వారు కాని, ఈతని స్వేచ్బావిహారముపట్ట మనస్తాపము 
చేందువారు కాని, మందలించువారు కాని లేకుండిరి. 

కొండదేవుని మరణమునకు పూర్వమే బిజాపురపు సర్జారును మోసము: 
చేసి “యుద్ధము చేయకుండగనే శివాజీ తోరణదుర్గమును స్వాధీనపరచుకొని 
యుండెను. ఈ దుర్గములో నున్న ధనరాశి అతని వళమయ్యెను. ([ప్రచండగడ 
మని ఈ కోట కాతడు కొ త్రపేరు పెపైను. ఈ కోటకు 5 మైళ్ళ దూరముననే 
అదే కొండల నడుమ రోజ గడము అను కొ త్తకోటను నిర్మించెను. ఈ యుదం 
తము బీజాపూరులో తెలిసెను. ఆయిన నేమి, కొందరు మంతుల నతడు వివిధో 
పాయములచేత తనకు అనుకూలురుగ మార్చుకొని యుండిన వాడగుటచేత 
నారు దాని కెట్టిపాధాన్యమియ్యక మిన్న కుండిరి. పూనాకు పోవు మార్గము 
సంర క్షించుచున్న చాకన్‌ దుర్గముపె కొండదేవుడు ఫిరాంగ్‌ జీని దుర్గరక్షకునిగ 
నియమించి యుండెను. ఇతడు విశ్వాస పా్యతుడగుటచే శివాజీ కూడ అతనినే 
నియమించెను. బారామతి, ఇందాపూరు దుర్గాధికారులు కిమ్మనకుండ శివాజీకి 
లొంగిపోయిరి. ఆదిల్‌షా రాజ్య ప్రతినిధికి శివాజీ లంచమిచ్చి కోడాంగ్‌ దుర్గమును 
వశపరచుకొనెను. _ | 


1648లో ఈ రాజ్య విస్తరణ కార్యక్రమము . ఆగి పోవలసివచ్చినది. 


దక్షిణ ఆర్కాటు జిల్లాలో రాజ(పతినిధిగాను బీజాపూర్‌ సుల్తానుల సర్దార్‌గా' 


ఉన్న ము స్తఫాథాన్‌ శివాజీ తం[డియైన శహాజీని నిర్బధించి అతని ఆస్తిని, పరి 
వారమును స్వాధీనపరచుకొనెనని కర్ణాటకము నుండి వార్తలు వచ్చెను. శివాజీ 
రాజనీతిని (పదర్శింపనెంచి, అప్పుడు . దక్షిణమున బిజాపూరు సుల్తానులకు 


(పబల విరోధులై న మొగలులతో మంతనములు జరిపెను. మొగలు రాజ(ప్రతినిధి- 


మురాద్‌బక్షీతో సంబంధ మేర్పరచుకొనెను. అంతకు పూర్వము అహమ్మద్‌ 
నగరములో మొగలుల నెదిరించిన శహాజీని క్షమించి, బిజాపూర్‌ రాజుల చెర 
నుండి ఆతని ని విడిపించినచో నతడు మొగలులతో చేరువనియు, తాను కూడ 
మొగలాయి (ప్రభువులకు విధేయుడనై యుండెద ననియు రాయబార మంపెను. 


కాని ఆ (ప్రయత్నము సఫలము కాలేదు. బిజాపూరు సుల్తాను శహాజీని రాజధానోకి ఇ 


తెప్పించి మొగలులతో చేరకుండ మర్యాదలుచేసి తన వానినిగ జేసికొని విడుదల 


చేసెను. 1648 లో బిజాపూర్‌ సుల్తాను రోగ గ్రస్తుడగుబచే పురందర దుర్గాధిపతి. 


స్వాతం[త్యమును (పకటించెను. శివాజీ సమయస్ఫూర్రికలవాడు. పురందర 


ఫలే లీ 


rT 


. 


గా 
॥ 


ఛత్రపతి శి వాజీ మహారాజు 15 


దుర్గాధిపతి తన' సోదరులకు భాగ మియ్యకుండుటను గమనించి, ఆ సోదరుల 


నడుమ చీలికలు కలిగించి ఆ దుర్గమును స్వాధీన. మొనర్చుకొనెను. 1656 లో 
జావళీ, రాయగడములను తనవిగా జేసికొనెను. జావశీకోటకు సమీపమున (పతాప 
గడమను కోటను నిర్మించెను. అదే కోటయందు మహాళ క్రి ' భవాని దేవాలయ 
మును స్థాపించెను. ఆ దేవియందు శివాజీకి "అత్యంత భక్షి పపత్తులుండెను, భవానీ 
దేవి యాదేశము ననుస్మకించియే శివాజీ తన కార్యకలాపములను జరిపినట్లు 
అతని అనుచరుల విశ్వాసము.” శివాజీ కరవాలమునకు 'భవానీ'యని పేరుండెను, 
సూపా అనుకోట గూడ ఈ సందర్భముననే వశమయ్యెను. 1856 లో: సూపా, 
బారామతి, ఇందాపూర్‌, పురందర్‌, రాజగడ్‌, కోదాణ, తోరణా, రోహిడా, 


టికోణా, లోవాగడ్‌, రాజమాచ్‌ దుర్గములు శివాజీ అధీనములయ్యెను. సింహగడ్‌ 


అను కోటను పట్టుకొను సందర్భమున శివాజీ తన |ప్రాణమి(త్రుడైన తానాజీ 
మాల్‌సురే అను మహాపీరుని కోల్పోయెను. తానాజీ మరణము శివాజీ జీవితమున 
అత్యంత విషాద ఘట్టము, నవంబరు 4, 1656న బిజాపూర్‌ సుల్తాను మహ 


మ్మద్‌ ఆదిల్‌షా మరణించెను. ఈ సంఘటనము శివాజీ కార్య కే[తమును 
మరింత శ క్రిమంతము గావించినది. 


శివాజీ స్వాతం[త్యమును వహించి జాగరూకతతో రాజ్యసంరక్షక 
కార్యమును నిర్వహించుచు - మొగలుల జోలికి పోలేదు. బిజాపూర్‌ సుల్తాను 
లతనికి మొదటి నుండియే శ(తువులు. ఇక మొగలులను కూడ ఎదిరించిన ఏనచో 
తన (పయత్నము వమ్ము కావచ్చునని అతడూహించి యుండును, 1658 నుండి 
మొగలుల అధీనమున నున్న దక్షిణ భారతమునకు రాజ(పతినిధిగా జౌరంగ జేబు 
పరిపాలించుచుండెను. ఆడిల్‌షా మరణము తర్వాత జౌరంగజేబు బీజాపూరును 


లోగొనుటకీ (పయత్నము లారంభించెను. 


బిజాపూరు సుల్తాను శివాజీని లొంగదీయుటకు అస్టల్‌ ఖానును పంపించెను. 


శివాజీని కౌగిలించుకొని, నలిపివేసి చంపుటకు బలాఢ్యుడై న ఆఫ్టల్‌ థాను ఎత్తు 


వేసెను, శివాజీ ఆ మోసముగు తెలిసికొని, తానును మోసమునకు pan 
ఇద్దరు మోసగాం[డు పెనగులాడినపుడు తెలివిగ లవాడు అను. సే 
వలె థాను శివాజీని కౌగలించుకొని, (క్రమముగా బిగించుచు, తన స tte 


నకు కడంగ నుండగా, శివాజీ తాను గుప్తముగా. ధరించియున్న . “బిఛువా” 


(పులిగోబ్ళ)తో చీరి, వానిని చంపివేసెను, ఆ తర్వాత మహారాష్ట్ర . వీరులు 


4 


16 ఇరివెంటి వ్యాసాలు" 


అఫ్టల్‌ఖాను వెంట వచ్చిన సైన్యమును సర్వనష్టములకు గురిచేసిరి, 1659 నుండి. 


1662 వరకును శివాజీకిని, బిజాపూరు సుల్తానులకును జరుగుచుండిన యుద్ధము | 


ఏతము (తొక్కినట్లుగ నుండెను. 1662 లో బిజాపూరు సుల్తానులు శివాజీ ధాటికి. 
ఆగలేక తమ రాజ్యములోని కొంత భాగమును శివాజీ కిచ్చి సంధిచేసికొనిరి, 
పూనా మొద్గలుకొని కృష్ణానది వరకున్న విశాల భూభాగము శివాజీ కీ విధముగ 
ద త్తమయ్యెను. 7 . 

బిజాపూరు సుల్తానుల నీ విధముగ లొంగదీసికొని, శివాజీ శ _క్రిమంతమైన 
మొగలాయి సా(మాజ్యముపెకి క త్తిదూసెను. మొగలులపై అతడు యుద్ధము 
(ప్రకటించు నాటికి మొగలు చక్రవర్తి, బౌరంగజేబు దశ్నిణమున తన (ప్రతినిధి. 
యైన షాయిస్తాథాను అనువానికి శివాజీని అదుపులో నుంచుట కాజ్ఞచేసెను. 
షాయిస్తాథాను శివాజీ ఆధీనమునందున్న పూనా, చాకన్‌, కల్యాణ దుర్గములను 
జయించి, పూనాను తన కార్యకలాపములకు కేందముగ చేసికొనియుండెను. 
మోసముచే నైనను శత్రువులను లొంగదీయవలయునను నీతిని అనుసరించి 
మొగలు సైనికుల వేషములతో అనుచర యు క్రముగ శివాజీ పూనా నగరమున 
(ప్రవేశించి, పెండ్లి ఊరేగింపు నెపమున కోటలోనికి పోయి, అంతఃపురము 
నందు షాయిస్తాఖానును " చంపుటకు (ప్రయత్నించెను, , షాయిస్తాఖాను ఈ 
మోసమును (గహించి కిటికీనుండి దూకి పారిపోయెను. శివాజీ అతనిపై కత్తి 
విసరెను. కాని గురి తప్పి అతని (వేళ్ల మా(త్రమే తెగెను. తరువాత జరిగిన 
యుద్ధము థాను కొడుకు అసువులు బాసెను. 


1664 లో శివాజీ సూరత్‌ రేవు పట్టణముపై దాడిచేసి వీర విహారము 
సల్పి కోటి రూపాయల విలువగల ధనమును దోచుకొనెను. సా్యమాజ్యమునకే: 
ఎసరు పెట్టు నటువంటి శివాజీ వీరోచిత సాహస చర్యలు జౌరంగజీబునకు 
భయాందోళనములు కలిగించెను. షాయిస్తాథఖాను గతి అట్టుకాగా, శివాజీని" 
నిర్భంధించుషకు జొరంగజీబు తన కుమారుడైన మోజంను, రాజా జయసింగును 


పంపెను. శివాజీ దుర్గమును కొన్నింటిని వశపరచుకొని మహారాష్ట్ర రాడా ఇ 


ధానియెన రాయగడమును ముట్టడించుటకు వారుద్యమించిరి, ఈ విపత్కర 
పరిస్థికిలో శివాజీకి సంధిచేసికొనక తప్పినదికాదు . 1665లో *పురందరు' సంధి. 
చేసికొనెను. దీని ప్రకారముగా బిశాపూరు సుల్తాను నోడించుటలో మొగలులకు. 


శే 


జు 


ఛ[తపతి శివాజీ మహారాజు 17 


శివాజీ సహాయము చేయునట్టును, కొంకణ దేశములోని కొన్ని (ప్రాంతములలో 
'చౌథ్‌'. వసూలు చేసికొనుటకు శివాజీకి అధికార ముందు" ట్టును - ఒడంబడిక, 
జరిగెను. 


దక్షిణమునందలి బిజాపూర రాజ్యముతో కలిసి శివాజీ దెబ్బ తీయకపోడ ని 
జయసింగు ఊహించి ఏమేమో ఆశలు కల్పించి. మొగలు రాజధానికి అతనిని 
ఆవ్వోనించెను. 1666ల్భో శివాజీ ఢిల్లి రాజధానికి పోయెను. జయసింగు 
(ప్రోత్సావమువూణన పయన మయ్యెనే కాని నిజముగ నాతనికిట్టి అభిప్రాయము 
లేకుండెను. హిందూమత ద్వేషియెన జౌరంగోజేబు ముందు తలవంచుట 
మహారాష్ట్ర (ప్రజలపట్ట అవజ్ఞ చేయుటయే యని, అతడనుకొనెను. మొగలు 
చక్రవర్తుల పక్షమున దక్షిణమున రాజ(పతినిధిగ జౌరంగ జేబు చక్రవర్తి 
శివాజీని నియమించునను ఆశ జయసింగు కల్పించెను. శివాజీ తన పరోక్షమున 
పరిపాలానా వ్యవహారము నిర్జుష్టముగ జరుగునట్టు ఏర్పాట్లుచేసి వెడలెను, 


జారంగజేబు కొలువు కూటమున శివాజీ తన కానుకలతో (పవేశించెను. 
" జారంగజేబు అతనితో ఒక్కమాటై నను పలుకలేదు. కొలువుకూటమున తన్ను 
అపథాన వ్యక్తిగ పరిగణించి నట్టత నికి తోచెను. పంచహజారీ మన్సబుదారుల 
(కొలువుకూటమున మూడవ (శ్రేణికి. చెందినవారు) పం్గక్రిలో శివాజీ నిలువబెట్ట 
బడెను. జయసింగు తనతో ' జరిపిన మంతనముల: ఊఫఘైనను కనబడలేదు. 
న అనుచరులకు వెన్నుచూపిన రాజా జస్వంతుసింగు కూడ పంచవాజారి 
(శ్రేణిలో తనకంటె ముందుండగ జూచి శివాజీ ఆగహోద ([గగుడయ్యెను, ఈ 
యవమానము నాతడు సహించలేక పోయెను. జయసింగు కుమారుడైన 
రాంసింగు శోవాజీవెంట నుండవలసిందిగా నాజ్ఞాపింపబడెను. కావలసినచో తాను 
(ప్రాణత్యాగ మునే చేసికొనును గాని చక్రవర్తి ముందుకు రాలేనని రాంసింగుతో 
శివాజీ నుడివెను. చ(కవర్తి కీవిషయము తెలిసి శివాజీనెట్టేని సమాధానపరచ 
వలసినదని చెప్పెను, మరునాటి నుండి శివాజీ కొడుకు "శంభూజీ (సంభాజీ) 


రాజదర్శనము చేసికొనెనేగాని శివాజీ వెళ్ళలేదు. శివాజీ నిర్బంధింపబడెను. కాని 
అతడు మాయోపాయము చేత రాంసింగ్‌' సహాయముతో తప్పించుకొని. రా 
గడము చేరెను, 


I1V.2 


18 ఇరివెంటి వ్యాసాలు 


జౌరంగజేబుపై కసి తీర్చుకొనుటకై శివాజీ మరల దాడులు (ప్రారం 

' భించెను. తిరిగి మోజం,. జయసింగులు అతని నెదిరించుటకు వచ్చిరి కాని 

ఈసారి శివాజీ పరా[క్రమము వారి సాహస ముడుగునట్లు చేసెను, గత్మంతరము 
లేక మహారాష్ట్రమునకు రాజుగా కవాలని వార పరిగణించి సంధిచేసికొనిరి. 


ల 


$ అనందనామ సంవత్సర జ్యేష్ట వ 8 గురువారము నాడు (1674 
జూన్‌ 6) శివాజి రాయగడమున్నందు “ఛి(త్రపతి శివాజీ మహారాజు” "గా పట్టాభి 


| షిక్తుడయ్యెను. పదునాల్లురు పుణ్యాంగనలు అతనికప్పుడు మంగళవహారళులిచ్చిరి. 
భూసురులు . వేదో క్రముగ ఆశీర్వదించిరి... భ_క్తివిన[ముడై వారికి శివాజీ 
నమస్కరించెను. అధికార సూచకముగ తుపాకులు గాలిలో [పేల్చబడెను. 
ముత్యములు (వేలాడుచున్న శ్వేతాత్యతమును గంగభట్టు అతనిపై పెన్లైను, 
అప్పుడు “ఛత్రపతి శివాజీ మహారాజునకు జై ”' అను నినాదములు చెలరేగెను, 
ఆ సందర్భమున శివాజీ షోడళ మహాదానములు చేసెను. పిదప మంత్రులకు 


అధికార లాంఛనములను, నియామక పత్రములను (పసాధించెను, తరువాత 


ఉత్తమాళ్వము నెక్కి. ఊరేగెను. పుణ్యాంగన' లారతులిచ్చి, ల్లాజలు చల్లిరి. ఈ 
శభ సందర్భమును పురస్కరించుకొని పురవాసులు తమ గృహాంగణములను 
.దివ్యముగ నలంకరించిరి. ముస్టిముల ధాటికి నిలువలేక కొనయూపిరితో నున్న 
హిందూ. థర్మ సంప్రదాయము లన్నియు _ సమ(గ్రరూపమున పట్టాభిషేక 
మహోత్సవ' మప్పుడు పరిఢవిల్లెను. ఇప్పుడు శివాజీ 'పొందూ ధర్మ రక్షకుడు, 
పొందూ సమ్హాజమున కాదర్శ పురుషుడు, భారతీయ సంస్కృతికి ఆశాజ్యోతి. 
1677 లో శివాజీ కర్ణాటక |ప్రాంతముపై దాడివెడలెను, ఇది అతని 


“జీవితములో ప్రధానమైనది పశ్చిమ కర్ణాటక |ప్రొాంతమును, బళ్ళారిని లోగొని, 
' శ్రంజొవూరిని పాలించుచున్న సవతి తమ్ముడు వెంకోజీనుండి కొంత రాజ్యమును 


"స్వాయత్తము చేసికొని, రాయగడమున్నకు తిరిగివచ్చుచు, అతడు జింజీ, వెళ్ళా 
స. 


లను వళపరచు కౌనెను. ఇంచుమించు పశ్చిమ తీర |ప్రాంతముంతయు 
రాజ్యమునకు పడమటి పొలిమేర అయ్యెను. శివాజీకి తం(డినురడి లభించినవి 
కొన్ని జిల్లాలు మా(త్రమే, కాని శివాజీ వానిని విస్తృత -పరచెను. 


ఇ 


9 


ఛత్రపతి శివాజీ మహారాజు 19 


1658 నుండియే ఆతడు నౌకా నిర్మాణమున కుద్యమించి పశ్చిమ 
తీరమును దుర్గముగా చేసికొనెను. ఇది అతని రాజనీతి దక్షతకు నిదర్శనము, 
రాజ్యాదాయము పెంచుటకై అతడు సము(ద్ర మార్గమున విదేశముల నుండి 
వాణిజ్యమును కూడ (ప్రోత్సహించెను. నౌకాబలము వలనను, విదేశీయ వ్యాపా 
రము వలనను శివాజీ, బుడుత కీచుల యొక్కయు, ఆంగ్లేయల యొక్కయు 
ఆగడముల నుండి భారశ్రీయులు తట్టుకొనగ లుగునట్లు ఏర్పాట్లు చేసి యుండెను, 
శివాజీ కొండ యెలుక యనియు, గెరిల్లా పోరాటమున ఆరితేరిన వాడనియు, 


క్ష(తియోచితమైన పోరాటమున కతడు అలవాటు పడినవాడు కాడనియు, ద్వేష 


పూరిత మనస్కులై న చారి[తకు లతనిని వర్ణించిరి. కాని ఈ విదేశ వాణిజ్య 
మును, నౌకాబల నిర్మాణమును పరిపాలనా వ్యవస్థను పరిశీలించినచో శివాజీ 
జాన్నత్యము మనకు గోచరించును. పశ్చిమ తీర సమీపమున నున్న యొక 
ద్విపమును అబిసీనియా దేశస్థులైన సిద్దీలు ఆ|క్రమించుకొని తీర ప్రాంత నగర 
ములను దోచుకొనుచుండిరి. శివాజీ వారిని కూడ అదుపులో పెట్టుటకు 
(ప్రయత్నించెను. 


శివాజీ చరమదశలో ఆతని కొడుకైన శంభ్తూజీ (సంభాజీ) దక్కనులో 
మొగలు (పతినిధియైన దిలేరు ఖానుతో కలసి మహారాష్ట్ర రాజ్య విచ్చేద మునకు 
దారి తీసెను. కాని 1679 లో శంభూజీ తన తప్పిదమును తెలిసికొని తం|డ్రితో 
కలిసెను. 


1600 లో శివాజీ మహారాజు రోగ (గస్తు డయ్యెను. రోగము నివారణ 
కాజాల దను సంగతి తెలిసిన తరువాత శివాజీ మంత్రులకు, అధికారులకు 
తగిన ఉపదేశము లిచ్చి సమాధి నిష్టుడై 4 ఏ(పియల్‌ 1680 ఆదివారము మధ్యా 
హ్నము దివంగతు డయ్యెను, మరణమునాటి కాతని వయస్సు ర్‌కి సంవత్స 
రములు. మరణము సం|ప్రాప్తమై నందుకు అనేకములై న కారణములను కొంద 
రూహించిరి. విష్యపయోగముననో, సయ్యదుఖాను మహమ్మదు అను గజ్యకీరు 
శాపము వలనన్లో" శివాజీ మరణించెనని వేర్వేరు కథనములు గలవు, కాని 

| చార్మితకముగ నివి నిరూపించుటకు వీలులేదు. 


GG 


20. ఇరీవేంటీ వ్యాసాలు 


శివాజీ. మరణము నాటికి అతడు నిర్మించిన మహారాష్ట్ర రాజ్యము 
సూరత్‌ నుండి కార్వార- వరకును, పశ్చిమ సము[ద తిరమునుండి కొల్హాపురము 
వరకును ఏక ఖండముగా వ్యాపించిన రాష్ట్రము. ఇదిగాక బళ్ళారి, వెల్లూరు, 
తంజావూరు, జింజీ కూడ శివాజీ పలుకుబడిలో నుండెను. మొగలు. రాజ్యము 
"నందలి మొగలాయి అను పేరుగల (ప్రాంతముకూడ శివాజీ రాజుదే. “చౌథ్‌” 
అను పన్నును ఈ మొగల్యాయి (ప్రాంతమున వసూలు చేసికొను అధికారము 
మహారాష్ట్రల కుండెను. శివాజీ రాష్యిమున £80 కోట లుండెను. అందు 111 
అతడు స్వయముగ కట్టించినవి. 8 కోటలు మ|దాసు (ప్రాంతమున నులడినవి. 
40 కోటలు పరరాజుల నుండి వశపరచుకొనబడినవి. 


శివాజీ గురువైన సమర్థ రామదాసస్వామి గట్టి (ప్రభుత్వ మొక్కటి 
ఏర్పరచి దుష్టశిక్షణను, శిష్టర క్షణము గావింది తనకు (పతినిధిగ ధర్మపాలనము 
చేయుమని శివాజీని అదేశించి యుండుటచే, శివాజీ ముస్లిములను ముప్పుతిప్పలు 
పెట్టుటయే తన ధ్యేయముగ నుంచుకొనక (క్రమబద్ధమైన రాజ్యతం[తమును 
నడుపు ట కుద్యమించెను. మొగలు (ప్రభువుల పరిపాలనా పద్ధతిని చాలవరకు 
స్వీకరించి తన యనుభవమును రామదాసస్వామి ఆదేశమును దృష్టియం దుంచు 
కొని రాజ్య వ్యవహారములను నిర్వహించెను. ఆంతరంగిక, వై దేశిక వ్యవహార . 
ములను, రాజ్యము యొక్క ఆదాయములను నిర్వహించు ఉన్నతోద్యోగులను 
నియమించుటలో శివాజీ (ప్రభువు చాల మెలకువ చూపెను. రాజ్య es 
రాజునకే సర్వాధికార ము లుండెను. 


అతని కెనమండుగురు మంతులు, వీరే “అష్ట[పధానులు” (1) పీష్వా - 
(పధానామాత్యుడు (2) అమాత్యుడు ణ్‌ ఆర్థిక మంతి (క) వాకనీస్‌ = (ప్రధాన 
లేఖకుడు (4) సచివుడు _ రాజున కాంతరంగిక కార్యదర్శి (5) సుమంతుడు. 
. విదేశ వ్యవహార మంత్రి (6) సేనాపతి (7) పండితరావు _ మత శాథాధికారి 
(8) న్యాయాధీశుడు. సేనాధిపతి తప్ప అందరు (బ్రాహ్మణులే. ఈ యష్ట(పధానుల్యూ 
రాజునకు ఆయా వ్యవహారములలో సలహో లిచ్చువారే కాని నిర్ణయము రాజుదే. 
ఈ (ప్రధాన పదవులు ఆను వంశికములుకావు. (పతిళనుబట్టియే వీరి నియామకము. 


ఛ(తపతి శివాజీ మహారాజు ల] 


ఉన్నతోద్యోగులు మొగల్‌ రాజులవలె జాగీరు లిచ్చినచో అదుపులో 
నుండరనీయు, స్వాతం(త్యము (పకటించు. [పమాద ముండుననియు తలచి 
శివాజీ తన అనుచరులకు జాగీరుల నిచ్చుట మానివేసి జీతముల నేర్పాటు చేసెను. 
మొగలు చక్రవర్తుల వలె రాష్ట్రము నంతయు “సూబాలు”గా విభజించెను. 
సూబాకు అధికారి సుబేదారు. (ప్రభుత్వమునకు ముఖ్యాదాయము పన్నులే. షేర్షా, 
అక్చరుల వలె శివాజీ వశ్టీవసాయ్భభూ ములను సర్వే చేయించి, వివరములు తెలిసి 
కొని, పన్నులు విధించు పద్ధతిని _పవేళ పెళ్టైను. పంటలో 2/5 భాగము (ప్రభు 
త్వముది, పన్ను కోతల 'కాలముననే తీసీకొనవలయును. రైతులకు నేరుగా 
కేంద (ప్రభుత్వము తోడనే సంబంధము, జమీందారులు, కాయిల వంటి 
మధ్యస్థులకు శివాజీ రాజ్యతం(త్రమున స్థానము లేదు. 


అహమ్మదునగర్‌, బీజాపూర్‌ మరియు మొగల్‌ రాజ్యములలో పాటిల్‌, 
కులకర్ణి, దేశముఖ్‌ల వంటి మిరాసీదారు (వంశ పరంపరాధికారము కలవారు) 
లుండిరి. వీరు అధికారమును హ స్హగ తము చేసికొని |ప్రభువులై నట్టు వర్తించు 
చుండిరి. ఒక్కొక్కప్పుడు వారు చిన్నచిన్న సైనిక దళముల నేర్పరుచుకొని 
పరస్పర కలహములు, పెంచుకొని (పజాపీడనము చేయుచుండిరి. పటిష్టమైన 
(పభుత్వ మేర్చరుచుటకు అవరోధము కల్గునను కారణమున ఈ పద్ధతికి స్వస్తి 
చెప్పి శివాజీ ర్రైతువారీ పద్దతిని (ప్రవేశ పెట్టెను. సైనికాధికారులకు కూడా రైతు 
లపై ఎట్టి అధికారమును లేకుండెను, 


అన్గూచానముగ వచ్చుచున్న చతురంగ బలములలో రధ, గజ బలములు 
సమకాలీన యుద్ధ పద్ధతులకు సరిరాక పోవుటచే అవి శివాజీ నాటికే (ప్రాతపడి 
కొన్ని శతాబ్బములై యుండెను. శివాజీకి 40 వేల అశ్విక బలము, 1200 గజ 
ములు, ఒక లక్ష కాల్బల ముండెను. తుపాకులు, శతఘ్నులు (ఫిరంగులు) 


_ విశేషముగ నుండెను. 25 గురు సైనికులపై ఒక హవల్థారు అధికారి. ల్‌ గురు 


హవల్దార్థ పై ఒక జుమేదార్‌, 10 గురు జుమ్డేదార్ణ పై ఒక హారి, రగు 


రె న పంచ హాజరీ అధికారులుగ నుండిరి. మ! 


వీరందరిపై సర్‌ నోబత్‌ సర్వాధికారిగా, సర్వసేనానిగా నుండెను. 
ఈతడే అష్ట్యపధానులలో 6 వ వాడు. ఈ సైనికులకు శివాజి ఏర్పరచిన కట్టు 


22 ఇరివెంటి వ్యాసాలు 


బాట్లు మహాభారత యుద్ధనీతిని తలపించుచున్నవి. దేశములను దోచుకొన్నను, 
శ్రీంపట్ల గౌరవ మర్యాదలను (ప్రదర్శించవలయును. గోవులను కాని, (బ్రాహ్మ 
ణులను కాని, వృద్ధులను కాని, బాలురను కాని హింస పెట్టకూడదు. వారిని 
రక్షించ. వలయును, సైనికుల కంద రకును ధర్మాన్లుర క్తి క్రి రాజ్య స్వాతం [క్ష్యాలి 
బ్లాకే యుధం యన్‌: 

Be మత సంబంధములై న వ్యవహారములను శివాజీ న్యాయబుద్ధితో, సహన 
శీలతతో | నిర్వహించెను. ముస్టిముల దర్గాలకును, మసీదులకును, హిందూ దేవా 
లయములకును అతడు దాన నములు చేసెను. వేద విదులై న (బావ్మాణులకు జ్యోతి 
మ్మ్కలకు, సాధువులకు, ముస్టిం వలీలకు అతడు దానములు చేసి, ఆశమము 
లను నిర్మించి యిచ్చెను. దక్షిణ (పాంతముపె దాడి వెడలి నప్పుడు ఆంధ 
దేశమునందు పురాణ(పసిద్ధమైన శ్రీశైల క్నేత్రమును సందర్శి ఇంచి 24 మార్చి 
నుండి il ఏపిల్‌ 1677 చైైతనవరా[తోత్సవములు నక్కడ. జరిపించి, 
నీలగంగ, పాతాళగంగ యనబరగుచున్న కృష్ణానదియొద్ధ శ్రీగంగేళ అన్ను ఒక 
స్నానఘట్టమును, యా|త్రికుల సౌకర్యార్థ మొక ధర్మశాలయును నిర్మింప 
జేసెను లక్ష(బావ్మణులకు సమారాధన చేసి, భూరి దక్షిణల నిచ్చెనట! తన 
రాజ్యము నంతయు తన గురువైన సమర్థ రామదాసస్వామికి ఆర్చింపగా, 
స్వామి తన పతినిధిగా రాజ్య మేలుమని “ివాజీని ఆదేశించెను, స్వామివారి 
కొషాయాంబరమునే శివాజీ భక్తి (ప్రపత్తులతో రాజ్యమునకు పతాకగా నిర్ణ 
యించెను. ఇక ఇట్టి రాజ్యమున ధర్మపాలనము జరుగకుండు బెట్టు? 


ముస్టిమేతరులై న (వజలపై “జిజియా అను నొక వింత పన్నును 
జారంగిజేబు విధించి యుండెను. శివాజీ ఎన్నోమారులు జౌరంగజేబున కీ 
యన్యాయమును గూర్చి తెల్పి యుండెను. ధర్మబద్ధముగ పరిపాలన జరిపినచో 
రాను జొరంగజేబు సార్వ భౌమత్వమును అంగీకరించగలనని తెలిపి యుండెను. 
శివాజీకి (ప్రజాక్నేమమేకాని అధికార వ్యామోహము లేదనియే చెప్పవచ్చును. 


శివాజీ వ్యక్తిగతమైన జీవితము మహోదా త్తమైనది. _ విధేయడై న 
కుమారుడుగ, -వాత్సల్యము గల తం(డిగ , బాధ్యత లెరిగిన భర్తగా ఆతడు 
(ప్రవ _ర్థించెను. 


ts 


ఛత్రపతి శివాజీ మహారాజు | 28 


"ఆతడు పరన్త్రీలను పవి(త్రహృదయముతో గౌరవించువాడు. కిళ్యాణ 


దుర్గమును జబించినప్పుడు ఒక మరాఠా సర్దారు సోన్‌దేవ్‌ అంతఃపుర స్త్రీలను 


చెరపట్టి తీసికొనివచ్చి శివాజీ ముందుంచ'గా jul ఆతని చరల్లను త్మీవముగ 
నిరసించి, . దానికి డిద్దుబాటుగా వారలను. సగ్గౌర్రవముగా వారియిండ్లలో దించి 
రావలసిన దని సోమడేవుని ఆజ్ఞాపించెను. కళ్యణ దుర్గాధిపతి యైన మౌలానా 


' మహమ్మద్‌ కోడలు పట్టుపడగా, ఆమెను కూతురువలే “గౌరవించి, ఆమె తన 


తల్లి యైనచో తాను సులేదరుడుణా జన్మించ కుందునే యన్నట్లు ఐతిహ్యము 


లున్నవి. గురుభ క్రి, దైవభక్తి, సం[పదాయ బద్ధములై స ధర్మములపె ఆసక్తి 


రూపుగొన్న వ్యక్తి అతడు. మహారాష్ట్ర సా[మాజ్యము స్థాపింపవలెనను ఆకాంక్ష 
కతడు రూపకల్పన చేసి మొగలు సా(మాజ్యమునకు (పక్కలో బల్లెమై 'చరి[త్ర 
హీనులై న మహారాష్ట్రల నొకజాతిగా నిర్మించి చరితార్థు డయ్యెను. స్త 


శివాజీ తన జీవితము నొక మహోద్యమముగా మార్చుకొని, జాతికొక 


విభూతి యయ్యెను. ' మొగలు సామాజ్య పతనమునకు అతని ఉద్యమము 
కారణమైనట్టు దక్షిణాపథము నందు ఏదియు కాలేదనుట నిర్వివాదాంశము. 
నేటికిని ) మహారాష్ట్రలకే కాదు, స్వాతం|త్య[పియులై న భారతీయుల కాతడాదర్శ 
(ప్రాయడు, (ప్రాతఃస్మరణీయుడు. 


(ఈ వ్యాసము 'సం|గ్రహాం[ధ్ర విజ్ఞానకోశము'(సంపుటం.కి) లో 
(పచురితము. ముద్రణ 1962, ) 


క 


లి, పద్మాడీ దేవ్యాలయము 


ఓరుగల్లుకు హర్వఘ కాకతీయులకు రాజధానియైన హనుమకొండలో 
.నిప్పుడు దృగ్గోచరములగమన్న +'విశీర్జాలయములలో సీ పద్మాక్షీ దేవ్యాలయ 
మొకటి. హనుమకొండకు పడమటి దిక్కున నున్న కొండల కనుమలో నొక 


యెత్తెన కొండ పైనుండి చూపరుల నాక ర్షించుచున్నది. కొండ దిగువన “పద్మాక్షీ 3 


గురడమిిన్సు పేర నొక్కకొలను గలదు. దాని (ప్రక్కనుండియే కొండపైకి 
మెట్లున్న వి, గుడి పరిమాణమంత్త పెద్దది కాదు. గర్భాలయమును దానిముందొక 
మండపమును మ్మాతమున్నవి. aos గోపురమునకున్న మెట్లు జైనుల 
కట్టడపు రీతిని చెల్పుచున్న వి. (క్రీశ. 11165.1168 నడుమ కాకతీయ రాజ్యాధి 
నేతయైన రెండవ (ప్రోలరాజు కాలమునాటి కన్నడ శాసనమొక్కటి గుడికెదురుగా 
నిలిచి యున్నది, “కడలాలయ బపది” అను నీ యాభఖయము 49వ చాళుక్య 
'వికమవత్సరమున నిర్మింపబడినట్టా శాసనము చెప్పుచున్నది. 


ఆనన్యకల్పనా సముపేతమైన శిల్పచాతుర్య మెద్దియ నీ గుడిలో కాన 
రాదు. రు[దదేవ, మహారాజు, గణపతి దేవుడు, ర్ముదమ, రెండవ |పతాప 
రుదుడు మున్నగు వారి కాలమున వెలసిన కాకతీయ శిల్పమును పరిశీలించినచో 
నీ గుడిలోని శిల్పము మిక్కిలి నిరాడంబరముగను _ [ప్రాథమిక దశలో 
నున్నట్లుగను క్షన్పట్టుచున్నది, దక్షిణమున కంచి, ఉత్తరమున ఓఢ్రము వరకు 
నున్న (పాంతను తెలుగు ఏలికలకు లోబడిన తరువాతనే, కాకతీయుల శిల్ప 
గరిమ నిగ్గుబు దేరినది. 

ఈ గుడిలో వెలసిన పద్మా క్షికి పురాణ[ప్రశ స్తిని కలుగ అ 
ప్రయత్న ములు కొన్ని జరిగినవి. 16 వ, శతాబ్దమువాడై న కాసె సర్వప్ప 
“సిద్ధేశ్వర చరి(త్రిము నందు ఈ గుడిని గూర్చి కొంత నుడివినాడు. pe 
గణముల విన్నపమాలకించి పార్వతీ పరమేశ్వరులు పద్మాక్షీ సిద్ధేళ్వరులుగా 
హనుమకొండలో నవతరించి భక్తశేణిని పునీతము చేసినట్లు ఆ చరిత్రమున 
నున్నది. ఈ కథనమును బట్టి ఇప్పుడు హిందువు లామెపట్ట |(ప్రదర్శించుచున్న 


జ 


పద్మాక్షీ దేవ్యాలయము గ లిర్‌ 


భ_క్రి ప్రపత్తులు చూచినచో ఈమె శక్తియే యను నమ్మకము కుదురును. శాస 
నములోని “*కడలాలయ” కును నున్న సంబంధము పరిశీలనార్హమై యున్నది. 
చారి(త్రికులు జైన దేవులలోని అంబిక యో, పద్మావతియో కావచ్చునని తల 
పోసిరి. *కడలాలయ” అను కన్నడ శబ్దమునకు సము[దమునుండి పుట్టినదని 
అర్థ మేకాని పద్మావతి కాదు. పద్మావతి పద్మాక్షిగా, “కడలాలయ”గా మారిన 
తీరు తెలియరాలేదు. గర్భోలయమున నెడమవై పున నున్న కుడ్యముపై నొక 
? జై నతీర్థంకరుని విగ్రహమును, దానికిరువై పుల యక్షయక్షిణి (ప్రతిమలు నున్నవి. 

యశ్నిణికి రెండు భుజములున్న వి, పద్మా సనాసీనురాలై యున్నది. ఈమెయే 
నేటి పద్మాక్షి. ఇరువది రెండవ తీర్ధంకరుని శాసన దేవికయగు అంబికకు 
సింహము లాంఛనము. రెండు దక్షిణ హ స్తములందును చూతభల గుచ్చము 
లును, పాశమును, వామహస్తాలలో అంకుశ ముండనగును. కనుక ఈమెను 
అంబికయనుట పొసగదు. ఇఠువఏమూడవ తీర్థంకరుడగు పార్శ్వశాథుని 
యక్షిణి పద్మావతి. ఈమెకు లాంఛనము వాంస. చతుర్భుజ తలపై యెదుపడగల 
పాము గొడుగువలె నుండదగును. పద్మావతికున్న ఈ లక్షణము దిగంబర 
జైన శిల్పశాస్త్రమున పేర్కొనబడినది. శ్వేతాంబర జెనుల పొ త్రములలో 
'నీమెకు వాహనము పాము, నలుచేతులలో కమల ఫల పాళాంకుశ ములుండునని 
ఉన్నది. ఈ యాధారములను పరికించినయెడల ఇప్పటి పద్మాక్షి నిజమైనది 
కాదని తేల్చుటకు వీలున్న ది. రెండవ (ప్రోలరాజు మం తియైన బేతన భార్యయెన 
మైలమ యీ గుడిని కట్టించినదని గుడిముందరనున్న శాసనము తెలుపుచున్నడి. 
ఆ శాసనము |పక్కననే మైఅమ, ఆమె భర్త |ప్రతిమలుక్నవి. ఆమె నిలిపిన 
కడలాలయ * జాడ తెలియదు. కాని శాసనమును విడమరచిన పండితులు 
“కడలాలయ”ను అంబికగా నూహించిరి, “కూష్మాండిని” ఆని అంబికకు 
మరొక పేరున్నది. కాకతి, కూష్మాండ శబ్దములకు గుమ్మడి తీగయను అర్థ 
మున్నది. కాకతిశ క్తి కాకతీయుల కారాధ్యదేవత. వారంచరీ యంబికా భక్తులే. 


ఓరుగల్లు [ప్రాంతమున జై నమతము పిదప, _శెవము ప్రాదర్యమునేీ 
వచ్చినది. అప్పుడు శిల్పములు, కట్టడములు వ రూపమును దాల్చినవి. దీనికి 
నిదర్శనము లనేకములున్నవి. రెండవ కాకతిపోలరాజు ముందు జై నుడే, పిదప 
శ్రైవమతమును స్వీకరించెను. ఈ (ప్రోలుని కొడుకు రు(ద్రదేవుడు పరమ 





26 ఇరివెంటి వ్యాసాలు 


శెవుడై, శవ భైరవ శక్యాలయముల ననేకములు వెలయించెను. వీరశైవ 
మతమునకు రాజావలంబనము లభించినదాది, జైను లనేకవిధములై న హింసలకు 
గురియైరి. జై నుల విడుదులు, దేవళములు, గుహలు నామరూపములు లేకుండ 
సమసిపోయినవి. ఇట్టి పరిస్థితులలోనే పద్మాక్షి గుడిలోని అంబికను దీసి ఏకశిలా 
నగరములో ౩ వులు స్థాపించి యుందురను ఊవాకు తావున్నది. ఆ ఆంబికయే 
కాకతిగా మారినదేమో! ౪ 


గుడికి ను త్తరమున రెండు పెనుబండ లున్నవి. మొదటి దానిపై నొక 
జైన విగ్రహమును, దాని తలపై పడగలు విప్పిన సర్పమున్నది. ఇది ఇరువది 
మూడవ తీర్థంకరుడై న పార్శ్వనాథుని విగ్రహము, దాని (పక్కనే ధ్యాన 
ము[దలోనున్న జైన (వతిమలున్నవి. ఆ (పక్కనే పక్నీయుతుడైన ఒక 
భక్తుడు చెక్కబడియున్నాడు, అతడు బేతన, ఆమె మైలమ అని చరి(త్రకారు 
లూపించి యున్నారు. రెండవ బండలో (కింది భాగమున రెండు గుహలు జైన 
సన్యాసుల వినియోగార్థము కట్టబడియున్నవి. 


వరంగల్లు నగరమున ఇప్పటికిని శై వ మతానుయాయుల సంఖ్య 600కు 
మించియుండుట గమనించదగిన యంశము. ఇటీవల, అనగా, సుమారు 80 
ఏండ్ల [కిందట ఈ దేవ్యాలయముపై హిందువులును, జైనులును తమ తమ 
హక్కు_లకై. వివాద పడిరి. తమ తమ వాదములను సోవప త్తికముగా నిరూపించు 
టకు (పయత్నించిరి. అప్పుడు వరంగల్లు (ప్రాంతమునకు సుబేదారుగా నుండిన 
క్రీ శే. నారాయణరావుగారు ఈ గుడి హిందువులదే యని తీర్పు చెప్పినట్టు 
తెలియుచున్న డి ఈ గుడికి ఇప్పుడు పూజారిగానున్న (బ్రాహ్మణుని యొద్ద గుడికి 
సంబంధించిన ఓక దాన శాసనము కూడ నున్నదని జన శతి. 


ఓరుగల్లు శిధిలములను చూడవచ్చిన వారు పద్మాక్షీ దేవ్యాలయమును 
వీక్షించి, కాకతీయ శిల్పకళాసౌధము యొక. పునాదుల నరయగలరు.* 


~. శ 


"ty 


* ఈ వ్యాసం “సం(గ్రహాం[ధ్ర విజ్ఞానకోశము' (సంపుటం లై ర్‌)లో 
(ప్రచురితం, ప్రచురణ 1966. . 


0" 


4. పాఠకులు. —_ - రచయితలు 


ళ్‌ 


చూసే వాళ్ళులేని నాటక (పదర్శనాన్ని sean పాఠకులు లేని 
రచయితను ఊహించలేము! ఆనంధ్రమో, ఉద్వేగమో కలిగినప్పుడు రచయిత 


'మనస్సు స్పందిస్తుంది. ఆ స్పందనమే ఆతజ్జి రచనకు పురికొల్పుతుంది. ఈ 


స్పందనగుణమే ఆదికాలము నుంచి మానవునికి (బతుకు మీద, (బతుకులోని 
కమ్మదనం మీద ఆస_క్టిని, విశ్వాసాన్ని. కలిగిస్తూన్నది. ఈ స్పందనానికి 
దేశంతోకాని, కాలంతోకాని, ఒక (పత్యేక సిద్ధాంతంతోకాని సంబంధం అంతగా 

ఉండదు. ఆకాశంలో మేఘాలు అనేక రూపాలలో మనకు కన్చిస్తూంటాబి. ఏ 
పక్షంలో ఏ మేఘం ఏ రూపం దాలుస్తుందో మనం చెప్పలేము. ఆ వీధంగానే 
మనిషి ఊహాస్వరూపాన్ని అది బహిర్గత మయ్యే వరకు కనుగొనలేము. దేశకాల 
పరిస్థితుల (వభావం మనిషిపై ఉంటుందన్నమాట వా స్తవమే ఆయినా అతని 


ప ఊహాలెల్హప్పుడూ వీటికి అరీఠంగానే ఉంటాయి. అలా ఉన్నప్పుడే అవి ఇతరులకు 


ఆనందాన్ని కలిగిస్తాయి. 


( పాఠకులు అందుకోలేని ఆనందాన్ని కయ. సృష్టిస్తే సే అది = రచనా 
పరిధిలోనికిరాదు. పొఠకులందరు ఆ రచనా స్థాయికి సరిపోయిన సంస్కారం 
కలిగి ఉన్నప్పుడే ఆది సాధ్యం. మరి ఈ సంస్కారం వివిధంగా. ఉంటుంది. 

కనుక ఒకరకమైన రచయిత పాఠకులందరికి సమానమైన. అనుభూతిని 
కలిగించలేడు.. రచయితకుగూడ కొన్ని ఆటంకాలున్నాయి. ఆతడు జన 
సామాన్యంలోనికి తన రచనలద్వారా చొచ్చుకొని పోవటానికి వాళ్ళ ఆలోచనా 
పరిధులను, మన_స్టక్వాలను, దైనందిన జీవితవృత్తాలను ఆర్థం చేసుకోవలసి 
ఉంటుంది. ఈ మాత్రపు సంస్కారం కలం పట్టినవానికీ ఉండి తీరవలసినదే. 

ఆపైన తాను చెప్పదలచుకొన్నది చెప్పినపుడు ఆతజ్జి అనుసరించటానికీ షం! 
లకు శ్రే ౦ ఉండదు. 


నాటికీ నేటికీ (ప్రాయికంగా అక్షరాస్యులే పాఠకులు, చదువుతుండగా విని, 
లేక చెప్పుతుండగా విని విషయపరిజ్ఞానాన్ని పెంచుకునే వారిని, రసాస్వాదనం 


te 


క 


ల <4 


28 ఇరి వెంటి వ్యాసాలు 


చేసేవారిని మనము పాఠకుల కోవలోనికి చేర్చుకొనవచ్చును. [ప్రాచీనకాలంనుంచి 
నిన్నమొన్నటిదాకా మన దేశంలో అక్షరాస్యుల సంఖ్య తక్కువ. ఆనాడు హారి 
కథా పురాణ కాలన్నేపాలమూలంగా, బొమ్మలాటల మూలంగా, పెద్దలవల్ల అనేక 
విషయాలు తెలుసుకొనేవారు ఆనందం పొందేవారు. మరి పుస్తకాల నుపయో 
'గించుకొనేవారికి పాండిత్యం. సంస్కారం ఉండేవి తమకు కావలసిన పుస్త సకాలను 
తిరిగి (వాసుకొని, చధుఖ్రీకొ నేవ్లారు. అంతేకాని జనబాహుళ్యానికి పుస్తకాలు 
''అందుబాటులో ఉండేవికావు. కులవృ తికి సంబంధించిన అనేక విషయాలు 
“పరంపరాగతంగా పైతృకంగా లభించేవి కనుక ఆయా విషయాలను చదువుకో 
“వలసిన అవసరం ఉండేదికాదు. పుస్తకాల అవసరం లేకుండానే అనేక విషయా 
లను తెలుసుకునే అవకాళాలు సవాజంగా దైనందిన జీవనంలో, సామూహిక 
జీవనంలో ఆయాచితంగా లభిస్తూండేవి. 


నాటి సమాజంలోని (ప్రతి ఆలోచనకు మతం, ధర్మం ప్రాతిపదిక 
అయ్యేవి. (ప్రతి విషయాన్ని ధర్మదృష్టితో పరిశీలించేగుణం రచయితలకు 
సం(పదాయబలంవల్ణి అబ్బేది. కనుకనే నాటిరచయిత ఏది[వాసినా ధర్మ 
దృక్పథాన్ని దృష్టిలో ఉంచుకొని [వాసేవాడు. అందుకే నాటికొలంలో రచన 
ఒక ఆరాధనా విశేషంగా పరిగణింపబడింది. వారి రచనల్లో కళాదృష్టి 
గౌణమేగాని (పధానంగాదు. తమకు ఒకవేళ -నాటి (ప్రజల ఆలోచనలకు 
అతీతమైన భావం కలిగినా దాన్ని కుదించి సం్యపదాయపు మూసలలో పోసి 
బయల పరిచేవారు. ఎందుకంటే, రచనకు ఉద్దేశ్యం ఉపడేశమే. విశ్వ (శేయస్సు 
కావ్యానికి లజ్యీమని వాళ్ళ ఉద్దేశ్యం నాటికీ నేటికీ ఇంచుమించు ఇదే దృష్టి 
రచయితకు వుండితీరాలని (ప్రాచీన లక్షణికలు, నేటి విమర్శకులు పేర్కాం 
టున్నారు మతం (ప్రభావం ఉష్నన్నాళ్ళు (శేయస్సు స్వరూపం అదే 
నిర్ణయించేది. కొని ఇప్పుడు దాని (ప్రాబల్యం తగ్గి పోవడంవల్ల (శేయస్సుకు 
రాజకీయ సిద్ధాంతాలే అప్పటికప్పుడు. రూపకల్పన చేస్తున్నాయి. ల 
కీయ సిద్ధాంతాలలో వై విధ్యమేకాదు, పరస్పర వైరుద్ధ్యం కూడా ఉన్న 
వైజ్ఞానిక, సాంకేతిక ళాస్త్రాభివృద్ధివలన నేటి ప్రపంచంలోని దేశాలు పొరుగిండ్లు 
గాను, మహా సాగరాలు చిన్న చిన్న పశస్యుతగా కన్చిస్తూన్నాయి. 
(ప్రపంచాన్నంతా తమ గుప్పిట్లో పుంచుకోగలమనే అహఎకారంతో ఈనాడు 


~~ 


- సో ర 


పాశ్రకులు-రచయితేలు వీరీ 


కొన్ని శక్తులు నిర్ణక్ష్యంగా. (ప్రవ ర్రిస్తున్నాయి. కాని మరో పక్క (ప్రపంచమంతా 
. ఒక్కటేనని, మానవులంతా ఒక్క-టేనని. మానవుని కష్ట సుఖాల స్వరూపం 
ఒక్క టేననే భావాలుకూడా శక్తిని పుంజుకుంటున్నాయి. మానవాత్మ . ఎప్పుడూ 
లేనంత వ్యాప్తంగా ఇప్పుడు మనకు కన్పిస్తున్నది. నేటి రచయితలు ఈ మార్పును 
గమనించాలి. గడచికకాలం, దాని విలువలు చాలాగొప్పవని, ఇప్పుడవి నళిస్తున్నా 
యని వ్యాపోవడంకంటే మేధావియైన రచయిత నేటిపరిస్థితులను పరిశీలించాలి. 
ఇది స్థూలంగా రచయితల భాధ్యత. కాని హృదయమున్న రచయిత, పొట్టకూటి 
కోసం (వాయని రచయిత అన్ని "కాలాల్లోనూ ఉన్నాడు. అతనికి అన్యాయమని 
తోచిన విషయాన్ని గొంతె త్రిచాటాడు. ఆతన్ని గొంతునొక్కటానికి (పయత్నాలు 
జరిగాయి. కాని వాడు చచ్చి బతుకుతున్నాడు. దీనికి కారణం అతని హృదయం. 
ఏ.రాజకీయ సిద్ధాంతాలకు లొంగని మనస్సు స్పందించి కళాసృష్టికి పూను 
కుంటుంది. శత్రువు రక్రాన్నిచూచినా, మిత్రుని రక్తాన్ని చూచినా గాయపడే 
హృదయం ఉన్నపుడే రచయిత కళా[స్రష్టగా మసగలడు. లోకం పోకడనుబట్టి 
తన రచనలను మలచుకొనేవాడు అతి సామాన్యుడైన రచయిత. పోకడలు 
మారగానే ఆ రచనకు విలువ నశిస్తుంది. . 


సూక్ష్మంగా పరిశీలిస్తే రచయిత బాధ్యతలు అనేమాట అచ్చ మైన కళా" 


సృష్టికి గొడ్డలిపెట్టు వంటిది. తనకు తోచిన, తన మనస్సును కదిపిన, తన 
ట a ట + 


మెదడును ఊహాధీనం చేసిన సంఘటనను నిర్భయంగా చాటగలిగినపుడే. 


రచయిత సత్యాన్ని (ప్రకటించ కలుగుతాడు. మరి ఆ సత్యాలు కటువుగాను 
తోచవచ్చు, తీయగాను' తోచవచ్చు, కాలానికి విరుద్ధంగాను తోభవచ్చు, 
అనుకూలంగా తోచవచ్చు, ఆమా(తం స్వేచ్చ రచయితకు ఉండాలి. అది 
లేనప్పుడు రచనలు వార్తాప|త్రికలుగా, పంచాంగాలుగా, దస్తావేజులుగా మారే 
(ప్రమాదముంది. (పజాస్వామ్యం మీద నమ్మకమున్న సమాజంలో రచయితల 
కున్న యీ స్వేచ్చను గుర్తించాలి, రక్షించాలి. 


ఇప్పుడు మహారచయితలుగా, (కాంతదర్శులుగా, వై తాళకులుగా ఆరాథెరిజ్ల, 


బడుతున్న రచయితలందరూ, ఒక కాలంలో, కాలానికి, సంఘానికి కరడుగట్టిన 
సంప్రదాయాలకు ఎదురుతిరెగివవా రే. 


we 


ta 


80 ఇరివెంటి వ్యాసాలు 


ము(దణా సౌకర్యాలు అధికంగా పెరిగిన- యీ రోజుల్లో రచయితలకు 
'స్వేచ్చవుంటే వాళ్ళ భావాలు, పుస్తకాల ద్వారా బహుళ వ్యాప్తి కావచ్చు. 
మరి ఆ స్వేచ్చను రచయితలు దుర్వినియోగ పర్చుకొనే (ప్రమాదం కూడా 
లేకపోలేదని కొందరి విమర్శకుల అభిప్రాయం. కాని పాఠకులు లేనిదే 
రచయిత బతకడు. తన రచనలకు చలామణీ: వున్నందుకే అతడు (వ్రాయ 
కలుగుతున్నాడు. ఆశీ లమైన, జుగుప్సాకరమైన సాహిత్యం సృష్షి అవుతున్నదే 
అని మనం భయపడ నవ శేరము లేదు. మానవాత్మ సహజంగా “అభ్యుదయాన్నే 
- ఆకాంక్షిస్తుంది. రచనా స్వేచ్చగల దేశాలలో కూడ 'కొందరు మ్యాతమే విశ్వ 
జనీనమైన సాహిత్యాన్ని సృష్టించ కలుగుతున్నారు. కనుక రచయితలకేదో 
బాధ్యతలుండటము అవసరమని అనుకోవటం పొరపాటు. ఆలోచనలను అరికట్ట 
లేము, అరికట్టటము బర్భరత్వం. మానవత్వం మీద నమ్మకము ఉన్నవాడు 
స్వేచ్చకోసం పోరాడుతాడు. స్వేచ్చకోసం పోరాడే వాళ్ళలో రచయితలే కాదు 
రకరకాల మానవులుంటారు. స్వేచ్చకోసం పోరాటం సల్పడం రచయిత బాధ్యత 
కాకపోవచ్చు. కాని అది అతని లక్షణం. 


అందుకే మన భారత రాజ్యాంగం ఆలోచనా స్వేచ్చను ప్రసాదించింది. 
bet చూపిన వెలుగుబాటలో మనం వతం. . 


రచయితలకు బాధ్యతవున్నా, లేకపోయినా వాళ్ళు మానవునికి (బతుకు 
మీద ఆశను, మమతను కలిగిస్తారు. ఆదర్శ శిఖరాలకు చేరువగా తీసుకొని 
పోతారు. - చెప్పినట్లు (వ్రాస్తే చెప్పినవాని మాటే చెప్పినట్లవుతుంది గాని తన 
మాటగాదు. రాచరికాలు, మూఢ విశ్వాసాలు నశిస్తున్నాయి. విజ్ఞానం పద్మంలాగా 
విచ్చుకొంటోంది. పొడుస్తున్న సూర్యునిలాగా అనుక్షణం అధికొధిక (ప్రకాశంతో 
వెల్లును (పసరిస్తున్నది. తర్కానికి హృదయానికి అంటే మేధకు హృదయానికి 
జరుగుతున్న సంఘర్షణలో హృదయమే జయించి తీరుతుందని రచయితకు 
నమ్మకముంటే చాలు, మరే బాధ్యతా నిర్దేశం అక్కర్లేదనే విశ్వాసం ఉన్న 
వాళ్ళు మన దేశంలోనే కాదు, (ప్రపంచమంతా వ్యాపించి ఉన్నారు. ఇపోక్షల 
వెలువడుతున్న. విశ్వసాహిత్యం ఈ యధార్థ్యానికి (ప్రమాణం. సదసడ్వివేక 
పరిజ్ఞానాన్ని, దార్యిద్య నిర్మూల మార్గాలను సూచించే రచనలు సాహిత్య పరిధి 


TS 


పాఠకులు.రచయితలు 81 


లోనికి రావు. ఆయా విషయాల రచయితలు తాత్వికులు, శా స్ర్రజ్ఞులు, తార్కికులు, 
వారికి బాధ్యతలున్నవి. అది వేరేవిషయం. కాని హృదయ సంబంధి అయిన 
సాపాత్యసృష్టి చేసే రచయితలకు బాధ్యతలుండవు. వారి' రచనల్లో సందేశం 
సోచింపబడ వచ్చును. అంతేకాని సందేశమే రచనోద్దేశం అయినప్పుడు, మరి 
ఆ సందేశం దేశకాల పరిస్థితుల చట్టాల్లో 'బంధోపబడే [ప్రమాదం ఉంటుంది. 
అప్పుడ స్వేచ్చను కోల్పోయిన రచయత (వాసీనా |వాయకపోయినా ఒరిగేది 

ఏమీ వుండదు. 


ల 


\ 
b= ధ 





*'  “'యువభారతి' వారి రచనిలో (ప్రచురితం. (ప్రచురణ జూలై 1970. 


5. తెలుగు రచయితల తీరని సమస్యలు 


- స్వాతంత్ర్య సముపలబ్ధితో మన దేశము తన సమస్యలను తానే వరిష్క 
రించుకొనవలసిన కాన కలను స్వీకరించినది సమాజమునందలి యన్ని తర 
గతులలోను ఆక్షరాస్యత, నోనాటికి పెరిగిపోవుచుండుట వలన కేవలము కవిత్వమే 
కాక ఇతర రంగములకు సంబంధించిన జ్ఞానమును (గంథములద్వారా అందించ 
వలసిన యవసర' మేర్చడుబచేత నీ నడుమ రచయితలలో వైవిధ్యము కాన 
వచ్చుచున్నది. 


రచయితలు చదువుకొన్న వారు, విచక్షణాజ్ఞానము కలవారు. తమ భావ 
ములను నితరులకు దెలుపుటలో సిద్దహస్తులై నవారు, (ప్రజాస్వామ్య సమాజమున 
రచయితలు-కవులు, పాతి కేయలు నిర్వహించవలసిన పా(త్ర ఇంతంత 
చెప్పనలవికాదు. కాని భారతదేశమునందు రచయితలకు ననువైన యవ 
కొశములు లేవు, (ప్రాచీన కాలమునందువలె కేవలము రచనలుచేసి (బతుకు 
దెరువు చూచుకొనువారిప్పుడు క్వాచిత్క_ముగ నున్నారు. ఏదో ఒక వృత్తి 
చేసికొనుచు తోడో రచనావ్యాసంగము చేసికొనవలసినవారే మన దేశమున 
నున్నారు. రచయితలను వెనుకబడిన వర్గములో చేర్చువలయునో, ముందున్న 
వర్గములో 'చేర్చవలయుతో యెవరికిని తెలియదు. రచయితలది దయనీయ 
జాతి. కడు జాగరూకతతో  నేర్చాట్లు చేసికొన్ననేగాని యొక. రచయిత 
యొక (గ్రంథమును రచించినట్టు ప్మత్రికలమూలమున తెలివిడికాదు. (గ్రంథ 
రచన (పచురణార్హ మైన యంశముకాదు. దొంగతనము, వింత పుట్టుకలు, 
మోసము, హత్యలు, సినిమాది వినోద (పదర్శనముల కున్నంత (పాముఖ్యము 
ఈ సాత్త్విక కృషికి లేదు. ఏ సంస్థనో ఆశ్రయించి, ఆవిష్కరణ సభ 


పెట్టించుకొని, తన పూలమాల తానేకొని ఏ యమాత్యవృషభునినో యట్టి 
టబ స 
ష్కర్తగా పిలచి సంరంభము చేసినశేగాని నలుగురికి తెలియదు, కవులు? 


రచయితలు, పండితులు, అధికారులు, నాయకులు, పుస్తకాలు కొనరు, చదువరు 


తెలుగు రచయితల తీరని సమస్యలు 88 


కూడ. వారు చదువుకున్న ను సరియే. కాంప్లిమెంటరీ ప్రతులను వీరికంద 
జెయ్యవలె, రచయిత ఆధికారములేనివాడు, పలుకుబడి లేనివాడు, పుస్తకము 
కొనవలసినవాడు, పుస్తకము కొనకపోవుట ఒక విధమైన (పెస్టీజ్‌. ఈ విధముగా 
రచయిత కొన్ని వందల (ప్రతులను. పంచిపై పెట్టవలయును. ఆ పిదప వి(క్రేతల 
కడకు తీసికొనిపోవలె, ఆ విక్రేతలు 40 నో అమ్మినందు. కియ్యవలయు 
'ననియును అమ్మిన తర్భవాతనే ఇత్తుమనియును చెప్పుదురు. ఈ తిరునాళ్ళకు 
డబ్బుచాలదు, అప్పుచేసి అచ్చువేసికొనుట, అప్పుచేసి వి(క్రేతలచుట్టు తిరుగుట, 
చివరకు మిగులునవి యప్పులే. (గ్రంథము కొని చదువు నలవాటులేని జాతిలో 
రచయితకు మోక్షము లేదు. పుస్తక వి(క్రేతలకు కమీషన్‌ మా[త మీయవలసి 


వచ్చునని రచయితలు ధరలను పెంచియే |ప్రకటింతురు. ముుదణవ్యయము, 


(పచారము, వి(కేతల కమీషను పోగా రచయితకు మిగులున దేమి? సాతం(త్య 
మునకు పూర్వ మీపరిస్థితియే యుండెను. ఇప్పుడును ఆంతియ, పేరుమోసిన 
రచయితలు కూడ నష్టపడుచునే యున్నారు. నిప్పచ్చరముతో (ప్రతిభావంతులు 
సె మగ చాట్టపాలగుచున్నారు. (వచురణక ర్తలు, పు స్తకవి కేతలు రచయితలను 
దోచుకొనుతున్నారన్న సంగతి పాఠకులకు దెలియకపోవచ్చును. కాని. రచయి 
తల కందరకును తెలియును, 


ము[వణము తెనుగున ఇబ్బంది కలిగించుచునే యున్నది. విసృత 
(పచారమునకు నోచుకొనని పాత రోజులలో మన లిపివలన కలుగు కష్టనష్ట 
ములు గురుతుకు రాలేదు. ఏబడియారక్క_రములు. తిరి హల్లులలో నొక్కొక్క. 
హల్లునకు బదునారేసి గుణింతములు, ఇందుమీమగా ఒత్తక్షరములు.. ముద్ర 
ఇమునకు కాలము పట్టును. ముదారాక్షసములు కంటిలో వ త్తివేసికొని చూచినను 
పొడకట్టితీరును. 


“ఇక విమర్శకులు పుస్తకము నామూలా(గ ముగ చదువక పరిచయము 
నకు బూనుకొనువారు కొందరు. రచయిత - కులగ్మోతాలను, ఆంతస్థులను, 
ఆధికార (ప్రాభవాలనుబట్టి విమర్శచేయువారు మరికొందరు. తప్పులను పమ 


యెత్తి చూపువారు కొందరు. పండితాభిప్రాయములను చూచి వాక్యములను" : 


IvV._8 


ఆ 





84 అ ఇరివెంటి వ్యాసాలు 


, మార్చి (వాయువారు కొందరు. మొత్తానికి పుస్తకాన్ని సహృదయంతో చదివి 
ఇతరులనుకూడ చదివింప జేయవలెనను నుద్దేశముతో విమర్శ చేయువా 
కంగా 


ల సంఘములను స్థాపించుకొనుచున్నారు. హంతు 
నకు బూర్వముకూడ సీ. సంఘములు . లేకపోలేదు... అప్పుడా సంఘములలో 
రచయితలు మ్మాతమే యుండి కార్యకలాపములను . సాగించెడివారు. ఇప్పుడు ' 
రచయితల సంఘాలకు (పాయికముగా అరచయితలు, అధికారులు, పలుకుబడి 
గలవారు, కీ_రికాముకులు నేతృత్వమును నెరపుచున్నారు. రచయితల సంభ 
ములు రచయితల కష్టముల నెంతవరకు పరిష్కరించుచున్నవో చెప్పలేము 
కాని, రచయితలకు (గొత్త సమస్యలను తెచ్చిపెట్టుచున్న వనుటలో నత్యుక్తి 
యుండదు. రచయితలు సహకార సంఘములు కూడ నిర్వహించుచున్నారు, 
కాని తాము స్థాపించుకొన్న సంఘముతో సహకరించుటకు తరచుగా వారి 
“ప్రతిభ పూనుకొననీయదేమో తెలియదు. 


ఇటివల అకాడెమీలు, పరిషత్తు లేర్చడినవి. కాని యవి రచయితల 
సమస్యలను పరివ్కరించుట కింకను పూనుకొనుట లేదు. (ప్రామాణికమైన, 
ఉత్తమమైన పరామర్శ (గ్రంథములను (ప్రచురించుచు, పోటీలు నిర్వహించుచు 
సాహితీ వికాసమునకు దోడ్పడుచున్నవే కాని, రచయితల మనుగడకు దగిన 
పరిస్థితులు కల్పించుటలేదు. పరిషత్తు లీమా[త్రమే చేయగలవు. (ప్రజలు 
ముందుకువచ్చి (గ్రంథములు కొని చదువుటకు (వయత్నించవలయును,. 
(గ్రంథము లమ్ముడుపోయినచో రచయితలకు నష్టముండదు 


ఇటీవల కొందరు రచయితలు చింతలు లేక (బ్రతుకగలుగు చున్నా 
రనిపించును, కొందరు పేరుమోసిన పాతికేయులును, నిత రవృత్తులలో నుండి 
రచనకు 'బూనుకొన్నవారును నీ తరగతికి చెందినవారు. అంతియే కాని రచ 
నలవలననే బాగుపడిన బాబతుకాదు. వ్యక్తి క్రిత్వ ముగల రచయిత నేటికిని భవా 
భూతియే! అనుభూతి లేక స్పందనగుణము లేక రచనలు సాగించుచున్న' వారు 
(కొత్తరకపు వ్యాపారులే కాని రచయితలు కారు, వారి రచనలు సమాజమునకు 
దీప్తిని కలిగించలేవు. వారికి సమస్యలు లేవు. తీరవలసిన యగత్యమంత 


తెలుగు రచయితల తీరని సమస్యలు 85 


కంటెను లేదు. (పతిభాళాలురై న న రచయితలను వారెదుర్కొనుచున్న కష్టములను 
ద రుందంద కాన. యీ వ్యాసమును (వాసితిని. 


క్రీ॥ శే॥ పానుగంటి లక్ష్మీ నర సింహారాచగారు తమ “సాక్షిలో శ్లే పేర్కొన్న. 
పరిస్థితులలో నె నెట్టిమార్పును రాలేదు.. 'ఆవి దాస్య తపస్సులలో గొట్టుమిట్టాడిన 
దినములని సరిపుచ్చుకొనవచ్చును. మరి యీ పాతికేళ్లలో రచయితల తీరుతెన్ను. 
లెట్టున్నవో విచారించిన నాథుడు లేడు. రచయితల “వతు వర్ణించు వ్యాస 
ములు, కవితలు వెలువడినమాట నిజమే! కాని అవి యన్నియు" రచయితను 
దయనీయవ్యక్తిగా చి(త్రించు (ప్రయత్నమే చేసినవి. హాస్యరచనల కోవలో 
చోటు చేసుకొన్న వి 


ఇప్పటి రచయితకు సమాజముననున్న మిథ్యామర్యాదను బట్టబయలు. 
చేసి“వినాయకుని బొడ్డులో తేలున్న' సంగతిని. తెలిపినవారు శ్రీ భమిడిపాటి. 
రాధాకృష్ణగారు. ఆయన “క్రి ర్తిశేమలు” నాటకము తెలుగు రచయితల తీరని. 
సమస్యలకు దర్పణము. ఆ నాటకమును చదివిన, వినిన, చూచిన వారికి. 
మంగళ మహాశ్రీ,* 


b= * 





* ‘యువభారతి వారి “మహతి'లో [పచురితం. (ప్రచురణ ఆగస్టు 1972, 


బి 


6, సాహిత్యము ఆ యాథార్థ్యము 


కవ లూవా(ప్రపంచ్యములో విహరించుచుందు రనియును, వా స్తవిక వ్యాపా 
రములతో సంబంధము లేని కల్వలను చేయుచుందురనియును, కవుల రచనల 
వలన సంఘమున కొనంగూడు (ప్రయోజన మొండులేదనియును, యాథార్థ్య 
మునుగాని సత్యమునుగాని కవులు (పగటించుటకు( బూనుకొన్నప్పుడు శాస్త్ర 
(ప్రాంగణములోని కడుగిడినప్పుడు మా(త్రమే తమ భావములకు సార్థక్యము 
చేకూర్చుకొనుచుందు రనియును కొందరు. కవుల [ప్రాముఖ్యమును తృణీకరించు 
(పయత్నము చేయుచుందురు. కవిత్వమనగా నదేదియో యసంభావ్య విషయమని 
వారి నమ్మకము. అభూతక ల్పనలకు మారుపేరని వారి మతము. అవా స్తవిక మైన, 
ని[షృ్పయోజనకరమైన ప్రయత్నమని వారివాదము. మానవుని మనః|ప్రపంచము 
ఆనూహ్య మైనట్టిది. _బతుకుమనుగ డకు కూడునీడలే చాలు ననుట చాలసులభము. 
మనస్సు ఊహాధీనమైనప్పుడే, స్వాప్నిక జగ త్తునందు విహరించగ లిగినప్పుడే మనిషి 
ఆనందానుభూతిని పొందగలుచున్నాండు. ఆ యనుభూతియే అతనికి (బతుకుపై 
నాశను పెంచి, (బతుకులో. గమ్మదనమును పెంపొండింప( గలుగుచున్నది. 
మనోలోక స్వరూప మిట్టిదని నిశ్చయముగా చెప్పలేము కనుకనే కవిత్వము 
నకును, కళకును నిర్వచన మిప్పటికిని నేర్పడియుండలేదు. 


తర్కమునకు( దట్టుకొనజాలిన భావములు యథార్థములని మనము 
స్థూలముగా చెప్పవచ్చును. తర్కము శాస్త్రము. అనుభవసిద్ధము. అనుభవము 
పుంజుకొ నుచున్న కొలది శాస్త్రము విస్తరించుచుండును. కవిత్వ మట్లుకాక రాగ 
ద్వేషాదులకు పుట్టిల్ణ యిన హృదయము నా(శయించుకొని యుండును. మేధా 
హృదయములకు జరుగుచున్న సంఘర్షణమే కవిత్వేతిహాసమని చెప్పవచ్చును. 
సాహిత్యమునందు యథార్థ్యమే (ప్రకటింప(బడవలెనను నియమము లేదు. యథా 
విషయములు సాహిత్యపరముగ ,కావ్యపరముగ చెప్పవలసివచ్చినప్పుడు భాషలో, 
శెలిలో మార్పులు సహజముగనే కలుగుచుండును. యథార్థ వివధ 
కవితా! ప్రాంగణమున (స సక నన పత ధ్వని[ప్రాయుతములే అలంకారోపే 


థా 


vr 


సాహిత్యము-యాథార్యము 87. 
థి = 


శరీరములై వచ్చుచుండును.. ఈ వేషమున నున్న యాథార్థ్యములు, మన కవాస్త 
వికములుగ నొకొ_కసారి ద్యోతకమగుచుండును. కవి యనుభూతి నిత్య 
నూతనముగ నుండును. నూతనమైన కల్పన చేయలేని కవి |ప్రతిభాసమన్వితు( 
డని: చెప్పలేము. తనకు గలిగిన భావావేళమునక్లు రూపకల్పన 'చేయవలసివచ్చి 
నప్పుడు శబ్బార్గముల పై యతనికున్న యధికారమువలన నవి ముడిసరుకులుగా 
నుపయు క్రము లగును. త్మశబ్దార్గములలో శబ్దమున కతీతమైన యర్థము, అర్థ 
మున కతీతమైన భావశిబలత కవితకు [ప్రాణమునూది బై తన్యవంతము చేయును. 
శద్దార్థముల పై యధికార మును 'సంపాదించుకొనుట వ్యుత్పత్తి. ఈ వ్యుత్పత్తి 
కావ్యమునకు శరీరమైనచో దైవద త్తమై జన్మతః . ఆలవడు |(వతిభ యాత్మ 
యగును. వ్యుత్సన్ను(డైన వాని (ప్రతిభ అసత్యముల్లై న- వానిని సత్యములు. 
గను, అసుందరములై న వానిని 'సుందరములుగను భాసింప(జేయుచుండును. 


సుఖదుఃఖముల కతీతములై న. 'ఆతీంద్రియములై న భావములు కవితాపరిధిలోనికి. 


రావు, 


దైనందిన జీవిత సమస్యలను యథాతథముగ _ చితించుటవలన 
సాహిత్యకుడు తన కళా ధర్మమును నిర్వ ర్తించవా(డగునని యొక మత 
మున్నది. అయినచో నీయాథార్థ్య (పకటనము, ఈ యాథార్థ్య వర్ణనము కళా 
విహీనమై, మానవానుభూతుల కతీతమై, నీరసమై యున్నచో నది సాహిత్యమే 
యనిపించుకొనదు. రాజకీయ పక్షముల కార్యకలాపాల (ప్రచారము యథార్థ 
చిితణమనిపించుకొనదు. ' ఇటీవల వా స్తవికచి|తణమను పేరుతో ననేక [ప్రక్రియ 
లలో ననేకరచనలు వెలువడుచున్నవి. ఆయా రచనలను మన మించుక పరిశీ 
లించినచో నవి కావ్యక ర్తల భావములో, కార్యకర్తల భావములో యనుసందేహము 
పొటమరించి, చివరకు రాజకీయ పక్షములు లేపిన దుమారముగా కనిపించును. 
కనుకనే యవి శాశ్వతత్వము కోల్పోయి సార్వకాలీనతను సార్వజనీనతను 
సంతరించుకొనలేక పోవుచున్నవి. స్వేచ్చా స్వాతం (త్యముల నెలుగె త్రి చాటు 
చున్న యా రచయితలు రేపు తమ యధికారము చెల్లినచో సీ. సే చ్భా 
స్వాతం[త్యములను నితరు లనుభవించినచో సహించగలరా? అప్పుడు జ 
(పతీప శక్తులని, యభివృద్ధి నిరోధకులని ముద్రలు వేయరని నమ్మకమేమి? 
ఏదో యొక సిద్ధాంతము (ప్రకారము ప్రజాబాహుళ్యమునకు సుఖ శాంతులు 





88 ఇరివెంటి వ్యాసోలు 


చేకూరునని నమ్మినదాని నాధారము చేసికొని కళాసృష్టికిం బూనుకొన్నచో 
నాలోచనావలయము పరిసీమితమై, కళాసంబంధములై న విలువలు మృగ్యములై 
పోవా? తమ సిద్ధాంతమునకు భిన్నమైన సాహిత్యమును సాహిత్యమే కాదని 
(పచారమునకు( బూనుకొనవలసి వచ్చును. ఇట్టి, సందర్భములలో నౌదార్యము 
తన్ను మాలిన ధర్మము కోన పరిణమించదా? అప్పుడు యాథార్థ్యమునకు( 
గులగో[(తము లేర్పడును. దేళాళల పా(తము లేర్పడును, ఆలోచనలకు హద్దు 
'లేర్పడి లోచనములకు సులోచనములు తగుల్కొని గమనమును కుంటుపరచి, 
చూపును (గుడ్డిపరచును. అప్పుడు “ఒకే ఒక (ప్రపంచ నాదం - ఒక్కొా-క్కని 
దొక్క పపంచం” అన్న కాళోజీకవి వ్యంగ్యకథనమును( గుర్తుకు( దెచ్చును. 


ప్రతిభా (పకటనమునకు( బరిపూర్ణ స్వేచ్చను (పసాదించినచో రచయిత 
కృత్రిమ వాతావరణమును చి(త్రించుటకు. |బయత్నించడు. ఒకవేళ కొన్ని 
యొ త్తిళ్ళకు లోబడిపోయినను వ్యంగ్యముగనై నను తన సార్థక్యమును, తన 
వ్య క్రిత్వమును, తన (ప్రతిభా సంప్రిని వెలువరించి తీరును. వై విధ్యసము 
పేతమైన సారవంతమైన సాహిత్యము (పతిభాలేశ మైనను లేనప్పుడు వెలికిరామ. 


రాజకీయ పక్షముల యదుపులు సాహిత్య సృష్టికి సంబాధకములై నట్టే 
అలంకారళాస్త్ర సూత్రములు (పతిభామార్గ మునం దర్గళము కావా యని యొక 
ద్రశ్నమున్నడి. దురదృష్టవశ మున అలంకార శాస్త్రమును సాకల్యముగ నభ్య 
యనము చేయని, చేయలేని వారాశాస్త్రమును సంబాధకమైనదిగా భావించి 
ప్రచారము చేయుచున్నారు. తెలుగు భాషాధథ్యయన (ప్రణాళిక నుండి సంస్కృత 
మును తప్పించిన పుణ్యమేమహానుభావునిదో తెలియదు. సంస్కృత భాషా 
పరిచయము లేనిదే |ప్రానీనాం[ధ్ర సాహిత్యాధ్యయన ము వలనుపడదు. నేటికిని 
అలంకారళాస్త్ర రవాస్యములన్ని యును గీర్వాణభాషావిదులకే యవగత మగు 
చున్నవి కాని తదితరుల కగుటలేదు. ఆలంకార శాస్ర్రములు హద్దుల నేర్నరుచు 
రాజకీయపతాల ఎన్నికల (పణాళికలు కావు, (పభుత్వ శాసనములకు = 
నము లంతకంటె కావు. అవి సాహిత్యమును గూర్చిన వివేచనమున్న. గ్రంథ 
ములు, సోహిత్యాధ్యయనమునకు( దోడువడు కరదీపికలు. కరదీపికతో మనము 


సాహిత్యము -యాథార్యము 89 
థల 


చూడదలచుకొన్న వస్తువును చీకటిలో చూడవచ్చును. కరదీపిక చూపదు. మనము 
దాని సాయముతో చూతుము ఇక నాకర దీపికలు చిన్నవియును. పెద్దవియును 
నుండవచ్చును. ' పట్టుకొనువాని కనుచూపునుబట్టి, ఎయికనుబట్టి, ఓపికనుబట్టి 
యవి వెలుగును (గుమ్మ రించుచుండును. 'అలంత్ల్రారళాస్త్రము లొకమూసలోపోసినవి 
కావు (పతిభావంతులై న యాలోచకులు. పండించినవి, పరస్పర భిన్నములై న 
సిద్ధాంతములు వారు చేసిరి. ఒకరికంటె నొకరు కవి (ప్రతిభను స్వేచ్చను 
గుర్తించుటకు ప్రయత్నము చేసిరి. వారి వాదోపవాదములు, సాపొత్యమును 
సొష్టవంతముగ' జేయుట కెంతేని తోడ్ప్చడినవి. 


యథార్థ్యమును (ప్రకటించు ప్రయత్నములో నలంకారళాస్త్రములుప యోగ 
పడలే వను 'వాదమును (తోసినరాజని మరొక వాదమునకు వత్తుము. 


అనాథునికి, ఆగర్భ శ్రీశాథునికి జరుగుచున్న ఘర్షణను చిత్రించుటే 
యథార్థ్యమని యొకవాదము. ఆర్థిక మైన యసమానత్వము వలన సమాజములో 
గలుగుచున్న సంక్షోభము కావ్యవస్తువు కావలెనని యీ వాదములోని సారము. 
(పజా _శేయస్సునకు నిర్వచనములు మారుచునే యున్నవి. సునిశ్చితమైన 
యార్థిక విధానమొక టి నిశ్చయించలేమని యిట్టి కవి(ప్రయోగ ములే చెప్పుచున్న వి. 
ఈ వర్గపోరాటము కూడ సామాజిక విప్పవమున నొక దశగా ఈ వాదము వారు 
'పేర్కొనుచున్నారు. ఈ దశదాటిన తరవాత మానవుని మనఃస్థితి యెట్లుండును? 
మానవు డొక పద్ధతి |పకార మూహించునా? బాహిరమైన కట్టుబాట్లకు 
హృదయము లొంగిపోవునా ? నిత్యావసరములు తీరునట్లు మనసులుకూడ 
నిండునా * రాగద్వేషములు లేని, మమతా త్యాగములు లేని, స్వార్థము లేని 
మనుమలు యాం(త్రికముగా సిద్ధమగుదురా? ఈ స్టితిలోని మానవులు స్థాణువులా, 
(ప్రాణ మున్నవారా ? తెలియదు. వర్గవె మనస్యము వలన (పేమ పుట్టుకొని 
వచ్చునా? ఘర్షణ వలన కలుగునది అనలముకదా? సాహిత్యము హృదయనిష్టమని 
యొప్పుకొన్నప్పుడ,, హృధ యోద్భూతమైన భావనల కదుపు లుండి య 
మాటను మన్నించినప్పుడు. ఉత్తమ సాహిత్యము సహజముగ యాథార్థ్యమే సో: ఇ 
చితించును కాని అయథార్గమును కాదు, కవితా [ప్రాంగ ణమున జాలువారుచున్న 
భావలహరి శ|క్రణాపమువలె వర్ణరంజితమై వ్యకసుందరమై  పతిభాసించును 


40 = ఇరివెంటి వ్యాసాలు 


. శరీరము పాంచభౌతిక మైనది. తన పరిసరములను విడిచి యది మన లేడు ఒకవేళ 
హృదయము పరిసరములను వీడి యెటకో పోయినను కల్పనాజగత్తులో విహరించి 
నను పార్థివళరీరముతో సంబంధ ముంచుకొనియే తీరును. సహృదయుడు 
మాత్రమే లోనారసి సంతుష్టుండు కాగల(డు. అతనికి మాత్రమే యీ కల్పనాజగ 
త్తునకు ప్లార్థివళరీరఠ మున శేక్కుడ సంబంధము కోలుగునో. తెలియును. ఈపట్టున 
మహా కవులు, సవృాదయళ విమర్శకులు, సాహిత్యమర్మజ్ఞులు శ్రీ రాళ్ళపల్లి 
అనంతక్క ఎష్షశ్ర్మగారి యీ వాక్యము స్మృతిపథమున తారసిల్లి నాయీ మనన 
గమనమునకు( జేయూత నిచ్చుచున్నవి. 


“త_త్త్వళాస్త్ర సిద్ధాంతు లేమందురో కాని సాహిత్యమువారమగు మనకు 
సత్యము లేని యసత్యము కాని, యసత్యము లేని సత్యముగాని దొరకు పదా 
ర్థము కాదు.” 


ఏదేని యనుభూతిని వాచ్యముగా బెప్పదలచుకొన్నప్పుడు కవితాాప్యకియ 
నా(శయించనక్కరలేదు. ఉన్నది యున్నట్టుగా చెప్పుటచేత నది యందరకును 
నర్భమై యానందమును కలిగించునుగాని వ(క్రముగా చెప్పినచో నది యేకొందరికో 
నవగతమై సాహిత్యము పరిసీమితవర్గమునకు వినోదార్థము కల్ఫించబడిన 
ఖేలనముగా రూపొందునని యాథార్థ్యవాదుల నమ్మకము, ఎల్లరకును నర్థ మగుట 
యనగా నేమి? పదజాలము సామాన్యమైనదిగా నుండవలె ననియా? పరిసరములకు 
సంబంధించిన సామ్మాగి యుండ వలె ననియా? 


“అదృష్టవంతులు మీరు 

వెలుగును [పేమిస్తారు,. 

ఇరులను ద్వేషిస్తారు, wo 
మంచికి చెడ్డకీ నడుమ 

కంచుగోడ లున్నాయి మీకు. 


మంచి గదిలోనే నా ఊం 


సంచరిస్తాయి మీ ఊహలు 
ఇవివరోకే ఏర్పడిందాగది 
అందుకే వడ్డించిన విస్తరి మీ జీవితం.” 


- సాహిత్యము_యాథార్థ్యము 41 


మహాకవి శ్రీశ్రీ పలుకు లివి. ఇందులో నర్థము గాని మాటేది? కాని కవి 
హృదయము కేవలము వాచ్యార్థము బోధించలేదు కదా? ఆర్థిక వైషమ్యమును. 
బలవంతులు బలహీనుల (బతుకులను తమ విలాస జీవితమున కుపకర ణములుగా 
నుపభోగించు చున్నారని యె శ్రిపొడుపుగో ననిన పలుకు లివి, సహృదయు(డు 
కాని వ్లానికి, కవితామర్మములు తెలియనివానికి దీనియందలి వ్యంగ్యము ధ్వని 
ఆస్వాదనీయము లగునాళ కనుక కవిత గాలివలె నీరువలె అందరును ననుభ 
వించగల రనుమాట' ఆలోచించి యన్నదికాదు.. శబ్దజాలము ఆలంకార ములు 
ఛందస్సు కవితకు బాహిరరూపములు కవితాశరీరమున కంగములు. కవితాత్మ 
ధ్వని. ఈ సిద్ధాంతము పరిధిలో భావసమానమగు భావము కవితాసంపద్యు క్రము. 
“తనకే స్పష్టంగా తెలియనప్పుడు తన చేతగానితనాన్ని, ఆర్ధ అస్పష్టతని, 
ఛందస్సుబీరల వెనక, అలంకారాలమధ్య, కఠిన వదాల బురథాలలోను దాచి 
మోసగించాలని చూస్తాడు కవి- ముఖ్యం, సహజసౌందర్యం తక్కువై నప్పుడు 
సులభంగా, సూటిగా చెప్పేసి ఇంత ధ్యానానికి, మౌనానికీ, కార్యాలకీ, విజయా 
లకీ, వ్యవధి నివ్వరాదా అని చెలం కోర్కి.” 


సాహిత్య కాస్త్రములతో సమ్మగ పరిచయమున్న వా( డెవ్వడును చెలంగారి 
యా అభి ప్రాయముతో నేకిభ వించకుండ నుండ (డు. సాహిత్య త్త్వజ్ఞులు కనుకనే 
చెలంగారు స్పష్టముగా నచ్చమైన కవిత్వలక్ష ణములను వెలువరించినారు. “అర్థ 
అస్పష్టత' యను దోషము వ్యుత్సన్నతవలన పరిహరింపబడుచుండును. పద్య 
రచనను కవిత్వమనుకొనుట వలన, పాండితీ(ప్రకర్షా (పదర్శనమును కవిత్వ 
మనుకొనుట్ల వలన కలిగిన ఈ అభి[పాయముల క కారణముగా (పాచుర్యము 
లభించుచున్నది. రకరకముల ముద లీదురభ్మిప్రాయములకు. బట్టుగొమ్మలై 
రసాస్వాదనారీతులను భగ్నము చేయుచున్నవి. ఈ కారణము చేతనే జనబాహు 
శ్యము కవిత తమకు సంబంధించని యూహాలోకము కవులదను తలపునకు 
లోగిపోవుచున్నారు. సాహిత్య లోకమునందు రసమే యాథార్థ్యము. జ రస 
స్వరూపమును సిద్ధవాస్తుడును, మననశీలియును, స్పందనగుణము గలిగీనట్టిణా, ఇ 
వాడును నైన కవ సాకాత్కరింవంజేయును. రసము నహజమని అస హజమని 
యుండదు. 


శ్రి ఇరి వెంటి వ్యాసాలు" 


కనుక యథార్థచిితణము సాహిత్య సమస్య కాదు. ఏదేనియొక విషయ 
మును వివరముగ చెప్పవలసి వచ్చినప్పుడు వాచ్యముగ స్పష్టముగ చెప్ప 
వలయును, కృత్రిమమైన శ లిగాని భాషగాని యిట (ప్రయోగింపరాదు, విషయము. 
నందలి. పదజాలము నాధారము చేసికొని" అర్థభేదము నూహించుకొనుటకు 
(పయత్నమిట (ప్రస క్తము కాదు. వస్తువునుబట్టి 'విషయమునుబట్టి భాషామర్యా 
దలలో( బరివ ర్రనములు కల్ధుగుచుండును. కేవలము తెలివిడి కొరకు, ఉదా 
హరణమునకు వరివంటకు(బట్టు తెగులును నివారించుటకు. గైెకొన వలసిన 
చర్యలను గూర్చి చెప్పద లచినప్పుడు ఛందోబద్ధముగా, శబ్దార్థా లంకారయు క్త 
ముగా చెప్పినచో నది కవిత్వమని (వాసిన వా(డనుకొనవలసినదేకొని తదితరుల 
కాబాధ్యత లే(దు, అప్పుడు తెలియవలసిన విషయములకంటె తెలియని విషయ 
ములు (ప్రవేశించి యస్పష్టత కారచన తావలమగును. ఇట్టి సందర్భములలో 
అలంకారాదులు, ఛందస్సులు సవాజముల్లె పరిణమించును, సార్వ కాలీనము, 
సార్వజనీనమైన సాహిత్యమునందలి సత్యములు వేరు, యాథార్థ్యములు వేరు.. 
తథ్యము లిచ్చట నుండవు. హృదయ వ్యాపారము, నిశ్చలమైనప్పుడు నిశ్చిత 
మైనప్పటి పరిస్థితిలో దై నందినానుభ వమువలన నెణుకకు వచ్చిన విషయము 
నకును సాహిత్యమునకు నభేద మేర్పడునే మో! * 


ఓ. = 


nT 


* పాటిబండ మాధవళర్మ షష్టిపూర్తి సమ్మాన . సంచిక *అక్షరార్చనిలో” 
(ప్రచురితం 1972. J 


7. ఆ _స్తికభావం 


దైవం కోవెలలోనే ఉంటుందనుకుంటారు కొందరు. అంతట వ్యాపించి 

- ఉన్నదై వం కోవెల్లోనే ఉండటం ఏమిటి? అని మరికొందరి తర్కం. పేరు 

కాని, రూపం కాని లేని దైవానికి ఒక రూపం కల్పించి, మనిషికున్న రాగ 

ద్వేషాలు దానికీ ఉంటవని నమ్మి రకరకాల మర్యాదలు చేసి తృప్తిపరచి తమ 

కోరికలన్నీ అది సంతోషించి తీరుస్తుందని వ్యవహరించేవారు ఆస్తికులు కానే 
కాగని బాహాటంగా (పకటిస్తుంటారు కొందరు. 


తాము ఆ స్తికులమని నమ్మేవారికి ఇలాంటి వ్యాఖ్యానాలు, తర్కాలు బాధ 
కలిగిస్తుంటాయి నిజానికి. ఆస్తికతకు ఈ పూజాపునస్తారాలకు (పత్యక్ష సంబంధం 
ఏమీలేదు. ఆస్తికత ఒక విశ్వాసం, ఒక: లక్ష్యం, ఒక మనోవైఖరి, ఒక జీవిత 
విధానం. ఆస్తికునికి తాను దైనందిన జీవితంలో చేసే ప్రతి పనీ ఒక ఆరాధనా 
విశేషం. అతడు (పకి మనిషిలో దేవుణ్ణి చూస్తాడు. (పతి మనిషిలోని మంచిని 
(పతిభను దైవ స్వరూపంగా భావిస్తాడు. భగవంతుడు (పజ్ఞాస్వరూపుడు. 
కనుక ఆ (ప్రజ్ఞ ఎక్కడున్నా ఎప్పుడున్నా గుర్తించి ఆరాధించి సంతోషిస్తాడు. 
భాషలు, దేశాలు, యుగాలు, అతని మనోనే[తమందు ఒకటిగానే భాసిస్తాయి. 
తన భగవంతునికి, తన మతానికి తాను రక్షకుణ్ణని భావిస్తూ (ప్రచారం 
చేస్తున్న వాడు _ఆత్మవంచనకు, పరవంచనకు, _ దైవ వంచనకు పాల్పడు 
తున్నాడని చెప్పవచ్చు. తాము ఆస్తికుల మనుకుని నిత్య పూజా పురస్కాా 
| రాల్లో నిమగ్నులై ఉండే వాళ్ళల్లో పలువురికి హృదయ సంస్కారం ఉండదు. 
తమ పూజలకు ఏమి లక్ష్యమనే సంగతి వాళ్ళకు తెలియదు. పాపభీకి 
లేని దై వభీతి వట్టి బూటకం. - ఆస్తికులమని చెప్పుకుంటూ బియ్యంలో 
రాళ్ళు, పాలల్లో నీళ్ళు గలిపి జాతి కన్ను గప్పి, ఆదాయపు పన్ను _ఎగగొట్టి 
వచ్చిన లాభాల్లో చిన్నమెత్తు భాగాన్ని ధర్మదాయ సంస్థలకిచ్చి దానక్టి లప 
భక్తులమని రకరకాల బిరుదులను తగిలించుకొని సమాజంలో లబ్ధి। పతిష్టులె 
తమ వ్యాపారం సాఫీగా సాగెంచుకుంటున్నారు. తమ స్వార్థానికి దెబ్బ 


a 


44 ఇరివెంటి వ్యాసాలు 


తగలకుండా తగిన రక్షణ కవచం ధరిస్తున్నారన్నమాట. జీవకోటిని 
ఆధిక లాభార్జనకోసం రోగ (గ స్త సంచేసి దారి(ద్యానికి బలిచేసి, అదే వృశ్తి లి 
ధర్మం అని సరిపెట్టుకొని, కొన్ని పుణ్యకార్యాలుచేసి = ఆ పాపపరిహారం చేసు 
కుంటున్నారు. అవసరం కంటె ఎక్కువ సంపాదింఛడం ఆ'స్తికుని లక్షణమే 
కాదు. ఒక వేళ నిష్కేశంగా లభించినా ఆ (దవ్యం, "ఆ సౌఖ్యం 'సమాజానిది. 
తాను దానికై ధర్మకర్త మా(్రమే. అవసరాలను తగ్గించుకొని, ఉన్నదానిలో 
తృప్తిపడి తన ళ క్రియక్తులను తోడివారి కష్టాలను నివారించడంలో తోడ్పడడం 
లోనే ఆ స్తికతకు సార్ధక్యమున్నది. 


ఇవకపాలనూ పూజా పురస్కారాలను అలవాటుగా చేసుకున్నవారు వాని 
(పాముఖ్యాన్ని గాని, వాని పరమార్థాన్నిగాని అవగతం చేసుకోలేదని చెప్పాలె! 
తన పెరుమాళ్ళకు, తన ఇష్టదేవతకు సకాలానికి పూలు ' కోసి తెచ్చియ్యని 
దాసుజ్జి యజమాని పశువును బాదినట్టు బాదుతూ ఉండటం. మనం చూస్తూనే 
ఉన్నాము, జీవుణ్ణి మరచి దేవుడి వెంటబడితే దేవుడు దొరకడు. కనుక తనవంటి 
జీవుని రూపంలో దేవుడు అవతారాలెత్తి తనవలెనే కష్టాలనుభవించి, తానూ 
కర్మకు అధీనుడేనన్న సత్యాన్ని బోధించిన సంగతి ఆందరికి తెలుసు. ఆస్తి 
కత్వం స్వార్థానికి పెట్టనికోటగా ఉండి బలహీనులను మాడ్చుకు తినడానికి తర 
తరాలుగా తోడ్చడుతున్నదని కొందరు సిద్ధాంతమే లేవదీశారు. ఈ సిద్ధాంతం 
లేవదిసినవారు కూడా ఒక విధంగా ఆ స్తికులే. జీవుని కష్టాలకు కారణాలను పరి 
శోధిస్తే వారికి దొరికిన ఒక కారణం ఇది. తృష్ట దుఃఖాలకు కారణమని 
గౌతమబుద్ధు డద్నాడు. మొత్తానికి దుఃఖాలను చూడలేక తమ (వ్రతిభావ్యుత్పత్తులను 
ధారవోసి “సిద్దాంతీకరించినారు. ఇక్కడ స్వార్ధ మేమీలేదు. దారిద్ర్య నిర్మూలనం 
సమకాస్థాపనం కేవలం బాహిరమైన (పయత్నాలవల్ల సాధ్యంకాదు. ఆంతరంగిక 
సంస్కా.రంవల్ల వ్యక్తిగతంగా (ప్రతి జీవుడు సాధించ వలసిందే. ఈ సృష్టి అంతా 
భగవత్స్వరూపమే ఆని నమ్మేవాడు నిజానికి ఎవజ్జీ తన సౌఖ్యంకోసం ఉప 
కరణంగా భావించడు. ఇతరుల |ద్రవ్యానికి ఆకపడడు. 


ష్‌ 


మతాన్ని వదలి మతపవరక్తల జీవితాలపై వారి సమకాలీన జీవిత 
(పవృత్తులను మనం పరిశీలిస్తే వారికీ వారి మతానుయాయులకూ ఉండే 
భేదం బోధపడుతుంది. నిజానికి మతానుయాయులలో పెక్కురు స్వార్థపరులు, 


అ స్తికభావము డీల్‌ 


మూఢులు, ఆ మతానికి వక వ్యాఖ్యానాలు చేసి సంఘ (శ్రేయస్సుకు భంగం కలిగి 
స్తూంటారు. శ్రీ విష్ణువు అష్టాక్షరీ మం[తం ఆతి రహస్యమైందనీ అది విన్న 
వారికి పుణ్యం కలుగుతుందని గురువు చెప్పగానే శ్రీమ[ద్రామానుజులు శ్రీరంగం 
కోవెల గోపురమెక్కి. ఆ మంతాన్ని - ఉచ్చఛించారట. ఏమిటిదని గురువడిగితే 
మర్చి అందరికి పుణ్యం కలుగాలెకదా! నాకొక్కనికేనా! అన్నాడట. చండాలుడు 
(బహ్మస్వరూపుడన్ని నమస్కర్రించ గలిగే అద్వ్వైతు లెందరున్నారు? హరిజనుణ్జె 
జన్మిస్తాను అని ఆనగలిగిన వారెందరున్నారు గాంధీజీ అనుయాయుల్లోః ఒకే 
గీత ఆచార్య తయానికి అర్థ్మతయాన్ని (పసాదించింది. మరి ఆ ఆచార్యుల 
కిప్పుడు పడదు. శంకర, రామానుజ, మధ్వాచార్యు లొకేకాలంలో (దితికి ఉంటే 
కలిసి పనిచేసి ఉండేవారు. ఎందుకంటె వాళ్ళు మేధావులు, దేవుణ్ణి చూసినవారు, 
తపోమూర్తులు. దృక్కోణంలోని భేదంకాని లక్ష్యంలో లేదు. దేశాలను, 
సంఘాన్ని, మనుమల్ని విడదీయమని ఏ మతం చెప్పలేదు. సీ (ప్రవక్త చెప్ప 
లేదు. కాని ఆ మతానుయాయులు మా[తం తమ మతమే గొప్పదని, అది 
మ్మాతమే స్వర్గానికి చేరుస్తుందని, దాన్ని నమ్మనివాళ్ళు. చెడిపోతారని, తమ 
మతాన్ని నమ్మనివాళ్ళు తమకు శ్థతువులని (ప్రచారం చేయడం వల్ల ఎంత 
దౌర్జన్యం, ఎంత హత్యకాండ, ఎంతకాలం జరిగిందో, జరుగుతు, న్నదో (ప్రపంచేతి 
హాసం బుజువు చేయగల్లుతుంది. (పవ క్రలకున్న. (ప్రతిభ, హృదయనై ర్మల్యం 
మత ప్రచారకులతో, మతానుయాయులలో సకృత్తుగానే ఉంటుంది. పలువురు 
మత ప్రచారకులు మత జీవికకోసం ఆ పనిచేస్తూ ఉండటం మనం గమనిస్తూనే 
ఉన్నాము. మత ప్రచారం ముసుగులో గూఢచారి చర్యలు కొనసాగుతువటవి, 
(పవక్తలూ చిత్తశుద్ధితో నమ్మిన విషయాల్ని తన్మతానుయాయులు కర్కశ 
తర్కంతో సమర్థించే (పయత్నం చేస్తారు. ఈ మతానుయాయులు రాజకీయాధి 
కారాన్ని హస్తగతం చేసుకొని ఇతరమతం వాళ్ళను చిత్రవధ చేసిన ఘట్టాలు 
చి(త్రించందే చరిత్ర సమ[గం అనుపించుకోదు. ఇవన్నీ పరిశీలించి కొందరు 
మేధావులు మతమే మనిషికి వేరుపురుగు అని సిద్ధాంతీకరించే స్థితికి వచ్చారు" 
వీళ్ళ చిత్తపద్ధిని శంకించడం న్యాయం కాదు. ప 


పరహితచింతన దైవభీతి లేనిదే మనిషిలో ఉత్తమ సంస్కారం రాదు. 
శాసనానికి చాలా పరిసీమితమైన శ క్రి ఉన్నది, అది మనస్సును ఏమీ చెయ్యలేదు. 





46 ఇరివెంటి వ్యాసాలు 


ఎన్ని పద్ధతులు అవలంబించినా, ఏదో ఒక రూపంలో మనిషిలోని దౌష్ట్యం 
విజృంభిస్తూనే ఉంటుంది. కనుక దైవభీతి వ్య కిలో సంస్కారాన్ని కలిగిస్తుంది. 
సంఘానికి వాని ఉనికి (పయోజనకరంగా షరిణమిస్తుంది. ఒకరిని నొప్పించక 
(బతుక గలిగితే అంతకంటే ఆస్తికత లేదు. దేవుడొకడున్నాడనే భావమే 
ఆస్తిక భావం. అంతేకాని వా సంతోష పెట్టవచ్చు. వానికి కోపం తెప్పించ 
వచ్చు. వాణ్ని బుట్టలో వేసుకోవచ్చు అనికాదు. బుట్టలో పడేది (ప్రతిమ. 
దేవుడుకాదు. మరి ఈ బొమ్మలు, దేవాలయాలు, (ప్రార్థనామందిరాలు 
ఎందుకు? ఆయా ప్రదేశాల్లో మనిషి తన మనస్సును పరీక్షించుకుంటాడు. 

ఆది దైవ సన్నిధి అని నమ్మి తన పాపం కాళనం. కావాలని కోరుకుంటాడు. 
ఎక్కడైనా మనిషి తాను దైవాధీనుడని అనుకోవాలె. తనవలెనే ఇత రులుకూడా 
అనుకుంటున్నారు అని వారికి తెలియాలి. దేవాలయాలు ఈ వాతావరణాన్ని 
సృష్టించగ లుగుతాయని ఒక నమ్మిక, ఆతారాస్యత బహుళ వ్యాప్తంగా లేని 
రోజుల్లో ఈ దేవాలయాలే (పజానీకానికి ధర్మాన్ని, జీవితలశ్యాలను భోదిస్తూ 
ఉండేవి. ఊరి వారందరూ కోవెలనీడలో తాము సురక్షితులమని నమ్మి తాము 
దైవసన్నిధిలో ఉన్నారని నమ్మి సద్భావంతో, సత్కార్యంతో తమ సంబంధం 
పెట్టుకొని సంఘాన్ని రక్షించుకునేవారు. లోకానికి మేలుచేస్తున్న దేవునిలో 
తనను చూసుకుంటాడు. మనిషి దేవాలయంలో తాను మేలుచేయాలనుకుంటాడు. 
ఆ దేవుణ్ణి ఊరేగిస్తాడు. తొట్టిలోవేసి జోలపాట పాడుతాడు. నృత్యం చేస్తాడు. 
పాట పాడుతూ మైమరచిపోతాడు. తాను తినేది ఆతనికి నివేదించి అతని దయ 
వల్ల తనకు లభించింది కాని తన గొప్పదనంవల్ల రాలీదని భావించి తింటాడు. 


మనిషిలో ఈ దేవాలయ పాతావరణం పూజా పురస్కారాలు “*అహంతను 


నశింపచేసి ఉత్తమ సంస్కారాన్ని కలిగిస్తాయి.” ఆ స్తికభావానికి ఈ దేవాలయాలు = 
కేవలం బాహిర రూపాలు. కాని శరీరంలో లేని (పాణం ఊహకు తట్టుతుందా? 


అట్టని శరీరాన్ని కాదంటున్నా మా? 


ఆ స్తికత్వమొక ఆలోచనా విధానమని పరిశీలిస్తే ఈ , ఆస్తిక భావి: ఆ 


సంఘంలో క౦మశిక్షణను, ధర్మాభిరతిని నిన్న ఎలా సపెంపొందించగ లిగిందో 
ఈ వేళ ఎలా సపెంపొందించగలుగుతుందో తెలుస్తుంది. కాలానుగుణమైన 
మార్పులు చేసుకుని దేవాలయ నిర్వహణను (ప్రయోజనకంగా పరిణమించేలా 


ji 


ఆఅ స్తికభావము 47 


చేయాలి. ఇది మూఢవిశ్వాసం కాదు. సర్వకాల సర్వావస్థల్లో ఆ స్తికునిగా 
వ్యవహరించడం మేధావికే సాధ్యమవుతుంది. మూఢునికి కాదు. నిజమైన ఆస్తి 
కుడు నిర్భయుడు, పరిపడ్డ మనస్కుడు, - వెళ్వాత్ముడు. 'కేడు అతివ్యా ప్త పంగా 
వినబడుతున్న విశ్వమానవ... సభాం" ఇ స్తీక్ష్య స్థమాజ్ఞానిక్లే సాధ్యం, నా స్తికు 
లిది స్థాధించలేరు. “నిజమైన” ఆస్తీకునికి ' ్రీస్తు ప్రభువు" పూజనీయుడు. మహ 
మ్మదు చాపను శ సో(క్రటీసు పూజనీయుడు. లెనిన్‌, గాంధి, లింకను 
పూజనీయులు. లెనిన్‌ నా సికుడంటారు. ఆయన దేవుడున్నాడా లేదా అనే 
_ చర్చలజోలికి - పోక జీవులపట్ల .కరుణామయుడై పూత చేతిస్సుతో ఆత్మార్భణం 
చేసినవాడు. చిత్తశుద్ధి గల నా స్తికునికి నాకు భేదం లేదు అన్నారు గాంధీజీ. 
ఆ స్తికుని మాటల్లో, చేతుల్లో, తలపుల్లో ఒక విశిష్టత. ఉంటుంది. అపారమైన 
కరుణ, (ప్రేమ ఉన్నప్పుడే సమన్వయ దృష్టి ఏర్పడుతుంది. సాత్వికత ఆస్తి 
కతకు |పాణ(ప్రాయం. ఆ స్తికత భావానికి విస్తృతమైన అర్ధాన్ని ప్రయోజనాన్ని 
సమగ్ర స్వరూపాన్ని విశ్లేషించి చెప్పింది భగవద్గీత. భగ వదర్గీతా ఫారాయణంతో 
తృ_పిపడక గీతాపరాయణుడు కాగలిగినప్పుడే ఆ స్తికత్వానికి ఫలాన్ని అందుకో 
గలుగుతారు.. ఆస్తిక భావానికి సుముచిత వ్యాఖ్యానం భగ వద్గీత, * 


* “భీస్వామీ వార్షిక సంచికలో ప్రచురితం ముద్రణ 1972, =: 


8. పోతన చరిత్రము -- 
సమకాలీన (ప్రభావము 


ః క 
.. .. శతకములు, (ప్రబంధములు, ద్విపదకావ్యములు, మా|త్రాగ ణబద్ధములై న 
గేయకృతులు మున్నగు [ప్రాచీన సాహితీ[ప్ర| క్రియలకు నేటికిని తెలుగు సాహిత్య 
లోకమున చెల్లుబడి యుండుట గమనింపదగిన యంశము. ఖండ కావ్యములు, 
వచన కవితలు వెలువడుచుండినను మహాకావ్య (పణేతలకే యగ తాంబూలము 
లభించుచుండుట ఒక విశేషము. ఈ యిరువదవ శతాబ్దమున పురాణములు, 
మహాకావ్యములు, ఇతిహాసములు (ప్రాచీనకాఆమున వెలువడినట్లుగ నే వెలువడినవి. 
భాగవతములు, రామాయణములు, పురాణములు కేవ లాక్షరాస్యుల నాకర్షింపలేక 
పోయినను, వ్యుత్పన్నులై న సరసుల ఆమోదమును పొందుచునేయున్న వి. పురా 
ణేతి హాసములందలి యితివృత్తములనే కాక ఇటీవల భారతీయుల చరిత్ర 
నుజ్జ్వలము గావించిన చరితార్థుల భవ్యచరి[తములు, దేశభక్తుల గాథలు మహి 
రచయితలకు (పతిపాద్యములై నవి. శివభారతము, రాణా (ప్రతాప చరితము, 
మహాత్మకథ, జాతిరత్నం వంటి రచనలు మహాకావ్య గౌరవములను పొంద 
_గలిగినవి. ఇక దేశనాయకుల వీరోచిత సమరము నుగ్గడించు (గంథము లసంఖ్యా 
కములల చెప్పినచో నత్యు క్తికాదు: వస్తువులో వైవిధ్యము కనిపించినను. మహి: 
కావ్య (ప్రక్రియ (పాదీన కవితా కళామర్యాదలతో( బాటు, అర్వాచీనములై న 
విలువలను సంతరించుకొని వెలువడిన కావ్యములు క్వాచిత్మములేయని చెప్పక 
తప్పదు. సనాతనాధునాతన కావ్యకళాభిరుచులను తలస్పర్శిగా నవగాహన చేసి 
కొన్న మహాకవు లరుదుగనే యున్నారు. వస్తువు నెన్నుకొనుటలోనే సమకాలీనా 
లోచనలను (ప్రస్తుకించిన వారిలో, నా యెరుకలో శ్రీ వానమామలై వరదా" 


చార్యులే (పథములు, అ(గ్రేసరులు. ఏ. 


_ తెలుగు భాషా సంస్కృతులపై కత్తిగట్టిన నిరంకుళ నిజాం పరిషాలనలో' 
నరకయాతనల ననుభవించి న తెలంగాణా (ప్రజల కడగండ్లను చూచినార్లు.. 


పోతన చరి[తము - సమకాలీన ప్రభావము 49 


' ఆచార్యులుగారు. బూజుపట్టిన రాచరికమును సహించని దేశళకు .తో శ్రీవారికి 
పరిచయము. “మనుజేశ్వరాధముల'కు కావ్యము నంకితము చేసినచో నరక 
(ప్రాప్తి యగునని నమ్మిన బమ్మెర పోతన నుహోదా త్త జీవితము ఆచార్యుల 
వారి నాకర్షించినది. కావ్యవస్తువుగా కవిజీవితమును (గ్రహించిన వారీకాలమున 
ఆచార్యుల వారొక్క -రేనేమో! దశకుమారచర్శిత అవతారికలో కేతన తిక్కన 
జీవితమును, పాల్కురికి సోమనాథుడు పండితారాధ్యుని జీవితమునుగ్గడించిన 
సందర్భములు తప్ప .మనకు పాచీనకాలమునందును కవిజీవితములు కావ్య 
"వస్తువుగా గహించిన పట్టులు తక్కువ, 


ఉన్నత విద్యలన్నియును మాతృభాషలో జరుగ వలెనన్న పట్టుదల గల 
ఈ రోజులలో దేవునికంటెను, గోమాత కంటెను తల్లిభాష గొప్పదని వరదన్న 
తన పోతన చరి(త్రమున (ప్రకటించెను. పదునేనవ శతమానమున (బతికిన కవి 
జీవితమును రచింపబూనుకొన్నను నేటి జీవితవృ త్తచ్చాయలలోనే యీ కావ్యము 
నడిచినది, ఈ కావ్యమున కింత గౌరవము లభించుటకిది కూడ నొక హేతువు. 
ఇతివృత్తమును స్వీకరించుటలోనేమి, కథాఘట్టములను సృష్టించుటలోనేమి, వర్ద 
_ నాదులలోనేమి వరదన్న కొత్త పుంతలలో నడిచెను. సమకాలీనపు. భావమీ 
కావ్యముపై నున్నదనుటకంటె ప్రాచీనేతివృత్తముగల నవీన కావ్య మనుట 
సమంజసము. సమకాలీన (ప్రభావమును సూచించుఫట్టు అనేకమున్నవి. వాని 
నుటంకించుటకు (బయత్నము చేసినచో (గ్రంథము విస్తరించును. కనుక 
దిజ్మా|త్రముగ సూచించుటకు (పయత్నింతును. 


గీర్వాణభాష కేదో యపచారము జరుగుచున్నదని యెంచుచున్న ఇం(దుడు 
వరదన్న దృష్టిలో పామరుడు. వ్యంగ్యముగా కవి మాతృభాషకు (పాముఖ్య 
మిచ్చినంత మా[తమున సంస్కృృతమునకు లోటు వచ్చుననుకొనుట పామర 
త్వమే యగునని సూచించియన్నాడు. 


కవులు వై తాళికులను భావమీదినములలో నెక్కువ (ప్రాచుర్యము నందు 
కొన్నది. పోతన జనన సందర్భమున ౪ ట్లారటి మేల్కొల్పు కవి యన(జుక్కో. ఈ ఇ 
పొడిచొనని వరదన్న ఈ భావమునే (ప్రకటించెను. 

1V-& 


50 ఇరివెంటి వ్యాసాలు 
" పాల్కురికి జాతర వర్ణ మిప్పటి తెలంగాణా (గ్రామాలలోని జాతరలదే. 


పకృతిని సుందరిగా నభివ ధరించుట [ప్రాచీనుల యలవాటు. (ప్రకృతిని 
(పకృ U (పకృ 
తల్లిగా నుపాసించుట మనకిటీవల “నబ్బినది. వరదన్న వీలు దొరికినప్పుడు 
(ప్రకృతి యందలి నూకృభానమునే (ప్రదర్శించెన్లూ 


సీ 
దొరలపిల్లలను కొంగలగుంపుగ నుపమించుటయును, ద్వితీయాళ్వాసము 


నందలి కాపుపడుచు ఉదంతమును "కలిమికి బలిమికి నెదురుతిరిగిన నేటి రైతాం 
గపు మన స్తత్వమునకు ద ర్పణములు. 


నేటి సంఘమునందలి వె వాహికరీతులలోని తునన జర తంను వరధన్న 
మందలించియే వదలెను. 


“పట్టుమని పదినాళులు పడుచుద నవు 
ముద్దుముచ్చట లొ కయింత ముగియకుండ. 
జంటిపిల్ల వెంటనె యొక దంటపిల్ల 
కాల(జేత (వేలాడగా నేల యనుచు” 


నేటి కుటుంబ నియం[త్రణ తత్వమును సృష్టించినారు వరదన్న. వర్ష 
బుతువర్ణన సందర్భమున- 


“ప్రజాహిత దౌర్హన్య పభుతి నూహించినారు. స్వానుభవమిది. 


బుతు వర్గనములే కాక వరదన్న మహాకావ్య లక్షణము ననుసరించి 
యష్టాదశ వర్షనములుచేసి యున్నారు. ఈ వర్ణనలు గతానుగతికమైన కవి సమ 
యపు మూసలలో గాక సమకాలీన |వజాజీవితమునకు సంబంధించిన ఖేద మోద 
ములను, అఅవాట్టను స్వానుభవముతో మాండలిక పలుకుబళ్ళతో సరస 


రచించి యున్నారు. కులీనవ్యవస్థ ఇనుప పాదముల కింద నలిగిపోయిన తెలం “ey 


గాణా రైతుల (బతుకు బరువుల నేకావ్యము చ్చిత్రించియుండలేదు. “మానవా ' 
సురుల రాజుల కాలము వోయె సత్కవీ' యని యనగలిగిన: కవి, పోతన చరి 


పోతన చరిితము - సమకాలీన (ప్రభావము ర్‌! 


(తము నూహించి (వాసిన తీరుతెన్ను లెట్టుండునో మనము'సు ఛధము". (హి 
చగలుగుదుము. “కర్షక జనగీతిక లాలపించు' మనియును, “శ్రీనాథల దినాలు 
గడచిపోయెం గర్షకుని దైవము ఫలించు కాలమిదియె యనుచును సమకాలీన 
కవుల (ప్రవృత్తులను తమ పీఠిక (కావ్యావహెరిక్ష-లో వ్యాకుచ్చిరి. సుకవిస్తుతి 
చేయు సందర్భము. పోతనవలె "వర్తమాన కవులకు శుభంబు పలుకు'టయేగాక 
నవీన కవులనియును _అభ్యుదయ్య కవులనియును_ పేర్కొనినారు. పరస్పర 


. విరుద్దములై న కవితామర్యాదలకు( గట్టుబడిపోయిన కవుల నెల్లరను, సరసభావ 


ముతో సమ్మానించినారు వరదన్న. సాహితీరంగమున కలత లాదరణీయములు 
కావనియును, నేటి యస్తవ్యస్తమైన తెలుగు సాహిత్మీీపపంచమున నెవరెవరు 
ఎన్నెన్ని కోటలు కట్టుకొన్నను అచ్చమైన కవియైన వరదన్నకు శ్రీధ్రీ, విశ్వనా 
థలు కవితామూర్తులుగనే భాసించినారు, వరదన్న వ్యంగ ముగా నేటి సాహితీ 
రంగమున ఉండ వలసిన, రావలసిన యౌదార్యమును, సౌమనస్యమును సూచించి 


నారు. ఇంత సమభావమును (ప్రదర్శించిన వరదన్న సమకాలీన కవిలోకమున 
సమాదరణీయులు. (పతిభామూ రికి ప్రాతకొ త్తలులేవు. అనుక్షణము పరివర్తనము 
జెందు బాహిర పరిస్థితులకు కివిత కట్టుబడి యుండదు. కవిది అంతర్దృష్టి. 
వస్తువేదై ననేమి? దానికి సౌందర్యము నాపాదించును: రసమయము చేయును. 
ఖండకావ్య ములేకావు, మహాకావ్యములు సైత మాస్వాదనీయములే. సహృదయత్వ 
మన్నది ఆశించదగినదే కాని నిర్భంధింపద గినది కాదు. అది సిద్ధము. సాధ్యము 
కాదు. సమక్లాలీన సాహితీపరులకు వరదన్న పోతన చర్మితము వ్యంగ్యముగా 
నీ సూచన చేసినదని చెప్పుట సాహసము కాదు. శబ్దసౌందర్యమునకును, రస 
పుష్టికిని (ప్రతిభావ్యుతత్తులకును నాదర్శ్మప్రాయమైనది పోతన చరిత్రము. 
సమకాలీన జీవితానుభవమును |ప్రస్తుతించుటకే వరదన్న ఈ కావ్యమును (వాసి 
నారని నా నమ్మకము. లేకున్నచో ఊహాపోహలలోజిక్కుకొన్న పోతన చరిత 
మెక్కడ ? వ్యంగ్య వె భవముతో నేటి సామాజిక చిత్రణ మెక్కడ ? కథా ట్ట, శ 
ములను కల్పించు సంద ర్భములందును వరదన్న తన సమాజమును మరచి 
యుండలేదు. తన యనుభూతులను కప్పిపుచ్చి యూహాలోకమున సంచరించలే కు. 


న. . .... ఇరివెంటి వ్యాసాలు 


నాటి పోతనకు నేటి పోతనకు ఒకే పోలిక. ఇరువురును డై వభక్తులు, రాజుల 
నిరువురును నిరసించినవారు, ఇరువురును నదె ద్వైత భావమునందు (ప్రత్యయ 
మున్నవారు. మహాకవులు. శబ్దరవాస్య మెరిగిన వారు. ఛందస్సుల పై అధికారము 
నెరపినవారు. కాని ఒకే ఒక భేదము _ ఆ 'పోతనొకు వ్యాసుని సమాజము. ఈ 
పోతనకుశీతన సమాజము, తన సమాజమునందలి యార్థిక వైషమ్యములను, 
రాజకీయ వై మనస్యములను గక వా నర్థము చేసికొన్న కవి వరదన్న. పోతన 
చర్చోత్రము ఓక సమ్మగ సుందరమైన మహాకావ్యము. ఈ కావ్యమును చదివి, 
విని, పరిశీలించి రసికులు తమ సరసత్వమును (పకటించుకొనుట కంటె 
వరేసన్నాకు మరొక విధమైన మన్నన యవసరము లేదు. * 





* ' *అభినవపోతని ' (వానమామలై వరదాచార్యులు) షష్టిపూర్తి సన్మాన 
పరిక | ముద్రణ ఆగస్టు 1978) 


A 


క. 


.9. మన చదువు సంధ్యలు 


డ్‌ 


ఒక దేశం స్వేచ్చా స్యాతం|తాకందీ. సముపార్టించడానికి ఎందుకు 
(పయత్నీస్తుంది? దాస్యం (పకృతి విరుద్ధం కనుక పర (పభుత్వం నిష్టరంగా 
పరిపాలించి అజ్ఞానాన్ని, “దాది (థ్యాన్నీ పంచి దేశీయుల (ప్రతిభా ప్రాథవాలను 
' ఈూపుమాపుతుంది. దాస్యంలాంటి పాపం మరొకటి లేదు. అది ఎన్నో పాపాలను 
చేయిస్తుంది. మనిషిలోని పశుత్వాన్ని (పకోపింపజేస్తుంది. మనిషి మనుగడను 
ని|షృయోజనం చేస్తుంది. కనుకనే బానిసలు తిరుగుబాటు చేసి స్వేచ్చను సంఫా 
దించుకుంటారు. అయాదేళల (పజల నరనరాల్లో తరతరాలనుంచి (ప్రవహిస్తున్న 
సంస్కారాని కనుగుణంగా స్వాతం[త్య సమరాన్ని నిర్వహిస్తారు. స్వాతం|త్రక్రి 
(ప్రాప్తి అనంతరం తమ సంస్కృతి కనుగుణంగా పునరుద్దర ణకు పూను 
కుంటారు. 


మన భారతదేశం అనాదిగా ఆజ్ఞాతంగా ఉండి ఎవరో. వలసవచ్చిన వాట్ట 
నిర్మించింది కాదు. ఎవరిచేతనో (ప్రభావితులై తమ్మ ఆచార వ్యవహారాలను 
తీర్చిడిద్దుకున్న జనం ఇక్కడిదికాదు.' (ప్రపంచంలో అనాగరికత నుద్ధరించ 
వలసిన బాధ్యత తమదేననే దురవా. కారంతో తమ బలదర్సాలతో కుయక్తులతో 
స్వతం[త దేశాల అధికారాలను చేజిక్కించుకొని వలస లేర్పరచుకొని తమ 
(ప్రాభవ వై భవాలకు, తమ దేశాభ్యుదయానికి ఆ వలస దేశాల మానవళ కీని, 
(పకృతి సరీపడను కొల్లగొట్టి సూర్యుడ స్తమించని సామాజ్యాలను ని సాపించు 
కున్నారు. రాజకీయాధికారాన్ని సుస్థిరం చేసుకో వడంతో వాళ్ల ప్రయత్నాలు ఆగ 
లేదు. శాశ్వతంగా బానిసలను చేసుకోవడానికి మనదేశంలో సం(ప్రాదాయసిద్ధంగా 
వస్తున్న విద్యలపట్ట తూష్టీంభావాన్నే కాక అసహ్యభావాన్ని క కలిగించడానికి సాయ 
శక్తుల (ప్రయత్నించారు. వైదుష్యానికి పతీకైన సంస్కృత భాషను తొలగించి 
ఇంగ్లీషును ప్రవేశపెట్టారు ' చదువంటే ఇంగ్రీషేనని కొత్త విలుకిల్లను 
సృష్టించారు. మనుమలు తాతలను ఎక్కిరించేటట్టు శేశారు. సంస్కృతం చ దువు 
కోకుండా వ్యాస వాల్మీకి కాళిదాసాదులను దూషించడం పరిపాటి అయిపోయింది. 


క = 





ర్‌్క ఇరివెంటి వ్యాసాలు 


ఇంగ్లీషు చదువంది ఏ ఇంగ్లీషు కవిని ఏమీ అనడానికి వీలులేదు. నీకు ఇంగ్లీమ 
" వచ్చా? చాలా చదివి మాట్లాడాలె అనేవారు. మరి సంస్కృతం [గంథాలు 
మూలంచదవందే విమర్శించే అధికారం ఎలా కలుగుతుంది? ఎవరూ పట్టించుకో 
లేదు. భావదాస్యం విలయతాండవం చేసింది. తమ దేశంకూడ ఒకప్పుడు మహో 
న్న నాగ రకతకు నిలయమై వ విశ్వానికి జ్ఞానభిక్ష' పెట్ట కలిగిందని, పాళ్చాతు 
లను గుడ్డిగా అనుకరీంచడ్భ తన్నుమాలిన ధర్మమని దేశీయులకు ఉపదేశించ 
డానికి స్వామిదయానందులో శ్రీ విచేకానందులు, అనీబి సెంటు, గాంధీజీ మున్నగు 
మహాత్ములవతరించారు. కట్టుకథలల్లి, దోష దూషితమైన చరి[తను స్కూళ్ళలో 
బోధించడ వల్ల పాఠ్చాత్య నాగరకతావ్యామోవాంలో పడి విద్యావంతులై 
భారతీయులు తమ సంస్కృతిని, దేశభాషలను, ఆచార వ్యవహారాలను దుయ్య 
బట్టడం సముదాచారంగా కూర్చుకున్నారు. పూర్వం భారతీయులు సాధించిన 
సిద్ధులను చర్చిత పరిశోధకులు (ప్రాచ్యభాషా పండితులు వెలుపలికి తెచ్చిన 
తరువాతనే స్వరాజ్యోద్యమం, స్వదేశీ ఉద్యమం బలపడినవి. తామెందుకు 
స్వేచ్చను కోరుతున్నారో భారతీయులు తెలుసుకోగలిగారు. కేవలం ఆర్థిక, 
రాజకీయ దాస్య విము క్రి ఉద్య సమ: క్ష్యంకాదు. తమ ఆలోచనలకు, తమ సంస్కృ 
తికి అనువైన విధంగా ns తీర్చుదిద్దుకోవాలనే ఆకాంక్ష (వగాఢంగా పని 
చేసింది. దేశభాషలనుద్ధ రించవలెననీ, ఇంగ్లీమకు దీటుగా, నిల్పవలెననీ ఆయా 
భాషల పండితులు విజ్ఞాన సర్వస్వ్వాలను, పత్రికలను (ప్రారంభించారు. దేశ 
భాషలో మాట్లాడటం దేశభాషాభ్యుదయంకోసం కృషిచేయడం నిర్మాణాత్మక 
కార్య|క్రమంగా భావించారు. జాతీయోద్యమానికి _ ఆలంబనంగా నిలిచింది 
సంస్క బతి (అలంక; రామరాజ్యాన్ని ఆదర్శంగా చూపించి గాందీజీ ఉద్యమ 
నిర్వహణ విధానాన్ని భారతీయ సంస్కృతి కనుగుణంగా మలచి, పాళ్చాత్యుల 
జీవిత విధానం తన అనుయాయుల్లో ఛోటు చేసుకోకుండా చేసి, (ప్రజలకు సన్ని 
హితంగా చేశాడు స్వాతంత్రోద్యమం పెంపొంది (పజ్వరిల్లిన తీరు తెన్నులను 
చూస్తే భారతీయుల తమ పురాణ సంస్కృతిని విస్మృతికి బలిచేయకుండా ఇటీ 


వలి (ప్రపంచంలో కలిగిన వైజ్ఞానిక పరివర్తనలతో సమన్వయం చేసుకునోకి: అ 


పురోగ మించాలనే కోరిక ఉందని పస్ఫుటంగా కనిపిస్తుంది. మన దేశ రాయకుల 
రచనల్లోను, ఉ పన్యాసాల్లోనూ, కార్యకలాపాల్లోను ఈవై ఖరి దృగ్గోచరమవుతుంది. 





మన చదువు సంధ్యలు ర్‌5్‌ 


స్వాతంత్రం సిద్ధించిన తరువాత మన (పభుత్వం గాని, మన ప్రతినిధులు 
XR Ce RRA న! 
గాని మన (ప్రజాహిత సంస్థలు కాని సాంస్కృతిక పునరుజ్జీవనానికి చెప్పుకో 
దగినంత చేయూత నివ్వలేదనే చెప్పవలసివస్తున్నది. 


మన సంస్కృతికి మూల కందమైన సంస్కృత భాషకు ఇతోధిక 
(ప్రాముఖ్యం కాని' (పాచుర్యంకాని కలుగ లేదు: మన ఆలోచనలకు, మన జీవిత 
విధానానికి, మన దైనందిన కర్మలకు ,మన సాం(ప్రదాయాలకు వ్యాఖ్యాన [ప్రాయము 
లని చెప్పదగిన పురాణేతిహాసములకు పాఠ్య [గ ంథాల్లో సముచితస్థానం కల్పింప 
బడలేదు. రామాయణ, మహాభారత, భాగ వతాలతో పరిచయంలేని వాడు భార 
తీయతకు బాసటగా నిలువలేడు. దేశ భాషలలోని సాహిత్యామృతాన్ని ఆస్వాదించ 
లేడు. అవగాహన చేసుకోలేడు. పురాణ సంబంధములై న పద బంధాలతోగాని, 
విశ్వాసాలతోగాని, ధర్మ రహస్యాలతోగాని తలస్పర్శిగా పరిచయం సంపాదించు 
కొనలేడు. ఆధునిక సాహితీ మర్యాదలను అర్థం చేసుకోవాలన్నా ఈ పురాణేతి 
హాసాల అధ్యయనం అత్యంతావశ్యకం, భారతీయుల ఆలోచనలకు, భావాలకు, 
పదాలకు, లోకోక్తులకు, కవి సమాయాలకు, సిద్ధాంతాలకూ పురాణేతిహాసాలకూ 
చాలా సంబంధముంది. కబంధహస్తాలు సము[ద్రమధనం యజ్ఞోపవీతం 
హోమం, మిహిరవాజితతి (ప్రణవం, బలి, రామబాణం, యముని మహిషపు 
లోవాఘంటికలు, సర్భయాగం, శాపం, వరం, భ _క్రి-ము ర్తి, మం[తము, ఉపని 
షత్తు, ఉపదేశము, గురుశిష్యులు లాంటి శబ్దాల నెన్నింటినై నా పేర్కొనవచ్చు. 
అయితే ఈ శబ్దాలు కవుల |ప్రతిభావ్యుత్పత్తు' నుబట్టి (పక రణాన్ని బట్టి అవా 
చ్యంగానేకాక లక్ష్య, వ్యంగ్యార్థ (పతిపాదకాలై, సమకాలీన  జీవితేతివృ_త్తంతో 
'పెన వేసుక్కొనిపోయి ఉన్నాయి. ఈ శద్దాలకర్థం తెలిసి వాడుతున్న కవుల 
రచనలు సమాజానికి రసాన్ని (ప్రసాదిస్తున్నాయంటే, సమాజంపైన కవులపైన 
పురాణేతిహాసాల (పభావం ఎంతగా ఉందో ఊహించుకోవచ్చు. ఆ పురాణేకిహా 
సాలు నిన్న గీర్వాణ దేశభాష సాహిత్యాలకు వస్తువును అందించినవి. నేడు 
పదాలను, అర్థాలను, అలంకారాలను (పతీకలను అందిస్తున్నాయి. ఇవి పోతే 


అసలు భాషకు ఎన్నో భావాలు అందడంకూడా కష్టం అయిపోతుంది. ల 
జి te 


రామాయణాన్నే తీసుకుందాం. వాల్మీకి అందించిన ఉపమాసామా గి 
(స్రోతస్విని నుంచి ఇంకా భావుకులు రసాన్ని ఏతమెత్తుతూనే ఉన్నారు. రామకథా 


శు 


"56 ' ఇరివెంటి వ్యాసాలు 


స్వోదనాపరులు దేశం నలుమూలలా వ్యాపించి ఉన్నారు. రామాయణంలోని 


. 'ఆదర్మాలనిప్పటికి (పశ్నించేవాళ్ళు లేరు. పైగా (ప్రజాస్వామ్యానికి రామరాజ్యానికి 
(శీయోరాజ్యానికీ అర్థం ఒక్క టేననీ అంతా నమ్ముతున్నారు. ' వివాహబంధం, 
స్మౌభ్యాతం, ఆ ర్తరక్షణ, త్యాగం, కర్తవ్యం, నిర్వహణ, పితృభక్తి, గురుభ కి, 
షోత్రివ్రత్యం, చదువు సంధ్యలు, (ప్రజాభీష్టానికి తౌంగిపోవడం వంటి " విలువలు 
భారతీయుల . కుపాదేయాలై. “ఉన్నంతకాలం రోమ్తాయజల ! సమసిపోదు.. "అవి 
కావ్యవస్తువుగో; కళాసామ క్రీగా రానున్న తరాలకు" మార్గదర్శకం అవుతుంది, 
కాష్ట్ర)కవి ' శ్రీ మైథిలీ రణ్‌ గుప్త ప “దేవా! నీ చరితమే సహజ" కవ్యర'' సీ క 
గోనం Rasa కవి కావడం betes అన్నాడు. 


తీ ఇక త్‌, న. భగ వద్గీత, రాజనీతి, ధర్మ వసతు 
ఉపాథ్యానాలు' భారతీయ సృంస్మ్కృతికి మణిక ర్పణాలవలె భాసిస్తున్నవి, - భారతీ 
యుల విజ్ఞాన సర్వస్వమది_:” యగ్న భారతే తన్న భారతే” _ ఏఏ భారతంలో 


లేదో అది భారతదేశంలో శే లేదు అనే ఆభాణకం (ప్రాచుర్యాన్ని అందుకున్నది 


తిక్కన సోమయాజి . 


“వేదములకు నఖిలస్మృతి 

వాదములకు బహుపురాణవర్గంబులకున్‌ 

వాదైన చోటులను దా 

మూస ధర్మార్థక ము మోక్షస్థితికిన్‌' 

అని తన భారతావతారికలో పే పెర్కొన్నాడు, నన్నయభట్టు తన భారతావ 
తారిశలో మహాభారత (పళ స్తిని- 


“ధర్మత త్ర్వజ్ఞులు ధర్మశాస్త్రంబని, యధ్యాత్మవిదులు వేదాంతమనియు 
నీతి వీచక్షణుల్‌ నీతిశాస్త్రంబని, కవివృషభులు మహాకావ్యమనియు = 


లాక్షణికులు సర్వ లక్ష్య సం[గహమని, యైతిహాసికు లితిహాసమనియు' 


వరమ పొరాణికుల్‌ బహుపురాణ , సముచ్చయంబని” జెగ్గడించినార్ను 

ఇక భాగవతం అవంధ్య జీవనులైై న భాగవతుల మహిమాభివర్ణన ంతోను, 
భదక్తిత త్వంతోను, పారమార్థిక జాన వర్వన్యంతోను (పకాశిస్తున్న మోషసాధన 
(గ్రంథం. 


x 
- 


క 


మన చదువు సంధ్యలు 57 


ఈనాడు (గ ంథాలనేక రూపాల్లో, అనేక సాహిత్య (ప్రకియలుగా భార 
తీయ భాషల్లో అవతరించినవి, సంస్కృతంతో పరిచయం లేనివాడు కూడా దేశ 
భాషలో వాటి ' ఆనకృతులను, అనుసరణలను ఆధ్యయనంచేసి అవగాహనం 
చేసుకోవచ్చు. ఈ (గ్రంథాలలో అంతో ఇంతో పరిచయం స్వతస్సిద్ధంగా నిన్నటి 
తరానికి హరికథలవల్ల, పురాణకాల క్నేపాల వల్ల, "పెద్దల వల్ణ అలవడేవి. కనుక 
నిన్నటి" తరంవాడు భారతీయ సమస్యలను ఎంత సంయమనంతో, ఎంత 
ఓరీమితో, ఎంత సానుభూతీతో, ఎంత ఉత్తమ సంస్కారంలో అర్థంచేసుకుని 
పరిష్కరించడానికి కుద్యు కుడయ్యేవాడో ఇప్పటి త రంవాడ్లు చేసుకోలేక 
పోతున్నాడు. తత్ఫలితంగా సామాజిక జీవనంలో తల్టిదండ్రులపట్ల తమ బాధ్యత 
లను, గురువులపట్ట భ క్రివిశ్వాసాలను, సంఘంపట్ల తమ కృతజ్ఞతాబుద్ధిని పద 
ర్భించలేకపోతున్నారు. కళాశాలల్లో ని పాఠ్య|పణాలికలు ఐహికదృష్టితో రూపింప 
బడటంచేత ఆముష్మికజ్ఞానం అలవడక విద్యార్థులు తమ చదువును సార్థక 
పరచుకోలేకపోతున్నారు. కనుకనే సంఘం చదువుకున్న వాళ్ళు నకేమీ చేయ 


లేని కుక్షింభరులాగా తయారౌతున్నారని మొర పెట్లుకొంటున్నది. 
౧ ట్‌ 


దేశంపట్ట సంఘంపట్ట తమకు బాధ్యత ఉందనీ, ఆ బాధ్యతను తీర్చే 
సంస్కారాన్ని, బుద్ధిబలాన్ని విద్యాలయాలు తమకు (పసాదిస్తాయనే విశ్వాసం 
విద్యార్థులకేర్పడే పద్ధతిలో విద్యా విధానం రూపొందింపబడితే (ప్రస్తుతం పెచ్చు 
పెరిగిపోతున్న (కమశిక్షణారాహిత్యం అంతమవుతుంది. (ప్రాచీన విద్యా సంస్థలు 
ఆశ్రమాలు విద్యను ఆర్థించి అంటే యాచించి వచ్చినవానికే (పవేశం కలిగిస్తుం 
డేవి. ఇష్టమున్నా లేకపోయినా చదువుచెప్పి తీరాలనే నియమం అప్పటి విద్యా 
లయాలుగాని,._పభుత్వం కాని పెట్టుకొన్నట్లు కనిపించదు. ఆక్షరాస్యత వేరు. 
ఉన్నత విద్యవేరు. (ప్రతివాడు అక్షరాస్యుడు కానిదే (పశాస్వామ్యం సఫలంకాదు: 
కాని ఉన్నత విద్య నిర్బంధంగా గరపడంలో అర్థంలేదు. సామాజిక బాధ్యతను 
దృష్టిలో ఉంచుకొని, దేశహితాన్ని దృష్టిలో ఉంచుకొని అంతర్జీ నమైన (ప్రతిభను 
ఉద్దీ పం చేయాలనే ఆశయంతో, వ్య క్రిత్వంలో సార్ధక్యాన్ని సంరక్షించే ఉద్దేశంతో 


ఉన్నత విద్యా (ప్రణాళికను సిద్ధం చేసినప్పుడే చదువుకున్నవాడు సంఘాసీకి ఇ 


పనికొస్తాడు. సాంకేతిక శాస్త్రం; విజ్ఞానశాస్త్రం వి(క్రమావతారం దాల్చి పశ్చిమ 
శి ఖా 
దేశ దేశాల్లో (పజల మనస్సుల్లో శాంతి లేకుండా చేస్తున్నవి. పారిశ్రామికంగా 
౧ ౧ sa 


ఇ క 


58 ఇరివెంటి వ్యాసాలు 


ఉత్పతి ఎక్కువచేసి కొనుగోలుదారుల సృష్టించుకు నేందుకు, తమను రక్షించు 
కునేందుకు మారణాయుధాలను సృష్టించునని, అనుక్షణం ' యుద్ధభయంతో, 
పరస్పరం అవిశ్వాసంతో కాలం గిడుపుతున్నారు. కనుక విద్యావిధానం భౌతిక 
దృవ్టికి గురి కాకూడదు. పారమార్థిక చింతన దైనందిన జీవితంలో సుఖ కాంతు 
లను వర్షించగలుగుళుంది. 


రామాయణ, మృహాభారత్మ భాగవతాలలోని విషయాలను, దశలవారీగా, 
- (ప్రాథమిక దళనుండి ఉన్నత విద్యాదశ వరకు విద్యార్థులకు అందజేయాలె, 
బర్బరత్వం, రాక్షసత్వం, దారిద్యం, అజ్ఞానం విలయతాండవం చేస్తున్నాయని, 
అన్ని రంగాలలో విలువలు అర్థంలేకుండా, (పయోజనం లేకుండ తారుమారౌ 
తున్నాయని నైరాళ్యాన్ని (ప్రకటించడం ఉత్తమ సంస్కారి లక్షణం కాదు, 
స్వాతం |తోద్యమం తారాస్థాయి నందుకున్న దినాలలో మన దేశనాయకులు పశ్చిమ 
దేశాల ఆర్థిక, రాజకీయ, సాంఘిక విధానాన్ని కాక ఒక విలక్షణమైన సమాజాన్ని, 
(ప్రపంచానికి ఆదర్శ(ప్రాయమైన సమాజాన్ని నిర్మిస్తామని ఉద్దోషించారు. 
టాగూరు, గాంధీజీ, నె హూవంటి మహా దేశభక్తులు దార్శనికులు, తామాహిస్తున మ 
సమాజానికి రూపు రేఖలు చిత్రించి, తమ స్వప్నాలకు ఆకృతులను (ప్రత్యక్షం 
చేశారు. వా రూహించిన సమాజాన్ని దర్శించడం కేవలం పశ్చిమ పద్ధతిలో 
శిక్షణ పొందిన భారతీయులకు ' సాధ్యం కాదు. 


కనుక మన చదువు సంధ్యల కొక [పయోజనాన్ని సృష్టించాలె. భారతీయ 
దృక్పథంతో ఆవి రూపొందింపబడాలె అప్పుడే స్వాతం్మత్యానికి సరియైన 
అర్థం సిద్ధిస్తుంది. గాంధీజీ India of my dreams; టాగూరు గారి 
Heaven of freedom లోని భావాలకు వ్యాఖ్యానమే స్వతంత్ర భారత 
ధ్యేయం.* 


ప 


* “మా స్వామి" సంచికలో (పచురితం. ముద్రణ 1978. 


7 


10. దేవాలయముల (పొశన్త్యము 


జ 3 


జేవాలయములు పురాసంస్కృతి నిలయములు. పురాణేతిహాసముల చరిత్ర 
వ్యాఖ్యాన ములు, శిల్పకళ్తామేతల్లీ వ వల్ణరులు (పాకిన పందిళ్ళు. (పాచీనులు భగ 


"వద్ద త్త త్త్రములై న కళా|ప్రతిభలను దేపాలయములందు (ప్రదర్శించి, తరించి, శాశ్వత 


క్రి ర్తిని సముపార్టించుకొనిరి. నాటి జనుల దై నందిన జీవిత సమస్యలు దేవాలయ 
ములతో  పెనవేసికొనిపోయినవి.. గుడియే "బడి, గుడియే గడి. రాజులకు తమ 
కోటలకంటె దేవాలయములే భ|ద్రమైనచోట్టు. (పాయికముగా (ప్రజలు నిరక్ష 
రాస్యులుగ నుండినను వారికి జీవితసాఫల్యమునకు కావలసిన పురుషార్థముల 
గూర్చిన జ్ఞానమును ఆ దేవాలయములే (పసాదించుచుండినవి. 


నృత్యము, సంగీతము, శిల్పము, కవిత్వము మున్నగు కళలకు దేవా 
లయములు పట్టుగొమ్మలై. లేజరిల్లినవి. నాటి హిందువుల సర్వస్వము దేవా 
లయములు. వానిని సంరక్షించుకొనుటయే తమను, తమ సంస్కృతిని, తమ 
వ్యక్తి క్రిత్వమును సంరక్షించుకొనుటని వారు విశ్వసించియుండిరి. గుళ్ళలోని 
దేవుళ్ళ, దేవేరుల నగ, నషట 'క్రేవలమలంకార (పాయములని వారు తలంచి 
యుండలేదు తమ (ప్రాణముకంటె అధికమైన మతముపై క త్తిగట్టి కయ్యానికి 
కాలుదువ్వి, దక్షిణాపథమును ర క్తష్టావితము చేయుటకై దండె తివచ్చిన ఇస్తాము 
శక్తికి ఎదురొడ్డి నిలిచి, విశాలమైన “హెదవ సామ్రాజ్యమును న స్తాపించిన విజయ 
నగరాధినలక తొలుదొ ల్ల అంగ బలమును అర్థబలమును చేకూర్చినది వాంపీ 
విరూపొక్షస్వామి దేవాలయ భాండాగార మే. 


లోకహితమునకై సిరిగలవారు ఎన్నియో -ధర్మ కార్యములు చేయవల 
యును. ఆది నాటి ధనాఢ్యుల పరాకాష్ట. చెరువు (త్రవ్వించుట, నిధిని నిశ్నే 
పించుట, ఆ(గ్రహారముల నిచ్చుట, దేవాలయ |ప్రతిష్టాపనము, వనమును వే 
చుట, కావ్యరచనము లేక కావ్య స్వీకారము, పుత్ర సంతానము- ఈ యేడింటిని 
సప్త సంతానములందురు. ఒక మహత్తరమైన ఆకాంక్ష ఈ సంతానములను 


జ 


60 | ఇరివెంటి వ్యాసాలు 


గుర్డించుటలో నిమిడియున్నది. మహారాజులు దండనాథులు శతుంజయార్థ 
మును, శ(తుదమనము తరువాతను, సూర్యచం[ద(గహణ కాలములందును 
మరికొన్ని, పవిత్ర నందర్భములందును దేవాలయములమ కట్టించి, ధూపదీప 
నై వేద్యములకు ఆచం (ద్రకారార్కము లోటు లేకుండ ఏర్పాటుచేసి, శాసనములను 
(వాయించి తమ భ క్తివిఖ్వాసములను (పక టిరేదుకొనిరి. ఆ శాసనములలో 
దేవాలయారాధనమునకు భంగము కలిగించువారు కాశిలో గోహత్య చేసినవారగు 
దురనియు, ధర్మచ్యుత్సులుదురఖియు (ప్రాయించిరి. దేవస్థానములు నాటి 
'(పేజలకు (పతిష్టా హేతువులు, ఆస్తిక త్వమునకె త్తి త్తిన వై ముకకలు . 


- పవి(త్రములై న నదీతీర ములయందును మహోన్నతములై న గిరిశిఖరముల 
యందును సాగ రతీరములయండును ఎక్కువగా ఈ దేవాలయములు వెలసినవి. 
మానవుని సౌందర్యపిపాస యట్టిది. తన మనస్సు ఎచ్చట ఊహాలోకమునకు 
ఉవ్వెత్తుగా ఎగిరిపోవునో ఆ చోటు నతడు |పేమించెను. అచట గుడిని నెలకొల్పి 
తన దేవుని నిలిపి ఆ దేవునిలో తన్ను చూచుకొనెను. వేదర్భులకు _పకృతియే 
దేవాలయముగా భాసించినది. ఉషోరేఖలు, తటిల్లతలు, ఉలదమాలిళలు, మహో 
న్నతా|ద్రికూటములు, మహావేగముతో పరువులెత్తెడు నదీనద సముదాయము, 
మహా జలపాతాల విద్యుత్సంగీతము వారి మనః వఫలకముఎపె చెరిగిపోని 
చిన్నెలై రూపొందినవి. ఈ -(ప్రకృతి లీలలలో వారు పరమాత్మను దర్శించి 
మం|త్రములతో (ప్రార్థించిరి. పిదప ఆ (పకృతి శక్తులకు రూపకల్పన చేసి ఆరా 
ధించిరి. వారి దృష్టిలో జీవుడే ఒక దేవాలయముగ భాసించెను. పరహితాచర 
ణముచేత, తపస్సుచేశ, త్యాగ ముచేత, జ్ఞానముచేత (పకాళశించు దేహము దేవత . 
లకు స్థావరమ్ము కాదా! బాహ్మంభ్యంతర “సచిచేత మానవదేహము దర్శనీయమై, 
పుణ్య(పదమై, కల్యాణదాయకమై. కల్పవృక్షమై (ప్రకాశించును. కనుక దేహ 
మును స్వచృతమముగా ఉంచుకొనగ లిగినప్పుడే అతనిలోని శక్తులు సర్వవిధ 
మ్లుల్ల బికాసమును పొంది భాస్వంతములగును. దేహమెట్లో సంఘముకూడనట్టే! 
సామూహ్లిక మైన (ప్రార్థనలకు ఆరాధనృలకు యజ్ఞయాగాది మహా(కతువులకు 


ల” 


we 


దేవాలయము కేం్యదమై నిలసిలినది. దేవాలయము సామాజిక సమైక్యము కిటి. మ 


క్షేర్మదము. దేవాలయముసట్ల (పజాబాహుళ్యమునకు అనాదినుండి (పేమ, 
భద్రి .గౌరవములు సహజముగా నేర్పడియుండుటచేత అడి అందరికిని ఉఫ 


దేవాలయముల (ప్రాళ్య సము 61 


యు క్రమైన సంస్థగా రూపొందినది. సమాజమునకు కావలసిన వస్తు Per 


సమకూర్చుటకు 'డేవస్థానములు సాధనములయ్యెను. 


(పాచీనులు దేవాలయ నిర్వహణను నకు కట్టుబాట్లను కొన్ని ఏర్పరచి 
లోకహిత దృక్పథము ననుసరంచి' ఆ దేవాలయేము సాక సంస్థగా అవతరింప 
జేసిరి. ఈ దేవాలయ సంస్థాపనము, నర్వహణమునకు (వత్యేకముగా శాస్త్ర 
మేర్పడెను. అదే ఆగమళాస్త్రము* జగత్క.ల్యాణ సంధాయకములగు దేపోలయ 


"ములకు, దేవతా విగ్రహ నిర్మాణమునకు, వాని స్థావనలకు దేవతాసాన్ని ధ్యము 


రూపొంది పెంపొందుటకై చేయదగు పూజా (పకారములను తెలుపు శాస్త్రమే 
ఆగమళాస్త్రము. మరి ఈ శాస్త్రమునకు సంబంధించినట్టి కళలుగాని విద్యలుగాని 
'లేవనుట పొసగని మాట. ఆగమశాస్త్ర విషయములు సర్వజనానుభవమునేకు 
సంబంధించినవి. కనుక అవి సాక్షాత్కార సంపాదనమునకై మార్గదర్శ కములై 
వర్ణిల్లినవి. ఈ యాగ మళాస్త్రములు అనాది కాలమునుండియే (పకృతి శక్తులలో 
అంతర్నిపాతములై , నిక్షి ప్రములై యున్న దేవతాశక్తుల నాకర్షించి, ఆహ్వానించి 
పూర్ణకుంభము లందును, ద్వా రబంధములందును, యం|తముల యందును, దేవత్తా 
'విగ్రహములయందును నిక్నేపించి, నిత్యారాధనతో షోడశోపచారములతో, జప 
'శపాదులతో, ఆ శక్తుల నుద్దీ పము చేసి, సర్వజీవుల అఖీష్టములను తీర్చు నద్భుత 
శ కిని (పదర్శించుచున్నవి. దేవాలయములా యద్భుతళ రికి మనికిపట్టులు. _ 


పాడిపంటలకును, దేవాలయ నిర్వహణమునకును విడదీయరాని సంబంధ. 


మేర్పడి జన్ముల కౌటుంబిక, ఆర్థిక జీవనము దేవాలయా [శితమై జనులలో ధర్మ 
భీతి, మతానురక్తి పెంపొంది ధర్మ పరిపాలనకు అనువైన వాతావరణము 
కల్పింపబడెను తోటలు, గోళాలలు మున్నగునవి నేరుగా దేవస్థానములకే 
అంకితమై యండెడివి. 


తిరునాళ్ళ సందర్భమున, ఉత్సవముల సందర్భ మున వాణిజ్య స 
ముల కవకాశములు కలుగుచుండును. వివిధ Memes రహదారులేర్పడు 

ఆచార వ్యవహారములలోని వై విధ్యములను, అనేక భాషావిన్యాసములను, విచిత్ర 
వస్తు సందర్శన (కయవిికయావకాళ ములను ఈ తిరునాళ్లు (వజలకందించినవి. 


62 | ఇరివెంటి వ్యాసాలు 


యోగులు, సన్యాసులు ఎందరో (ప్రజలలో ధర్మాభిరతిని ప్రచారము చేయటకు 
అవకాశము కలుగుచుండెడిది. 


దేవాలయములు విద్యాంసులకు నిలువనీడలై . వర్థిల్లినవి. విద్యార్థులు, 
గురువులు, దేవాలయములందు తమ విద్యా వ్యాసంగములను సాగించిరి. దశా 
రామమ్ము సింహాచలము, శ్రీకూర్మము, శ్రీ శైలము, ' శ్రీకాకుళము, అహో 
బిలము, తిరుపతి, శృంగేరి! నాగార్జునకొండ,  ఆమరావతి, అజంతా, కాశీ, నవ 
.ద్వీవషము, ద్వారక, మధుర మున్నగు పుణ్యక్నే|త్రములలో విద్యాసంస్థలు వెలిసి, 
సంప్రదాయ సిద్ధమైన ఆర్ష విద్యలకాలవాలములై పరిఢవిల్లినవీ బౌద్ధుల, జైనుల 
ఆరామములు, ఆశ్రమములు, విహార ములు,చై త్యములు, దేవాయతనములు హిందు 
వుల దేవాలయములవలెనే జాతీయ జీవనమునకు భక్తిని, భుక్తిని, రిని (ప్రసా 
దించి, ఆత్మశ కిని ఉద్భుద్ధముచేసినవి. 


దేవాలయ శిఖరములు, గాలిగోపురములు ఒకదానికంచె నొకటి ఉన్న 
తములై ఆకాశమును చుంబించు చున్నట్లగువడుచుండును. ఊర్థ్వలోక ముల 
వైపు మానవుడు ము కినాశించి ప్రయత్న శీలుడ గుచుండునను పరమసత్యము నీ 
గాలిగోపురములు ఎలుగెత్తి చాటుచున్న వి, శ్రీరంగ దేవాలయపు గాలిగోపురము 
నధిరోహించి ్రీమ[ద్రామానుజాచార్యులు అష్టాక్షరీ మంత్రమును ఎలుగెతి 
ఉచ్చరించి మానవజాతిని పూత మొనర్చియుండిరి. శ్రీశైల శిఖర దర్శన మా(త్ర 
ముననే జన్మరాహిత్యము లభించునని హిందువుల విశ్వాసము కదా! ఈ శిఖ 
రముపై కలశములు కళ్యాణపదములై విలసిల్లు చుండును. శిఖర వేదికలపై 
పురాణగాథలు, దేవతా (ప్రతిమల ద ర్శనమిచ్చుచుండును, దేవాలయములకు సంబం 
ధించిన క్నే త్రమాహాత్మకములు నవరసభరితములై , భ _క్రిభావబంధు రములై , 
భక్తుల వృదయములను పునీతమొనర్చి మోక్షప్రాప్తికి నరుల చేయుచుండును. 
కాళహస్తి కన్నడు, భ|దా।ది గోపన్న, తిరుమల అన్నమాచార్యులు, మొవ్వ 
క్షేత్రయ్య మున్నగువారు తమ భ క్రిభావములను ఆయా దేవాలయ కుడ్యము 
లపె ము(దించినారు. చెవులున్నవారు, కనులున్నవారు, న షా 
నేటికిని ఆ మహాభక్తుల అమృతవాణిని సృటికాచ్చమైన జీవితమును దివ్యాను 
భూతిని కనగలరు, వినగలరు, అనుభవించగలరు. కనుకనే ఈ దేవాలయములు 


దేవాలయముల (ప్రాళ్య స్యము 68 


నేటికిని సంస్కృత హృదయములను ఆకర్షించుచునే యున్నవి. దివ్య కే(త్ర 
| సందర్శనము మూఢవిశ్వాసమని నిరాద రించువాడు తన సంస్కృతిని, తన సంప 
దాయమును, తన వ్య క్రిత్వమును, తన సామాజిక దృక్కోణమును, తన పర 
హిత చింతను తృణీకరించువాడని వేరుగ. చెప్పవలసిన అగత్యము. లేదుకదా? 


గృహస్థులేమి, (బ్రహ్మచారులేమి, -సన్యాసులేమి దివ్య క్నే త్ర సందర్శనము, 
పవి(త్ర తీర్థ సేవనమును, ఆవళ్యాచ్చరణముగ బెట్టుకొని ఈ నెపమున తమ దేశము 
నెల్బ్హ కన్నులారచూచి జ్ఞానసముపార్ణనము చేసికొనిరి. జానపదగాథలలో, (ప్రాచీన 
కథా సాహిత్యములలో తీర్ణయా[(త (ప్రసక్తి ఎంతో |ప్రాముఖ్యమును వహించి 
యున్నది. అవతార పురుమలై న రామకృష్ణాదులుకూడ తీర్ధ సేవనము గావించి 
ఆయా తీర్ధ మేేతముల మాహాత్మ్యముల నినుమడింపజేసిరి. 


దివ్య తీర్థ నామోచ్చారణము చేతనే సర్వపాపములు నశించును, తీర్థ 
యా|త్రలెట్టు చేయవలయునో, యా త్రాస్థల ములందు పొటింపవలసిన నియమము 
లెవ్వి యో పురాణములం దుద్ధోషింప బడియున్నవి. మున్యా|శ్రమములలో భవ్య 
పురుషుల దర్శనము చేయవలెను. కేవలము భౌగోళిక సౌందర్యము నాస్వాదింపు 
తలపులో యాతలు చేయుటవలన ఆత్మొన్నత్యము లభించదు; చతుర్వర్గముల 
వారు నాల్గు ఆ(శమములవారు. అందరును తీర్థయా|త్ర "చేయదగిన వారే. 


భారతదేశము పుణ్యభూమి, కర్మభూమి, స్వర్గమునందు ఒక కల్పము 
సుఖముగా నుండుటకంటె భారతదేశ మున జన్మించి అల్పకాలముండినను చాలునని 
భాగ వతము నందున్న ది. ఆ సేతుశీతనగము సహవాస సంఖ్యలలోనున్న దేవా 
లములను పుణ్యనదులను సేవించి జాతికి జీవగ సరలైనాటి పౌరులు వెలిసిరి. 


నిన్న మొన్నటివరకు (ప్రజలకు (కమశిక్షణము, ధర్మపరాయణత్య మును 
(పసాదిందిన దేవాలయములే కదా! (ప్రాచీనుల దృష్టిలో జ్ఞానము అనగా దేవుని 
స్వరూపమును తెలిసికొనుట మరి కళయనగా ఆ దేవుని ఆరాధించు (ప 
విశేషము. వారును ఊశ్లేలిరి. ఊహాతీతములై న శిల్పమునకు రూపకల్పన 
చేసిరి. సౌఖ్యములనుభవించిరి. జీవిత పరమార్భమును కోల్పోవక (బతుకుబాట 
లను చక్కదిద్దకొనిరి. ఇట్టి మహోన్నతాద ర్శములు కలిగియున్న నాటి (పజల 


a 





64 ఇరివెంటి వ్యాసొలు 


జీవిత దృకృథమునకు, లక్ష్యమునకు, ఆచరణమునకు ఈ దేవాలయముల (se 
'వీంటములనుటలో అతిశ యో క్రియండునా? 


జాతీయ పు నరుజ్జీవనమును గూర్చి (వ్రనంగ ములు సల్పువారు దేవాలయ 
పునరుద్ధ రణము నకు పూనుకొని జన సామ్తాన్యమునందు ఆ స్తికత్వమును 
పెంపోండింపక పోయిన చో భారతీయులు నేటివరకు 'నిలుపుకొనుచు - వచ్చుచున్న 
పార్థక్యము, వైశిష్యమీ నశించిపోగలదని చెప్పుట సాహసో క్రి కానేకాదు. 
- మనకిప్పుడేమి మిగిలినది? అన్ని రంగములలో పాళ్చాత్యులను (గుడ్డిగా అనుక 
" శించుటలోనే మనకు ముక్తి యున్నదని ఇప్పటి విద్యావంతులతో పలువురను 
'కొనుటయేకామ (ప్రచార ముకూడ చేయుచున్నారు. దీర్ణకాల దాస్యమువలన మనకీ 
గతి సంప్రాప్త ప్తమైనదని పదిలముగ నాలోచించినవారికీ అవగతము కాకపోదు. " 


మనకంటే మధురముగ, సుందరముగ, (వ్రజాహితపరముగ, స్వేచ్చా 
'మయముగా నిత్యజీవితము గడుపుటకు |ప్రాబీనులకు మార్గదర్శకములై న 'దేవా 
లయ సంస్థల నిర్వహణా విధానములను పరిశీలించి నేటి పరిస్థితుల _ కనుగుణ 
యముగా మార్పులు చేర్పులు చేసి జాతిని జాగరితము చేయటకు దక్షులై నవారు 
ప మ ఆళాభావమున వెల్లడించవచ్చును గదా!* 


దిని (ప్రచురణ వివరాలు లభించలేదు, 


ఆత్త 


శు కాళోజీ - జీవనగీత.. ree 


మతు విషవలయాలకు ఆతీతంగా ss, నిర్మొహమాటంగా, 
తాను నమ్మిన సత్యాన్ని శనాహాటంగా (పకటించడం కాళోజీ వ్య క్రిత్వంలోన్ని 
. విశిష్టగుణాలు, దైనందిన జీవిత 'సకుస్యలను ఎంత సూటిదనంతో అర్థం చేస్తు 
కున్నాడో అంత సూటిదనంతో చెప్పే భాషనుగూడా సొంతం చేనుకున్నాడు 
కాళోజీ, ఆ భాష (ప్రజలది. పండితులదికాదు. ఆ భాషలో అతడు నిర్భయంగా 
(ప్రకటించిన. భావాలు సామాన్యుని వేదలు. కరుడుగట్టి హేతువును గోల్పోయిన" 
సంప్రదాయాలకు ఎదురుతిరిగిన విశ్వకవి ఖలీల్‌ జి(బ్రాన్‌. భావలోకంలో'విహ" 
రించి కాళోజీ తనను ఆ లోకవాసిగా గు _ర్తించుకున్నాడు. తన భావాల శకేమిగాని 
ఖలీల్‌ భావాలకు తెలుగుదేశంలో (ప్రాచుర్యం కలిగించాలనే మహత్వాకాంక్షతో 
ఆనుసృతి (ప్రారంభించాడు. మానవతావాదానికి (ప్రతీక జి(బ్రోన్‌ కవిత: స|త్ప' 
వర్తనకును, విశుద్ధమైన ఆలోచలకు, స్వేచ్చా స్వాతం త్యాలకు న|బాన్‌'క కవితా' 
కృతిని కల్పించాడు. అతనిది లెబ్నాన్‌ దేశం. అతని ఆర్జవాన్నీ, స్వేచ్చా 
(పియత్వాన్ని ఆదేశంవాళ్ళు సహించలేకపోయారు. జి(జాన్‌ _ దేళంవిడిచి 
పోయాడు. జీవిత శేషం -- అమెరికాలో గడిపాడు. కవితలు, కథలు, వ్యాసాలు 
ఎన్నో ' (వ్రాశాడు. తమ మతాన్ని గుడ్డిగా నమ్మే అనుయాయుల దుష్పవ ర్తన వల్ల 
జిబ్రాన్‌ హృదయం తల్లడిల్లిపోయింది. ఆతని అనుభూతులు, భావాలు, మహ్మోప్రవ 
క్తల సందేశాలను. పోల్‌వుంటయి. మానవ జీవితానికి సంబంధించిన అన్ని సమ 
* స్యలను ఆర్ద్ర హృదయంతో పరిశీలించిన మేధావి ఖలీల్‌. వివిధ దేశాల్లో, వివిధ 
దశల్లో, వివిధరూపాల్లో ఉవ్వెత్తుగా ఎగసిన విప్పవాలను _ వాటిని రేపిన పరిస్థి 
తులను అవగాహన చేసుకున్న జి[బాన్‌ శాశ్వత శాంతి బాహిర మైన హరి 
వల్ల, (పభ్వుల కట్టుబాట్టవల్ల, శాసనాలవల్ల ఏర్పడదని నమ్మినవాడు, న 
పరవ _ర్రనంపట్ట నమ్మకం ఉన్నవాడు. మారే మతాల కంటే మారని నై 
విలువలు మనిషికి సౌఖ్యాన్ని (పసాదిసాయనే నమ్మకంతో రచనలు చమ 
వాడు. 


IV.5 


66 ఇరీవెంటిీ .వ్యాసాలు 


(ప్రజల గొడవను తన గొడవగా పాడుకున్న, కాళోజీ ఖలీల్‌ జి(బాన్‌ 
భావాలకు సహజంగానే పరవశుడై పోయాడు శ్రీ ఏల్బూరు స్నుబ్రహ్మ ణ్యంగారు 
కాళోజీ “చెలిమి” గేయం విని, “మీరు' ఖలీల్‌ జిబాన్‌. రచనలు బాగా చదివినట్టు = ల్ల 
న్నారు” అన్నారట. అప్పటికి జి(బాన్‌ సంగతీ “కాళోజీకి తెలియదు, జి(బాన్‌ 
కవితలో ఉన్న వేదన, సూటిదనం కాళోజి కవిత్వంలో కనిపించింది సుబ 
హ్మణ్యం గారికి, కాళోజీకి సీయన జి (బాన్‌ రచనలతో పరిచయం కలిగించారు; 
'ది (ప్రాఫెట్‌ అనే జి(బాన్‌ (గంథాన్ని కాళోజి “జీవనగిత”గా తెలుగు చేశారు, 
దాదాపు పదిహేనేళ్ళు జీవనగిత అజ్ఞాతంగానే ఉండిపోయింది. “యువభారతి 
వారు “జీవనగీత” రెండుమార్లు (ప్రచురించి, పదివేల (ప్రతులను తెలుగు పాఠక, ఎ. 
లోకానికి అందజేళారు, 


కాళోజి తన జీవనగీతను (ప్రచురించడానికి పూర్వం ఎందరో విశ్వవిద్యా 
లయాధ్యాపకులకు చూపించారు. భాషా దోషాలు ,అందులో లేవనీ, నుడికారం, 
ఇంపు సొంపులు అందులో దండిగా ఉన్నాయని తప్పకుండా. నాలు 
పలువురు (ప్రోత్సహించారు. 


హ్‌ 
మనే 


ఖలీల్‌ జిిబాన్‌ భావాలు చాలా తీ వమైనవి. లోతె నవి, వాటిని పూ ర్తిగా 
జీర్ణం చేసుకుని సొంత భాషలో చెప్పడం .ఒక పద్ధతి. en కాళోజి అను 
వ్‌ సమంజసంగా లేదని విమర్శలు వచ్చినవి. అయినా పదివేల (ప్రతులు. 
చెల్లిపోయాయి. ఇంకా “జీవనగీత” (పతులకోసం “యువభారతిని" అడుగు 
తున్నారట, * 


తన అనువాదం బాగాలేక పోయినా, “మరెవరైనా అంతకంటే మంచి 
అనువాదం వెలువరిస్తే సంతోషిస్తాన”ని కాళోజి అన్నాడు, కాళోజికి కావలసింది. పత 
విశ్వాత్ము డైన జిబ్రాన్‌ భావాల (ప్రసరణం్య తనకు తోచిన రీతిలో వాటిని అయన 
(ప్రచురించినా అశేష (ప్రజలు వాటిని ఆదరించారు. ఖ్‌ 


“గడి పునాది రాయికంటె, గోపురానవున్న రాయి 
గొప్పదేమికాదు, గుడి, రాయే ఏదైనను,” 


కాళోజీ జీననగీతం 67 


“మీరు మీ మృదంగాల పలుకకుండ చేయగలరు 
వీఖల తీగలన్ని (తెంచి పారవేయగలరు 

కాని ఆ రసమున వివారించుచు _ 

తియ్యని పలుకులు పలికెడి 

చిలుకలను నన్వళ్యానగి లడు” 


' “ఆలోచన అంతరిక విహంగ ము 
మాట పంజరాన అది రెక్కల తప్పక విప్పును.” 


ఖు 


ఇవి చాలా గంభీరమైన భావాలు. కొంచెం ఆలోచిస్తేనే గాని అంతు తెలి 
యదు. ఈ భావాలలోని శబలత, ఆంతర్యం ఎందరో పాఠకుల నాకర్షించింది. 
చదువుకోని, తమను ఆలోచనాధనులను చేసిన జి(బ్రాన్‌ను, కాళోజీని అభినందించు 
కున్నారు. యువభారతి (ప్రచురించిన తర్వత వ్యా ప్తీలోనికి వచ్చిన జీవనగీత 
ఉత్తమ అనువాదమని ఆం ధ(పదేశ్‌ కాళోజికి బహుమతి ఇచ్చి సత్కరించింది. 


తెలుగు పాఠకలోకానికి 'జి(బాన్‌ను పరిచయం చేసిన కాళోజీ మానవత్వం 


మీద, కవితా (పతిభమీవ తనకున్న నమ్మకాన్ని ' (ప్రకటించాడు. _ జి(బ్రోన్‌ 


సాహిత్యం అంతా తెలుగులోకివస్తే కవిత్వాన్ని గురించి తెలుగుదేశంలో అల్లుకు 


పోయిన దురూహలెన్నో చెదిరిపోతాయి. జి(బాన్‌ మాతృభాష అరబ్బీ. ఆయన 


రచనలను ఆయనే కొన్ని ఇంగ్లీమలోనికి అనువదించుకున్నాడు. కొన్ని 
స్వయంగా ఇరగ్గీమలో (వ్రాశాడు, జీవనగీతను (ప్రచురించి కాళోజీ ఒక వినూత్న 
మైన, విలక్షణమైన |ప్రతిభాసౌధద్వారం తెరిచాడు. అది మన తెలుగువాళ్ళకు 
కొత్తది. అయినా అతనిలో మరో వేమన్నను తెలుగు పాఠకులు చూడగలుగుతారు, 


సభ్యతాప్రపంచం కనులు నులుముకుని తన్ను తాను రూచుకునే పేర 
ణను జి[బాన్‌ కలిగించాడు. జిిబాన్‌ కవిత కారుణ్యోపనిషత్తు. a 


సంప్రదాయాలను, ఇనుప చట్టాల (ప్రభుత్వాలను, పాళవికోన్మాదాన్ని ని ర్లేతుక 


మైన వీద్వద్విధానాలను జ్మివాన్‌ నిరసించాడు. ఆ నిరసనాన్ని స్వచృంగా 
అందంగా చెప్పాడు. కవియై చెప్పాడు. 


Pe 


88 ఇరి వెంటి వ్యాస్నాలు 


కేవలం తన కిష్టంలేని వ్యవహారాలను (పకటించడం. కవిత్వంకాదు, 
తన అక్కసు వెళ్ళబోసుకోవడం కవిత్వంకాదు. తిట్టడం, దు(ష్పచారం 
చెయ్యడం, తనకే స్పష్టంగా తెలియని సిద్ధాంతాలను. కవిత్వంగా చెలామణి 
చెయ్యడం కవిత్వం కాదు. ఆనందంలోనో, “వేదనలోనో స్పందించిన హృదయం 
శబ్దాకృతిని పొందేటప్పుడు ఎంతో సంయమనాన్ని, ' ఎంతో గాంభీర్యాన్ని సంత 
రించుకుంటుంది. ఇది మహాళశ్షవుణకు సహజమైనది, ఈ స సహజత్వ మే సార్వకాలీన 
సార్వజెనీన సత్యాలను 'బాహిరిల్టజేయడానికి హేతుభూతమౌతుంది. “ఎవరికి 
చేపని యెండిన చన్నులు, రసవిహీనములు రాజకీయములు అన గలిగిన కాళ్లో 
జీకి “జిబ్రాన్‌” సన్నిపాతుడై నాడు. ఆల్బర్ట్‌ షిట్‌ జర్‌. 


నాగరికత పాపాలకు (ప్రాయశ్చిత్తం చేసికొన 

ఆది మానవ్లలలో ఒకడే, (బతుకును 

పూజిస్తూ (బతికి . 

మానవ సేవయే మాధవ సేవగా యెంచి 

(ప్రపంచానికి (బతుకుబాట చూపిస్తూ 

_అమర్శత్వం సాధించిన మానవుడు”గా కాళోజీకి కనిపించాడు. ;కనుకనే 
కాళోజీకి జిబ్రాన్‌ భావాలు నచ్చినవి. “నా గొడవ" (ప్రథమ,సంపుటంలో ఉన్న గీతి 
కలు కాళోజీ తా _త్తీక జిజ్ఞాసను పరిచయం చేస్తాయి. అతని త త్త జిజ్ఞాసా ఫలమే 
జి(బౌన్‌ కవితాభిమానం. “జాన్‌ కవితా విహాయసాల సదా చూడమని 
కాళోజీ కిటికీ తెరిచాడు. ఆ కిటికీ *జీవనగీత*. జీవనగీత (The Prophet) 
కవిని ' 


ఆంత గొప్ప కవిని పరిచయం చేసి కాళోజీ తన హృదయం ఎంత 
ఉన్నతమైందో, ఎంత స్వచ్భమైందో బుజువుచేసుకున్నాడు.* 


>. + 


* కాళోజీ షష్టిపూర్తి సంచిక “అరవై యేండ్ల యోధుడు కాళోజీలో 
ప్రచురితం, ము[దణ 1974. wal 


ఆల 


ఫశ 


12. “వుంటలూ - మానవుడు - 
ధ్వనికొవ్యం" 


“నా భక" ననున ..విన్నవించగా మాటలకై- వెదుకొడబోతే, -తవి 
“శ్యరోభను పురథిరోగా శ్మళానాలవంటి ' నిఘంటువుల దొటీరా”వని' శ్రీశ్రీ 'నీఘం 
టువులను శ్మళానాలతో పోల్చినారు. నిఘంటువులలో "శబ్దాలకు |ప్రాణరి ఉండదని 
ధని. శబ్దానికి వాచ్యార్థాన్ని మాతం బోధిస్తుంది నిఘంటువు, కవి తన (ప్రతిభ 
,చెత ఆ శహ్టాలకు (పాణం పోస్తాడు. అంటే లఖ్యార్థాన్ని, వ్యంగ్యార్థాన్ని. ఆ 
శబ్దాలు ఆశ్రయించేట్టు చేస్తాడు. తన _ భావాలను పొడిపొడిగా ప్రకటించడం కవి 
లక్షణం కాదు. తాత్కాలికమైన (ప్రయోజనాన్ని కూడా సాధించలేడు. ఏ శబ్దా 
“వికి ఏరత శక్తి ఉరదో' తెలుసుకున్నవాడు మా(త్రమే ' కవితా (ప్రాంగణంలోకి 
జంకే! అర్హతను సంపాదించుకోగలు గుతాడు. 


శబ్దం పహిర్యేషాన్ని గమనోన్ని, శవాస్యోన్ని కనుగొని కవిత్వ రచ 
నట్‌ 'వోనుకున్న "హరిలో నారాయణరెడ్డి అ(గ్రేసరుడు. స్వాతం[త్యరి తర్వాత 
తెలుగు పష విహాయసంలో ఉజ్జ్వలంగా (ప్రకాశిస్తున్న కవీ ఆయన. . ఇటీవలీ 


ధ్వని (ప్రాణితంగా కవిత్వం వెలువరిస్తున్న అరుదైన కవులలో ఒకరు నారా 
యణరెడ్డి, 


మంటలూ _ మానవుడూ £0 ఖండికల సంకలనం. 1970 లో (ప్రచురణ. 
ఆయా ఖండికల రచన ఏయే తేదీలలో సాగినవో కవి పుస్తకంలో సూచించారు. 
సంఘాన్ని, కవి వ్య క్రిత్వాన్ని ప్రభావితం చేసిన ఏదో ఒక సంఘటన వైన 
పాఠకులకు గుర్తుకొస్తుంది. కాని అదొక నార్హాస త్రిక ఖండికగా ఉండక కావ్య * 
ఖండికగా భాసిస్తుంది. దేశాల ఎల్లిలను, కాలాల అవధులను దాటిపోతుంది, 
సంతప్త మానవాళి గుండెల్లో రగులొగంటున్న మంబలివి 


70 ఇరివెంటి వ్యాసాలు 


“మానవుడు అనాదిగా 

మంటలో బతుకుతున్నాడు 

' మరటల. గంటలను 'మోగిస్తూ ఫశ! క 
మహోదయ ద్వారాలు తెరుస్తున్నాడు” 


“ అంటూ మంటలను మానవోద్యమ (ప్రతీకలుగా భావిస్తాడు. ఏదో కథ 
చెపుతున్నే ట్లుగా (ప్రారంభమవుతాయి కొన్ని ఖండికలు. సూత్ర క పాయ ౦గా, సందేశ 
“గ ర్భితంగా ముగుస్తాయి: “లక్ష రూపాయల బహుమతి” “జోడెద్దులకుమ్ములాట” 
. “అనగా అనగా ఓక రాజు” సరికొత్త సత్యం లాంటివి. కొన్ని - ఖండికలకు 
(వళ్ళ మొదలు (ప్రత్యుత్తరం చివర. 


అప. శీమ్రూడు శిఖరాలూ, మూడు తలకాయలూ' అనే ఖండిక అంతర్జాతీయ సత్తా 
“రాజకీయాలకు సుదూర సంబంధం ఉన్నట్టు కనిపిస్తుంది, యగయగాలగా 
"కాలం నేర్చిన జగజ్జినీన పాఠంగా ముగుస్తుంది. 


5 సంఘాన్ని గుర్తించి సంఘం సమస్యలకు పరిష్కారం చూపడానికి :కచే 
కానక్కరలేదు. సంఘాన్ని కవి గుర్తించే తీరు వేరు. కవితాత్మ ఘోషించే తీరు 
వేరు. కవి ఏరుకునే పదాలు వేరు వాటిని నడిపించే దారులు వేరు. అను[ప్రాస 
ల(పయత్నంగా శ్వాస పీల్చుకుంటూ గమిస్తాయి. లయ “స్పందిస్తుంది, ఛాయగా 
అరం వెన్నాడుతుంది. ఇంత ఘాటుగా సంఘంలోని దౌష్ట్యాన్ని బటబయలు 
శ ది జ 
చేసిన కావ్యం ఇటీవల రాలేదు, క 


“కాలం ఓ (క్రాసులాంటిదీ . 

అది సహించింది 

పందొమ్మిది వందల డెభై మేకులు 

ఆదర్శాన్నే సీసాల్లో బిగించి | 
' అమలిన సత్యాన్ని "మూసలో బంధించి | న Fn 3 
. కాసులు చేసుకునే కుహనానీతిజ్ఞులు " 
' (కాసుకూ, మోహనదాసుకూ వెలకట్టలేరు' 


మంటలూ-మానవుడు-ధ్వని కావ్యం 71 


వంటి భావాలు సూటిగా ఉన్నా. “నిరంతరం తానం వ్యాఖ్యానానికి 
.నోచుకొన' జాలినని, 


చిచ్చరకంటి మంట, చుప్పనాతి, కాకాసురుడు, శచి, మందేహులు, సత్య 
భోమ, నరకుడు, ఓంకారం, వామనత్యర, |త్రివి కమత్వం లాంటివి ఖండికలో 
చోటుచేసుకుని, కవి సం|ప్రదాయాభిజ్ఞతను, ఆ సం(ప్రదాయగత మైన నంస్కా_ 
రాన్ని కవిత్వం మూసళ్లో పోసుకునే చతురతను చాటుతున్నాయి. పురాణాలలోని 
ఈ విషయాలు ఆధునికునికి "రుచించేలా వాడుకొన్న పద్ధతి అపురూపంగా 
ఉన్నది. 

“ఇంకిపోయిన బావీ” అనే శీర్షిక ఉన్న ఖండికలో గతాన్ని పలుకరించిన 
తీరు వర్తమానాన్ని సమాళ్వాసించిన నేర్పు గొప్పగా వున్నాయి. గతం చచ్చిం 
దని దెప్పిపొడిచిందానికంటే గతాన్నెందుకు విడనాడాలో చెప్పడానికి (ప్రయ 
త్నించడం ఈ గేయంలోని (ప్రత్యేకత. 


చిరునవ్వు - ఉ త్తరాలు - గావుకేక - చీకటి చదువు వంటి ఖండికలు కవి 
శబ్దవాచ్యుడై నవాడు సమస్యాస్వరూపం చి(తించే తీరును తెలుపగ లుగుతున్నాయి. 


“ఇద్దరూ ఒకటే” అనే గేయంలో తేడాలను వివరిస్తూ, “ఉల్లీ మల్లి 
“వాసనలు భిన్నంగా ఉన్నా ఉన్న నేల. ఒకటే” అనే దృష్టాంతం (పస ్తి క్రొ తెచ్చి 
ఆ ఒక టే ఆంపే ఏమిటో వివరిస్తాడు. వాటిని బంధించే ఏక సూత్రత కన 
బరుస్తాడు, ' 


“('బతుకంచే నిప్పులు గక్కడమూ కాదు 

కన్నీళ్ళు కనుగుడ్డల్లో కుక్క డమూ 

జుట్టు పీక్కోవడమూ కాదు 

చుట్ట చుట్టుకొని పడుకోవడమూ కాదు 

(బతుకంటే ఉద్దీప్త చైతన్యం 

జలవిద్యుత్తుతో దాని బాంధవ్యం ప్‌. తం 
(బతుకంటే వర్షామేఘం 

వీళ్ళతో ఏళ్ళతో దాని అనుబంధం” 


‘Ca 


72 ఇరి వెంటి. వ్యాసాలు 


_వంటి నిర్వచనాలు చదువుతుంటే కవిత్వం (వాయడానికి ఎంతో జ్ఞానం 
ఉండాలని తెలుస్తుంది ఉద్రేకం పాలు ఎక్కువైతే. హేతువు కన్ను మూస్తుంద. 
హేతువు పాలు ఎక్కువై తే ఉత్సాహం చక్కబడుతుంది. _ ఎక్కడో వీటికి లంకె 

నా అప్పుడది కవిత్వం అవుతుంది. 


“కొవ్వొత్తి గుండె న్య నీకేం తెలుసు? 

| _అగర్వ శ్రి త్తి అంతర్మధనం నీకేం తెలుసు? 
అమృతం 'కొనగలుగుతావు గానీ 

., అంబలి .కొనగలుగుతావా ? g 

ఖే గ్‌ ఇవ్వగలుగుతావు గానీ | స ఆ 


“ శో మనసు. ఇవ్వగలుగుతావా ? న | | సను as 
అది అవ్వకాచి ఇవ్వాలి శ 
అందులో | 
“అత్మ రంగరించి పొయ్యాలి," ' 
“నాకూ నీకూ ఏం పోలిక?” అనే ఖండికలోని ఈ భావాలను కొంచెం ల 
' పరిశీలించండి. శబ్దం, అర్థం, ఎలా కాపురం చేస్తున్నాయో అవగ తమవుతుంది. 
వీ గణాల్లో పొదగని ఈ భావాలతో ఆంతర్జయ (ప్రవపిస్తున్నట్లు పాఠకుడు 
స్పందిస్తాడు. ఆత్మీయత _ ఎత్తిపొడుపు రంగరించి చెప్పినా, పాఠకుని. “హృద 
యానుభూతి వీటిని వింగడించుకుని ఆనందిస్తుంది. 
“అనగా అనగా ఒక రాజుగారు” అనే ఖండికలోనూ 
“ద్వారాలకు తోరణాలు లేవు ల 
ధమ్మిల్లాలకు మల్లెపూలు లేవు 
మానవుల సంగతి అడక్కండి ళ్లు ప్న 


దేవునికే దిక్కూ. మొక్కులేదు" అంటూ అదే. శబ్బరవాస్యాన్ని 
బోధించాడు. 


శూిటీలూ-మానవుడు -ధ్వ నికావ్యం oy #78 


చీకటి చదువు” అనే ఖండికలో 


న్‌ “అనృజాలే  అపూరక్టళ్యాల్య” 


“చదువుకున్న చిరశజీవి చీకటి. ' i ల కడ 
అధికారంలోకి వస్తే 

గుడ్డగూబలే "వై తోశికులు 

గురటనక్కలే. ఆస్థానకవులు - hee 

టాత్యలే (పభోతక్యత్యాలు క yt ఇ 


న్‌ తై 


అలటూ _ వెలువరించిన - భోవాలు"”' సహృదయులను- stays 


జేస్తాయి చీకటి దేసకి (ప్రతీక? అ (ప్రతీకోను ' ముందు అనుసంధారికుజోని 
-చదువాఠె మొదటిసారొచదివినప్పుడు చప్పున తోచదు. ' ఇక ఈ గేయంలో కోవి . 


న చూపిన నుడికారాలు (ప్రత్యేకంగా పేర్కొనవచ్చు. 'ఓకిలిస్తుంది!, “గటకలేస్తుళది! 


“పెదవి విరుస్తుంది' “జబ్బ చరుస్తుంది' “బుడత చీకట్లు. నుడికారాలు అర్థ 
గాంభీర్యాన్ని కలిగించడానికే తోడ్పడతాయి. కవికి తన భాషమీద అధికారాన్ని 
(పదర్శించగలుగుతాయి. (పజాసామాన్యంతో ఉన్న సంబంధాన్ని చూపెడ 
తాయి. అలాంటి నుడికారాలతో ఆయన ఈ కావ్యంలోనూ, ఇతర కావ్యాల్లోనూ 
సాధించిన సిద్ధులు అనితర సాధ్యమైనవని చెప్పడం pee కాదు. నుడికారం 
మహాలక్ష్యం. 


తం 


+ 


“కుళ్ళుబోతు కుతం (తాలు చేయలేనిది 
గోరంత త్యాగం చేస్తుంది, 
దురంళ పద్మ వూూహాల వల్ల కానిది 
రవంత అనురాగం వల్ల జొతుంది.” 
“నేనూ నా తమ్ముడూ” అనే గేయంలో - 
“మనుషుల మీద నమ్మకం పోయినవాడు 
మట్టినీ గుట్టను పట్టక ఏం చేస్తాడు?” ~~ 
జ 


అంటూ. అనుభవం రంగరించి పోసి ) తనకున్న సామాజిక _స స్పృహ ఎంత 


మహనీయమైందో చెప్పాడు. అచ్చం సామెతలాగా చేప్పాడు. " 


74 ఇరి వెంటి. వ్యాసాలు 


అన్ని ఖండికల్లో అనుభూతి, ' సందేశం, ధ్వని ముప్పిరిగొన్నట్టు కని 
పిస్తాయి. ఆవేశం జడలు దులుపుకుని ఉరకలు వేస్తుంది. | 


కవిత్వం ఒక ఆవేశమే కాని ఆ ఆవేశం విద్వత్సం స్తవనీయం కావాలె, 
సామాజిక స్పృహ ఆంటూ కరప తాల్హాంటివి, వెలువరించి కవిత్వం కింద 
చెలామణి చేస్తున్నవారు ఈ ముప్పై ఖండికలను' చదివి, వీటి వెనుక ఉన్న 
సామాజిక సమస్యా స్థరూపాన్ని పోల్చుకోవలసిందని ఆహ్వానిస్తున్నాను. 
. శద్దానికున్న పరిమితులను అర్థం చేసుకోగలిగే పాఠకులు మాత్రమే, కావ్యాత్మ 
:థ్వని అని- నమ్మేవారు మాత్రమే. ఈ ఖండికలో కవిత్వాన్ని సాక్షాత్కరింప 
=" జేసుకోగలుగుతారు. కేంద సాహిత్య అకాడమీ వారి బహుమతికి పాత్రమైనది 
(ఈ (గంథం. “కావ్యాత్మ ధ్వని” అన్న, కవితా సిద్దాంతానికి “మంటలూ. 
'మానవ్షడూ” లక్ష్య (ప్రాయమైంది.* - - 





ప “చైతన్య శిఖరం'లో (పచురితం. ము(ద్రణ మార్చి 1976. 


జొ 


18. విప్లవ కవిత 


నిన్న విప్టవానికున్న అర్థం _ దేశోప్యద్రవం, వినాశనం, శత్రుభయం, 
(ప్రమాధం. కాని నేడు విప్పవం “అంటే మానవాభ్యుదయాన్ని కుంటుపరుస్తున్న 
వ్యవస్థపై తిరుగుబాటు. గవ సమాజ నిర్మాణానికి నాంది. ఈ దృష్టితో పరిశీలిస్తే 
చరిత్ర నిర్మాణంలో విష్టవాలు. నిర్వహించిన పాత చాలా (పధానమైనదని చెప్ప 
వచ్చు. మార్చును అభిలషించడం, మార్పు తుపానులా, ఉప్పెనలా దుర్ని 
'రీక్ష్యంగా రావాలని అభిలషించడం విష్ణవం అనిపించుకుంటుంది. సాంఘిక, 
రాజకీయ, ఆర్థికాది సమస్యలు సమాజాన్ని సతమతం చేస్తుంటే వాటిని (తుంచ 
డానికి స్వేచ్చాయుతంగా, భయరహితంగా సాగే ఉద్యమం విప్లవం. సంస్కృతం 
లోనే రచన సాగాలనే మౌఢ్యానికి ఎదురుతిరిగి నన్నయ డెలుగులో రచించ 
డానికి పూనుకోవడం విష్ణవమే! భాషాఛందో వస్తు బంధాలను తెగ నరికి పాల్కురికి 
,సోమనాథుడు ఒక సాహిత్య విప్లవానికి సారథ్యం వహించాడనే చెప్పవలసి 
వస్తుంది. కందుకూరి గురజాడలు విష్ణవ మార్గాన్ని వరించినవారే! మార్పును 
కోరని వాళ్ళకు విష్ణవం భయావహమే మరి! విప్లవం పరివర్తనానికి సూచిక, 
నిన్న విప్టవాలు చెలిశేగినవి. ఇప్పుడూ ఉన్నవి, “ముందుకూడ విష్ణవాలుంటాయి. 
అనుక్షణం పరిణామశీలమైన (ప్రపంచంలో విష్ణవాలు ఆగవు. అసంతృప్తి పి మాన 
'వాత్మ విప్టవాలను స సృష్టించకుంటుంది. తుది వీష్టవం అంటూ మానవేతిహాసంలో 
ఉండదు. "ఉద్ధృత పరీణామమే విప్పవం ఈ ఐతీహాసిక మైన యథార్థ్యం సాహి 
“త్యానికి కూడా వర్తిస్తుంది. ఆర్షీ వ్యవస్థను కూల [దో యడానికి బౌద్ధ విప్ణవం 
వచ్చిన ట్రే జనసామాన్యానికి అందుబాటులోలేని భాష ఉపయోగార్హ 5 కోదనే 
భాషా విష్ణవానికి గిడుగువారు బీజవాపం చేళారు. 


ఆధునిక ఆం(ధ్రసాహిత్యంలో విప్ణవ కవిత అంటూ (ప్రత్యేకమైన సాహితీ 
(ప్రక్రియ ఏదీలేదు. అయితే కొందరు రకముతడ కుళ్ళిన సంఘ వ్యవస్థను 
తూర్పార బట్టిన సందర్భాలు విప్ణవ కవితా ధోరణులను దర్పణాలుగా ఉన్నవి. 
ధీత్రీ తాను 'వైప్లవ్య గీతా” న్నని ఉద్దోషి స్తే, సి. నారాయణరెడ్డి tio 
“విప్ణవాక్షి'గా దర్శించాడు. శ్రీశ్రీ మహా(ప్రస్థానగీతం తొలిసారిగా విష్షవ శంఖా 
లానంగా తెలుగు పఠితలకు వినిపించింది, 


76 ఇరివెంటి వ్యాసాలు 


ఠాజకీయాలతో, రాజకీయపు టాటుపోటులతో (ప్రత్యక్షంగానో, పరోక్షం 
గానో స్పందనం పొందని. మనిషే ఊహకు తట్ట నట్టుస్టరూ జకీయ స్పృవాలేని విష్ణవ 
కవిత్వం అరుదే! రాజకీయ ఉ్యేకస్థనోతుల(దోయోలనే ప్రబోధం విష్టవ కవితకు 
pee వంటిది. ఒక్క sala రంగ లలోన్నే కాకుండా అన్ని రంగాల్లోనూ 
' పర్టీవీ "క భోవాలురిడ వచ్చు. కానీ 'సాంకేతిక శాస్తిలివ్యద్ధి 'ఫలితరిగా "రూపు "దిడ్డు 
“కపీటోక్న (ప్రపంచ wre ఒక వినూత్నమైన భావ (ప్రసరణానిక్‌ చోరి 
EYEE I వ్యవస్థ ఏదై జేశేమీ! సంఘంలో మార్పులు స సహజంగో, పది 
- శళగా, ఎవరికి నష్టం కొలగనీ విధంగా వస్తాయనే అభి(ప్రాయాని కిటీవల చెల్లు 
ఎపడ్డీ' లేకుండా పోతున్నది. సంఘంలో ఏ మార్పు రావాలన్నా రాజకీయ వ్యవస్థ 
'మోఠాలీసి సిందే. (దతళ్వ వీధానం మారాలిసిందే. ఇలాంటి భావాలిప్పుడు ప్రపంచ 
వ్యా ప్తమవుతున్న వి. కనుక నిన్నటివలె ఇప్పుడు సంస్కణోద్యమాలు లేవు. 
"పోన్‌. వభావం కూడా కనిపించడంలేదు. (పజొస్వామ్య (ప్రభుత్వాలేమి 
“నియంతృత్వం మీద నక్ముకం.. వున్న 'డ్రభుక్యాలేమి సర్యవిధాల _ సమాజ 
+ (శ్రేయస్సుకు సంబంధించిన న యో శాసనం ద్వారా (ప్రభుత్వమే 
' పరీష్కరించాలనే. ధోరణికి (పాబల్యం హెన్చుతున్నది. మధ్యయుగం నాటి 
ల అంతర్చహిళ్ళతు నిర్మూలనమే ముఖ్య కర్తవ్యం, సక 
సరస్కరతం మీఠాధకారులకూ, కవులకూ,; భక్తులకూ సం బంధించిందిగాఉంజేది. 
ఇప్పుడు సంన్కణోద్యమం అంటే-- ప్రభుత్వమే ఫలానా సమస్యలను" పరిష్క 
(రించడరలేదనీ, దాని వల్ల సాంఘిక భద్రతకు ఆఘాతం ఏర్పడుతున్నదనీ, 
ప్రభుత్వాన్ని ధిక్క రిస్తూ రచనలు సాగించడం, ధర్మా్యగవాన్ని (వకటించడం 
విప్లవ కవిత అనిపించుకుంటున్న ది. కనుక విప్లవ కవిత రాజకీయ - రంగానికి 
“సంబంధి: చిన కవితగా సాహిత్యంలో చోటు చేసుకుంటున్నది. ఇట్టా' అన నడం 
సాహసం కాదు. (ఫ్రాన్సు, చైనా మున్నగు దేశాల్లో సాంఘిక న్యాయకే విష్ణవో 
నంతర ప్రభుత్వాల హయాంలోనే సాధింపబిడిందని విప్పవ కవుల వాదం. 


. విశ శ్రేయః కావ్యం" అనే ఆర్యో క్తికి నిన్నడన్న అర్థం వేట్‌. ఇప్పడు 
(శేయస్సు అంటే నిన్నటి మోక్షం కాటు (శ్రేయస్ఫంటే. సుగమీంగో సగమే క్ష 
ద్రోనరదోన జీవీతం: ఉన్న వ్యవస్థను కూకటి (వేళ్ళతో పికివేశువలెనని' వీష్టీ 
కవత సరొదేశర! అయితే కవిత్వానికి (పాణంవంటివై న ధ్వని, వ్యంగ్యం విప్ట్‌వ 
కవి శబ్దవాచ్యుల్లో మృగ్యం. (పబోధం వ్యంగ్యంగా చెయడానికి "వీలు ళా] 






విప్లవ కవిత TT 
౧ 


. సూటిగా సందేశం ఇయ్యదలచుకున్న ప్పుడు కవిత్వాన్ని ఆశ్రయించడం దేనికి? 
వాచ్యార్థానికే (ప్రాముఖ్యం (ప్రబలంగా. ఉంటున్నదీ విష్ణవ కవితల్లో, కనుక ఆవి 
ఆలోచనామృతం కాలేకపోతున్న వి. మననం చేసుకో వడానికి వీలు : లేకుం్ల్తా 
ప్లోతున్నది. ఏదో తిడుతున్నారు, _దూషిస్తున్నారు. అన్న భావమే. కలుగు. 


తున్నది కాని తమకు సిగ్గువచ్చేందుకు, తమను మార్చడానికి రచనలు! 


చేస్తున్నా రనిపించడంలేదు..₹ “అనితర సాధ్యం నా మార్గం అన్న తీశ్రీ: 
. అడుగుజాడల్లో నడిచి" తమ విశిష్టతను నిలుపుకోలేకపోయారు. _ వ్యంగ్యా 
ర్భాన్ని ఆశ్రయించిన అతని కవిత ఎందరికో సామ్యవాద వ్యవస్థ ప్ల 


అసక్తిని (పేరేపించింది. ఆయనకు విద్వత్తు ఉంది, గంభీరమైన అధ్యయనశీలత, 


ఉంది (ప్రాచీనకవితా మర్యాదలను జీర్ణం చేసుకుంటేనే తప్ప రచయిత, తనకొక 
మార్గం ఏర్పరచుకోరాదనే నమ్మకం ఉన్నవాడు. అతని అనుయాయబువులు: 
ఈ 'యాథార్థ్యానికి దూరంగా ఉండడమే కాదు, దూరంగా ఉండడం పద్ధతిగా. 
ఆరాధిస్తున్నారు. (ప్రాచీన కవుల (ప్రతిభా సామర్థ్యాలను పరిశీలించకుండానే 
వ్లాళ్ళను అభ్యుదయ నిరోధకులుగా భావిస్తున్నార్లు. పరిమితమైన పదజాలంతో. 
అధ్యయన రాహిత్యంతో కావ్యక ర్తలుగా రూపొంద లేకపోతున్నారు. కేవలం 
వాచ్యా ర్థ (పతిపాదనం కవిత్వమనీపీంచుకోదు, వాచ్యార్థ (ప్రధాన రచనలు వార్తా 
ప వ మరునాటికే పఠితల మనః[(పపంచంలో నీలువకుండా పోతున్న వి. 
కనుకనే భావ విప్లవానికి [ప్రజా హృదయాలను ఆయతత్తం చేయలేకపోతున్న వి. 
కవిత్వం చెప్పినప్పుడు కవిత్వానికుండే వ్యంగ్యాది లక్షణాలుండి తీరవలసిందే. 
సమస్యలను వివరించడానికి వేరే (ప్మకియలున్నవి. వ్యంగ్య మర్యాదలులేని' 
కవితలకు [ప్రాచుర్యం రాదు. ఇతివృత్తం సమాజమే కానక్కరలేదు. ఏది తీసు 


కున్నా, వ్యంగ్యంగా, సభ్యంగా, గంభీరంగా, చెప్పగలగ డంలో ఉంది (ప్రజ్ఞ 


అంతా. కులమత వ్యవస్థకు ఎదురు తిరిగిన వేమన్న ఇప్పటికీ కవిగా మిగిలి 
పోగలుగుతున్నాడు కదా! అతని కవితకు ఇతివృత్తం కేవలం సమాజం కాదు. 
ఆయితే అతనికి సామాజిక స్పృహలేదని వాదించవచ్చా? నిజానికి సిసలై న కవి 
భావాల్లో సామాజిక స్పృహ ఉండి తీరుతుంది, తన పార్థక్యం, వ్య క్తిత్వం' 


నెపంతో అతడు స్పృశించేది సమాజాన్నే! సామాజిక స్పృహ విప్లవ కవురిజ్లే, 


ఉంటుందనుకోవడం కేవలం (భమ. విషప్ణవకవులు, విస్తవేతర కవులు అనే వింగ 
డింపు అనవసరం. రాజకీయ పక్షాల కరపతాల స్థాయికి దిగజారిపోయే సితికి 

న థి 
కవిత్వాన్ని తీసుకురావడం వాంఛనీయం కాదు. 


78 ఇరివెంటీ వ్యాసోలు 


ఇటివల విశేష (ప్రచారాన్ని అందుకున్న దిగంబర కవిత్వం విష్ణవ కవితో 
శాఖకు చెందినదే. సంస్కరణ పట్ట సానుభూతి ఉన్నవాళ్ళు కూడా భరించలేని 
తీక్టతను ఈ కవులు (పదర్శిస్తున్నారు. అయినా సంప్రదాయబద్ధంగా వస్తున్న 
పలుకుబళ్ళను, కవి సమయాలను వదలలేకపోతున్నారు “వ్యాసుడు విద్వత్సం స్తవ 
నీయ భవ్య కవితా వేళడు.” అంటే కవిత్వం అవేశోద్భూతమే. అయితే అద్‌ 
మననం చేసుకొ నేవాడికి బీద్వాంసునికి సంస్తవనీయం కావలె, విద్యాంసుల 
.మెప్పుదలతో తమకు పనిలేదనడం కవిత్వాన్ని మ్యూజియంలో పెట్టడమే! కవి 
కప్పి చెబితే విమర్శకుడు విప్పి చెప్పుతాడు. విమర్శకుడు కవి హృదయాన్ని 
ఆవివ్కరిస్తాడు. విమర్శకుడు అభ్యుదయ నిరోధకుడు కాడు. విమర్శకుడు లేనిదే 
కవి _బతుకడు. కవిత్వం మంచినీళ్ళవలె అందరికీ అందుబాటులో ఉండాలనే 
మాట ఆలోచించి అన్నదికాదు. కనుక దిగంబర కవితమీద వస్తున్న విమర్శలు 
అందులో కవిత్వం ఉన్నదనే సత్యాన్ని కూడా నొక్కి చెబుతున్నవి. 


శ్రీక్రీ, నారాయణబాబు, దాశరథి, అనిసెట్టి, నారాయణరెడ్డి, ఆరుద్ర, 


తిలక్‌ తమ కవిత్వాల ద్వారా విప్టవ ధోరణులకు స్వాగతం చెప్పినవారే. అయితే 
శబ్దారాల మర్యాదలను, న్‌ జీర్ణం చేసుకొని విప్ణవ భావాలను వెదజల్లిన 
వార కనుకనే సంప్రదాయాలను పట్టుకొని [ప్రాకులాడే " కవి పండితులకు సమా 
దరణీయులు కాగలిగినారు..: కవిత్వం మనస్సంస్కారానికి సంబంధించింది: 
(ప్రభుత్వాలను మార్చాలనే నినాదాదంకంటే కవిత్వంలో ఆ నాదం వచ్చేట్టు 
చెయ్యడం విప్పవ కవిత అనిపించుకుంటుంది. సంఘంలోని కుళ్ళును, రాజకీయాల' 
కుయుక్తులను నిరంకుశ (ప్రభుత్వమే సాధించ గలుగుతుందనే నమ్మకం ఉన్న 
వాళ్ళు కవిత్వం్య[వాయనక్కరలేదు. ఆ నమ్మకాన్ని కవిత్వానికి అవలంబనం 


చేసి విష్ణవ కవిశ అనడం కవిత్వాన్ని కాదనడమే; కవితా శక్తిని తక్కువగా: 
అంచనా కట్టటమే! ఈ వ్యాసోద్దేశం విప్లవ కవితను నిరసించడం కాదు. విప్పవ. 


కవితను కువ్యాఖ్యలనుంచి తప్పించడమే తిరుగుబాటు ధోరణులను విష్ణవ 


కవితా సనౌధ్రములుగా మనం గు _రించగలిగితే నాటినుంచి నేటివరకు విస్టవ: 


కవిత బుతుచ కంలో (గీష్మంవలె 4 మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. పుడజీ 


వేడి అవసరం. అప్పుడే ఆది సారవంత మవుతుంది. "సస్యశ్యామల మవుతుంది.* 


————————— హహ. 
* (పథమ (ప్రపంచ మహాసభల |ప్రత్యేశ సంచిక తెలుగు వాజిలో' 


(ప్రచురితం, ముద్రణ, ఏపిల్‌ 19765. 


ఇళ శి 


14. శ్రీ వమహాభాగవతం-ఉపాథ్యానాలు . 


“భాగవతము దెలిసీ పలుకుట చి[తంబు 
శూలి కె నం దమ్మిః చూలికై నా 
విబుధజనులవలన విన్నంత కన్నంత | 

 తెలియవచ్చినంత తేటపరతు.” 


ఆస్తిక హృదయులై న అక్షరాస్యులందరికినీ తెలుగుదేశంలో భాగవతం" 
పఠనీయ (గ్రంథంగా, నిరక్షరాస్యులై న వారికి “ఆరాధ్య గ్రంథంగా 'రూపొందిన 
మహాకావ్యం. భాగవతో త్తముడై న పోతనామాత్యుడు కీర్తి కొరకో ద్రవ్యం 
కొరకో కాక కైవల్యాన్ని ఆకాంక్షించి రచించిన (గంథమిది. భాగవతం భరి కిని 
విశేషంగా (ప్రతిపాదించే ఏకైక మహాపురాణం. దీనికి వ్యాఖ్యానాలు "ఎన్నో 
వెలిసినా భ్రీధరుడు (వ్రాసిన వ్యాఖ్యానాన్ని ఆధారంగా పోతన ఆంధ్రీకరించి 
నాడు. అయితే. ఆయా అంశాలను విడమరచి చెప్పవలసి వచ్చినపుడు శ్రీధరుడు 
చేసిన వ్యాఖ్యానంలోని విషయములను కూడా పోతన తెనిగించి, పరిమాణంలో. 
మూలానికంటే ఆం(ధీకరణాన్నే రెండింతలు పెంచినాడు. ఇలా పెంచడానికి 
కారణం ఒకే ఒకటి _ పోతన్నది (ప్రచార దృష్టి. భక్తిని ప్రచారం చేయడానికి, 
ఒకే విషయాన్ని ఎన్నో తీరుల చెప్పడానికి అతడు (ప్రయత్నం చేయడమే. 
నాద రహస్యాన్ని తెలిసిన ఆ భక్త కవి (ప్రతి పద్యాన్ని అందమైన పదాలలో 
పొదిగి, విన్నంత మాత్రాన జిహ్వా(గాలపై నర్తించే విధంగా రచించగ లిగాడు. 
అను[పాస యమకాది శబ్దాలంకారాలూ, ఉల్లేఖించి ఉపమ, రూపకం వంటి. 
ఆర్థాలంకారాలూ తెలుగు పఠితృ లోకానికి నిత్యమననీయంగా (పయోగించినాడు, 


సర్వ పురాణసార మనదగిన శ్రీ మహాభాగవంలో ' ఎన్నో ఉపాఖ్యాస్య్యా. 
లున్నవి. థీ విష్ణువు దశావతార వర్ణనం (ప్రధానంగా ఉన్న ఈ కావ్యం 
సహజంగానే (ప్రధానమైన పది కథలకు పుట్టిల్లెనది. ఇక ఈ పది కథలను 


ఆశ్రయించుకొని ఎన్నెన్నో కథలు ఇందులో చోటు చేసికొన్న వి, “'సుందరోజ్ఞ్వుల 





80 ఇరివెంటి వ్యాసాలు 


వృత్త తంబు అనుటలోనే భాగవతంలోని ఉపాథ్యానాల (ప్రాళస్త స్త్యం వెల్ల్ణడౌతున్నద్ని 
పోతన పతిస్కంధం. చివర [అను కథలు గలి స్కంధము | అని గచించిక్తాడు. 
ఆతని" ని దృష్టిలో, భాగవతం కభ్రల సంకలనం, నే 


,ఇందలి కథలు అతిలోక re | షత దేవతలు, పా(త్రలుగా 
సహజత్వానికి దూరంగా శ నిపిస్తాయి. తర్క-బుద్ధితో పరిశీలించినపుడు ఈ కథలు 
_ అంత రుచిరంగా తోచకపోవచ్చు. కాని భక్తి భావబంధురంగా మలచబడ్డ ఈ 
కథలు ఆ స్తికులకు అసంబద్ధాలుగా తోచనే తోచవు. భగవంతుని శిష్ట 'సోషణ 
పరాయణత్వం, దుష్టశిక్షణ, భక్త వాత్సల్యం, భ _క్రిపారమ్యం నిరూపీంచడాని కే 
ఈ, కృథలల్హబడినవి కాని, లౌకిక మర్యాదా.[(ప్రాంగ ణంలో విహరించడానికి కాదు, 
భాగవత కృథల్లో కావ్య కళా దృష్టి కంటే (ప్రజా బాహుళ్యానికి _భక్షిమార్గాన్ని 
ఆలవడజేయడమే ఎక్ష్కువగా కనిపిస్తుంది. ఈ. కార్గణంచేతనే భ _క్రీకీ ప రమాత్మకూ. 
సర్లబరధించిన సన్నివేశాలు కథలో వచ్చినపుడు కావ్యకళ గౌణమైపోతుంది; 
మ్లూలంలో కంటే ఈ పరిస్థితి తెలుగులో సమథికంగా కనిపి స్తుంది. _భ్యక్తి 
ష్లారవళ్యంత్లో పోతన. ఈ. “పెంపుదల చేసినట్లు. పఠితలు గమనిస్తారు. 


'గజేం[ద్ర మోక్షం వంటి కథలు (ప్రతీకాత్మకంగా. వేదాంత రహస్య వతి 


హైధక్తంగా విలసిలినవి. (పతి కావ్యం కూడా ఆఖథ్యాన మే, అంటే చెప్పడం, 


ముందున్న వారిని కరకోరింది చెప్పినట్లు రచించకున్నా కావ్యకర్త - పరోక్షంగా. 


ఉత్తమ్యాధికారికి చెప్పుతున్నట్లుగానే ఊహించవచ్చు. ఆథ్యానం నడుస్తూవుంటే 


సందర్భానుస్నార్తంగా ఉపా థ్యానాలు కూడా పుట్టుకొస్తాయి. అన్ని పురాణాల్లో 
ఉన్న్హే భాగవతంలో కూడా ఉపాఖ్యానాలు అనేకంగా ఉన్నవి. (ధువోపా' 


ఖ్యానం, పురంజనోపాఖ్యానం, జడభరతోపాఖ్యానం, అజామీళోపాఖ్యానం, 
చితకేతూపాభ్యానం, సుయజ్ఞోపాఖ్యానం, అంబరీషోపాఖ్యానం,కుచేలోపాఖ్యానం, 
పింగ కోపాఖ్యానం, మార్కండే యోపాథ్యానం ముఖ్యంగా భాగవతంతో పే 
దగిన ఉపాఖ్యానాలు, పోతన్న చేతిలో కుచేలోపాఖ్యానం ఎంత సముచితమైన 
లౌకిక మర్యాదలను సంతరించుకున్నదో, అంత పారలౌకికమైన ఆంతర్యాలను 
స్పృశించుకొ నగ లిగింది, జీవేశ్వర సమైక్యతత్త్వాన్ని వ్యంజించగ లిగింది. 


"4 


భ్రీమహాభాగ వతం_ఉపాథ్యానాలు 81 


ఉపాఖ్యానాల్లోని కథాసంవిధానం ఎలా ఉన్నా పోతన్న నాదమాధురి, 
౧ 


భావావేశం పఠితలకు ముందు (శవణతర్పణం కలిగించి పిమ్మట హృదయాన్ని. 


వశీభూతం చేసుకుంటుంది. వినగల్లినప్పుడేకదా ఆలోచించడానికి అవకాశ మేర్చ 
డడం? చెవులకు ఇంపుగా లేనప్పుడు ఎంత చెపితే ఏమి? ఎలా చెపితే ఏమి? 


ఈ రహాస్యం తెలిసిన పోతన___ 
క్ల 


“భూషణములు వాణికి నభ 

'పేషణములు మృత్యుచి త్తభీషణములు హృ 
త్రోషణములు కల్యాణ వి 

శేషణములు హారిగుణోపచితభాష ణముల్‌ ” 


అని హరి గుణాలను (పస్తుతించినాడు. ఆవి కారదకే అలంకారములట! 


కల్యాణమునకే విశేషములట! నిజంగా ఇవి పోతన. వాగ్గుంభనానికి విశేషణములు. 


భ క్ర్యావేశసూ[(త్రంతో "కూర్చిన ఈ ఉపాథ్యాన. (పసూనమాలికను పోతన 


భదవదర్పితంచేసి, భక్తులైన పాఠకులకు ఒకే ఒక్క కథను అందించినట్లు - 


భాసింపజేసినాడు, నిజానికి ఆవేశంతో చమవుతున్న పాఠకునికి ఇవి ఉపాఖ్యా 
నాలుగా తోచనే తోచవు భాగవతం అంటే భాగవతుల కథగా దర్శనమిస్తుంది. 
(పసక్తాను.పసక్తంగా ఈ కథలు భాగవతంలో కనిపించినా ఏ కథకు ఆ కథ 
స్వతం|త్రంగా కనిపిస్తుంది. ఉ పాథ్యానంలోని (పధానపా[త్రను కథా[ప్రారంభం 
లోనే కొన్ని ఫి శేషణాలతో పరిచయం చేస్తాడు. కథాంతంలో ఫల[శుతి వంటిది 
ఉంటుంది. అజామిళోపాథ్యానం (ప్రారంభంలో “ బాహ్మణు( డజామిళుడనంగ ( 
బాతకుం డతుల నిర్భాగ్యుం డవజ్ఞుండు నష్టసదాచారి కష్టరతుండు” అని (వ్రాసి. 


“*క్రోర్రిన వారలకెల్లను 
జేరువ కై వల్యపదము సిరివరుని మదిం 


గోరని వారల కెల్లను b= 


దూరము మోకా ప్రి యెన్ని (తోవలనై నన్‌” 


1V 6 


<< 


రిర్తీ ఇరి వెంటే వ్యాసాలు గ్‌ 


అని ముగించినాడు, కథామధ్యంలో భక్తి వేదాలత విషయాల చర్చ 
వచ్చినప్పుడు పోతన్న సంక్షిప్తం చేసికోలేడు. ఆ భ క్తకపికి కావ్యకళ జన్మ 


రాహిత్యానికి దారితీసే ఆరాధనా విశేషం. . కనుకనే తెలుగులో భాగవతాన్ని 


రచించే అవకాశం తన పురాకృతపుణ్య వైభవంవల్లి లభించిందని నమ్మినాడు 


భాగవతాన్ని భగవంతుడే తనతో పలికించినాడనీ, “కను నిమి త్త మా(కుడనసీ” 
చెప్పుకున్నాడు. కావ్యకళక్టు (ఇంత ఫవి(త్రత నాపావంచి కావ్య పయోజనం భక్తి 


[పబోధమే అని నమ్మిన పోతన్న కథల్లో కావ్యగుణాలను వెతకడానికి (పయ 
త్నించడం ఆంత ఫలప్రదం కాకపోవచ్చు. ఈ కారణంచేతనే శ్రీ విశ్వనాథ 
వారు పోతన్నను “తెలుగుల పుణ్య పేటి"గా అభివర్జించారు. ఇది శతధా యథార్థ 
మైన విషయం. అయితే “క మలాక్షున్‌ కతు వేడని జనుల్‌ కల్యాణ 
సంయు క్రులే” అనీ 


* దేశ్రులారంగ 444444. 

కలుగ నేటికి దల్లుఐ కడుపుచేటు” అనీ నమ్మిన పోతన్న అన్య 
కళారహస్యమంతా భక్తిని (ప్రబోధించడంలో చూపించే కౌళశలంలోనే ఇమిడి 
ఉన్నది. పురాభారతీయుల కావ్యకళా ' సిద్ధాంతాలనూ కావ్య (పయోజనాలనూ 


సమన్వయించి పరిశీలిస్తే, పోతన్న భాగవతం, అందలి ఉపాఖ్యానాలు సత్కావ్య = 


(శేణికి చెంచినవని విజ్ఞులు విశ్వసించితీర వలసినదే. * 





* ఆకాశవాణి హైదరాబాదు నుండి (ప్రసారితం. రచనాకాలం.19-1- 1980. 


15. ఉపజ్ఞాసమన్వితుడు-భరద్వాజ 


(వాయగలిగిన చేవ ఉంటే (పతి మనిషి జీవితాన్ని మహాకావ్యంగా మలచ, 
వచ్చని _ భావించిన ఒక' మనీషి అభియుక్తోక్తి చాలాకాలం నుంచి నన్ను ఉత్తమ. 


అధ్యయనానికి పురికొల్పుతున్నది. సాహిత్య సృష్టికి (పతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం. 


(పధాన హేతువులుగా |ప్రాజ్ఞాలు గుర్తించినారు. అయితే వ్యుత్ప త్తికి నిర్వచనం. 


ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది; ఉండాలి కూడా. నేటి కాలంలో పరిసరా 
లనూ, సమాజాన్నీ, దైనందిన జీవితానికి ఉపయోగపడే వస్తు సంపదను. సృష్టి 
చేసే అంశాలనూ, తాను (బతుకుతున్న సంఘానికి సహజంగా - అర్థమయ్యే 
భాషనూ మృజ్దంగా తెలుసుకో వడం వ్యుత్పత్తి అనిపించుకుంటుంది. (ప్రాచీన 
అలంకారికులు లోకజ్ఞతను గూర్చి కొంతవరకు విశ్లేషించినారు. పైన పేర్కొన్న 


అంశాలన్నీ. ఈ లోకజ్ఞతా పరిధిలోనికి రావచ్చు. కాని వాళ్ళ దృష్టిలో: వేదాధి, 


విద్యలు, వ్యాక రణావె శాస్త్రాలూ, దర్శనాల అధ్యయనం. ఆతి ముఖ్యమైనవి. 
ఎందుకంటే, ఐహిక జీవితంకంటె పారమార్థిక జీవితానికి వాళ్లు (ప్రాముఖ్యం 
ఇచ్చేవారు. ఆముష్మిక విద్యారహస్యాలు వేద వేదాంగాలు చదువుకుంటేనే "తప్ప 
అవగతం అయ్యేవికావు. ఇప్పుడు హేతువాదం, దై నండిన జీవితానుభవానికి సమీ 
పంగా ఉండే కల్పన, సమకాలీన సంఘాన్ని అవగాహన చేసుకునేందుకు 
పరిజ్ఞానం సాహిత్యానికి లక్షణంగానూ (ప్రయోజనంగానూ భావింపబడుతూ 
ఉన్నవి. 


రావూరి భరద్వాజ కథకుడు, నవలా రచయిత, వ్యాసకర్త, మననశీలి, 
సంభాషణా చతురుడు. స్కూలుగాని, కాలేజిగాని, గురు సం(ప్రదాయంగాని 
అతనికి జ్ఞానాన్ని, అవగాహన విధానాలను |పసౌదించలేదు.. అతనికి జీనిత్రమే 
గురువు. అతడు తన లోచూపుతో, స్వీయానుభవంతో చూసిందే Bea 
చదువుకున్నది కాదు. అనుభవమే అతనికి విద్య గరపింది. తెలుగు నుడికారాస్ని 
హస్తగతం చేసుకుని, పరంపరాగతమైన దృక్కోణంతోకాక తన. దృష్టిలో 
చూడగలిగిన ఉపజ్ఞా సమన్వితుడు. అందుకే ఆతడు రెండు సాహిత్యపకియ 


84 ఇరివేంటి వ్యాసాలు 


లను _ కథనూ, నవలనూ - చేపట్టాడు. ఈ రెండు (ప్రక్రియల్లో పాండితీ 
(ప్రకర్షకంటే, కల్పనా చమత్కృతి కంటే, స్వవ్నవిహాయస విహారానికంటే, 
సారళ్యానికీ, వాస్తవికతకూ, సహజతకూ విలువ. ఎక్కువ. ఆందుకే (వాయనూ 
చదువనూ వచ్చినవారందరూ ఈ రెండు (ప్రక్రియల్లో వెలువడుతున్న పుస్తకా 
లను సమాదరిస్తున్నారు. కాస్త్రీయ విషయాలను కథారూపంలో వెలువరిస్తే, 
వాటికీ ఎక్కువ వ్యాప్తి కలుగుతున్నది. నేటి సమాజ వ్యవ స్టలో బడుగు (బతు 
కులను సామాన్యులు ఎలా ఈడ్చుకుని. పోతున్నారో, మాన్యులెంత తేలికగా 
కాలం గడుపుకోగలుగుతున్నారో భరద్వాజ తన కథలో భంగ్యంతరంగా చెప్ప 
డానికి సఫల (ప్రయత్నం చేశారు. 


భరద్వాజో హృదయవాది, రసవాది, రసవేది. తర్కాన్ని హృదయానికి 
అనువ ర్రింపజేయడం శాస్త్రావలంబనం అనిపించుకుంటుందేమో కాని సాహిత్యా. 
వలంబనం అనిపించుకోదు. అంతమా[తాన భరద్వాజ “కళ కళకొరకే అనే. 
గుంపులో! చేరినవారుకాదు. కేవలం కలలను ఒలకటో సేవాడు రచయిత కాకపోతే 
వచ్చే(పమాదం ఏమీలేదు. కలలు కనడానికి హక్కు సంపాదించుకోనక్కర 
లేదు. కొన్ని (ప్రత్యేకమైన కలలు కొందరికే రావాలన్న నియమం కూడా. ఏమీ 
లేదు. కలలు కనడానికి పరిశ్రమ అక్కరలేదు. అనుభూతి అంతకంటె అవ: 
సరంలేదు: ఆ కలలకు ఆకృతిని కల్పించడానికి కళాకారుడు (పయత్నం చేయ 
వచ్చు. కలలను పండించుకోవడానికి మనిషి (పయత్నించవచ్చు. ఆయితే 
కలలకు వైయ,క్తికమైెన అనుభూతి కారణం కావచ్చు. ఆ స్వప్నాలు ఒక జగ 
న్మంగళాకాంక్షన్లు పులుముకంటే _ ఆ కలలు తన జీవిత లత్యానికి ఘంటా 
పథాలు వేస్తే - ఆ కలలు తన వ్యక్తిత్వానికి నిలువుటద్దాలెతే, అలాంటి కలలు 
కనే వ్యక్తి రచయిత అయితే _ అతని రచన సంఘ, శేయసుకు వేగుచుక్క 
కావడంలో సందేహం ఉండడానికి" అవకాశం ఉందా? 


భరద్వాజ “జీవన సమరం”, ఆయన ఆర్జ్రమనస్కతకూ, సత్యగ వేష 


దృష్టికీ, సామాజిక స్పృహకూ, చిక్కని చక్కని తెలుగు వచన రచనకూ, “ ఈ: ఓ 


సజీవ భాషా విన్యాసానికీ, బిందువులో సింధువును దర్శించగలిగే అపురూపమైన 
దృష్టికి దృష్టాంతంగా ఉన్న కథ (అనుభవా)ల సంకలనం. ఆయన “పాకుడు 
రాళ్ళు చలనచి(త్రకళ వైకుంఠపాళి, ఆయన కాదంబరి” నేటి సామాజిక 


ఉ పజ్ఞాసమన్వితుడు-భరద్వా జ 85 
జా 


జీవితంలో ధనం నేతృత్వం వహిస్తే, పిళాచాలు కాచివడబోసిన సత్యాలను ఎలా 
నూరిపోస్తాయో, పూచిక పుల్ణలో (బహ్మాండాన్ని దర్శించినట్లు, ఒక సామాన్యుని 
:జీవిళ ౦లో ధనం (ప్రవేశించి వాణ్ణి! ఎంత గొప్పవాణ్ణి జేస్తుంచో, శజాలేతీ ఎలా 
వాడికి ఊడిగం చేస్తుందో చూపిస్తుంది. 


భరద్వాజ వైజ్ఞానికాంళాలను సామాన్యుల భాషలో చెప్పడానికి (ప్రయ 
'త్నించిన ధన్యుడు. ఎనో విజ్ఞానశాస్త్ర రహస్యాలను సాంకేతిక "వదజాలాల 
గాలాలకు చిక్కకుండా విడమరచి హృద్యమైన భాషలో, సజీవమైన నుడికా 
రంలో చెప్పడానికి పయత్నించినాడు - ఈ రంగంలో కృషిచేసిన వారు పలువు 
రుండవచ్చు. కాని భాషాదృష్టితో పరిశీలించినప్పుడూ, జాతీయాల దృష్టితో పరిశీ 
“లించినప్పుడూ భరద్వాజ ఒక్కరే విజయం సాధించినట్లు కనిపిస్తుంది. 


ఒక (ప్రత్యేకమైన కథన విధానానికి, అందమైన భాషాసరళికి హేతు 
వాదానికీ, హృదయ వాదానికీ సుందరమైన, సంగమ స్థలంగా రూపొందిన “భర 
ద్వాజ రచనలకు ఇతోధిక ప్రచారం కలగాలనీ, మరింతమంది ఆయన 
“రచనలను చదవాలనీ కోరుకుంటున్నాను. ఉత్తమాభిరుచిగ ల పాఠకులు శ్రీ భర 
బ్వాజ రచనలను సమాదరించాలని ఆకాంక్షిస్తున్నాను. * 





ఆంధప తిక దినవ(త్రిక (16-11-1980)లో (ప్రచురితం. 


ih 16. తాళ్ళపాక అన్నమయ్య సాహిత్యం 


తాళ్ళపాక కవులు తెనుగు పలుకుబళ్ళను బళ్ళకెక్తి త్రి ల పదహారు 


_. శతాబ్దాల్లో తెలుగుభాషకు ఒక సార్థక్యాన్ని ఒక వ్య క్రిత్వాన్నీ సంతరించి పెట్టిన 
.. ఎమవానీయులు, ఈ కవుతు సృష్టించిన సారన్వత సంపద పరవస్తు చిన్నయ్య 
. సూరికి చిక్కివుంటే (గాంథికాం[ధ కల్పతరువని పేరొందిన ' బాల వ్యాక రణం 


em 


7 సజీవాం ధభాషా కల్పతరువై (ప్రాచుర్యాన్ని. సంపాదించుకొని ఉండేది. ఐదు 


వందల ఏండ్లుగా తెలుగు తుల నోళ్ళలో తెలుగు బాలల ఆటల్లో తెలుగు భక్తుల 
పాటల్లో పెనవేసుకొనిపోయిన తాళ్ళపాక వారి సంకీ ర్తన సాహిత్యం శ్రేవలం 


_.శేళాసద్భళం. శ్రీ (వభాకరళాన్త్రి . వంటివారు . తాళ్ళపాక: వారి సాహిత్యాన్ని 
._చదువనిదే తెలుగురాదని అభిప్రాయపడ్డారు. 


(పవాహరూపంలో ఉన్న భాషకు (పమాణాలను ఏర్పరిచే (ప్రయత్నం 


తెలుగులో ఆదికావ్య రచనతోనే ఆరంభమైనది. ఆంధ్ర శబ్ద చింతామణి, 


ఆధర్వణకారికావ?, వికృతివివేకం, ఆం(ధ భాషాభూషణం, అహోబల వెండి 
తీయం ఆప్పకవీయం లాంటి వ్యాకరణాలు సంస్కృతంలోనూ, తెలుగులోనూ 
అవతరిస్తూ తెలుగుభాషకు హద్దులు ఏర్పరుస్తూ వచ్చినాయి. సంస్కృతంలో 
కాస్త్రాభ్యసనం చేసిన ఆం[ధ పండితులు ఈ వ్యాకరణాలు గీసిన గీట్లతో 
పరిచయం ఏర్పరుచుకుని, వాటిని దాటటం భాషాపచారమని నమ్మి ఆ ae 
రేఖలతోనే తమ తెలుగు కావ్యాలను తీర్చిదిద్దుకున్నారు. కాని (పజాస్వామ్యం 
మాతం వ్యాకరణాలు గీసిన గీట్టను పండితులకు వదిలిశె పెట్టి తమ జీవద్భాషలో 


, తమ'నన్నయకంటె కొన్ని తత ఏ డ్డ పూర్వం నుంచే సాహిత్య సృష్టిని 


చేసుకుంటూ వచ్చింది. పాలకురికి సోమనాథుడు పేర్కొన్న ప్రభాత పదాలు, 
వెన్నెల పదాలు, వాలే పదాలు ఈ కోవలోనివే. నన్నయకు పూర్వమున్న 


భాష గాసటవీసచే కావచ్చు. నన్నయ తరువాత _ అంటే తెలుగు వ్యాకారణొళ 
చ్‌ జా 


వచ్చిన తర్వాత - కూడా రాజస్థానాలకు వెలియెన [పజలు ఇతర కళలవలెనే 


“" కవితాకళను కూడా సృష్టీంచుని, భ్యదపరచ్చుకున్నారు.. మరి ఆ సాహిత్యానికి 


"ty 


తాళ్ళపాక అన్నమయ్య సాహిత్యం 87 


కర్త ఎవరో తెలియకపోవచ్చు. కాని తరతరాలకు దాని పరిమళాలు అందుతూనే 
వచ్చినవి. బు(రకథలు, జంగం కథలు, తోలుబొమ్మలాటలు, జముకుల కథలు, 
జోలలు, ఏలలు. యక్షగానాలు మున్నగు జానపద కళారూపాలు ఎన్నో 
సాహిత్య వాస్తనలను రూపక మర్యాదలను కళారహస్యాలను జన సామాన్యానికి 
అందిస్తూనే వచ్చినవి. అయితే ఈ సామాన్సుల భావనుగానీ కళారూపాలను 
గానీ రాజాస్టానాల్లోని పండితులు సమాదర _ భావంతో చూసినట్లు కనపడదు. 
కావ్యాలలో" అక్కడక్కడ (ప్రసక్తాను (పస క్తంగా పా|త్రచి(త్రణ సందర్భంగానో 
_ స్వభావో క్యలంకారరికో సమో "సమకాలిక సాంఘికేతివృత్తాన్ని రేఖామా(త్రంగా 
తెలియజేయడంకోసమో తడిమినారే కాని వాటిలోని కళా వైదగ్ధ్యాన్ని గానీ 
సాహితీ సాముచిత్యాన్ని గానీ వాటిలోని వైవిధ్యాన్ని గానీ సందర్శించి 
. అభినందించలేక పోయినారు. ఇక గుర్తింపు మాట దేవుడెరుగు. ఈ సాహిత్య 
కళారూపాలను గుర్తించి కొంతవరకు తమ తమ. (ప్రచారానికి అనువైన పద్ధతిలో 
మలచుకుని ఆదరించినవారు శివకవులు. అక్షర ఛందస్సులపట్ల కొంత మమతను 
. విడిచి మా[తాచ్చందస్సులనూ గాన యోగ్యమైన పదాలనూ ఆశ్రయించి శివ 
కవులు సామాన్య (ప్రజలకు కొంత సన్నిహితులై నార ని చెప్పడానికి వీలున్నది. 
పదిహేడవ శ తాబ్దారంభంలో కంకంటి పాపరాజు, కందుకూరి రుదకవి, రంగా 
:,ఇమ్మ, రఘునాధ నాయకుడువంటి విద్వత్ప్రబంధ నిర్మాతలు (పజాసామాన్యా 
నికి సన్నిహితమైన యక్షగాన |ప్ర(క్రియను చేపట్టి వాళ్ళల్లో (ప్రాచుర్యాన్ని అందు 
. కున్న భాషా (ప్రయోగాలను ఎన్నింటినో సొంతంచేసుకుని జీవద్భాషోద్యానంలో 
విహరించగలిగినారు ఇలాంటి వాతావరణం నాటి సాహిత్యలోకంలో _కలగ 
డానికి తాళ్ళపాక కవుల పదసాహితీ వసంతోదయమే కారణం. ఇంతకు 
+ పూర్వం | తెలుగు (ప్రబంధాలలో ని కెక్కి వాటి భాషను శ క్రిమంతం చేసిన లోకో 
క్తులూ జొతీయాలూ సామెతలూ పదబంధాలూ అన్నీ సామాన్య (పజలవే. కాని 
వాళ్ళ ఊమైనా ఎత్తకండ ఈ కవులు వాళ్ళ భాషా చమత్కారాన్ని సజీ 
,వత్వాన్ని "సొంతం చేసుకుని తమ కావ్యాలకు అచ్చమైన తెలుగుతనాన్ని పులుము . 
. కుని వాళ్ళనూ వాళ్ళ భాషనూ వాళ్ళ కళలనూ అళాన్రీయాలనీ (గామ్యాలనీ 
ఆ(పమాణాలనీ సంస్కృతంనుంచి అరువు తెచ్చుకున్న నా చీద 
రించుకున్నారు. పదిహేనవ శతాబ్దారంభములో అన్న మాచార్యుల ఆమృ 


ఈ సామాన్య (పజానీకం పలుకుబడికీ సంగీతానికీ సుప్రభాతం పలికింది, 


దయ్‌: ఇ 


“88 ఇరివెంటి వ్యాసాలు 


-ఆ;మహనీయుడూ ఆతని వంశంవారూ వైష్ణవ భక్రితత్వాన్ని వివిధ భక్రితత్వా 
అలనూ తమ సంకీర్తనల ద్వారా రచనల ద్వారా (పజానీకంలోకి తీసుకొనిపోయి 
"నారు, గీర్వాణభాషాభేషజి న్ని ఆతివేలంగా సంపాదించి కూడా ఈ వంశంజారు 
' ;లీయని తెలుగు పలుకుబడికి తమ కవితను అంకితం చేసి స్వామి పదాలకు 
- -అర్చించటంకోసం (ప్రజల పదాలను పట్టుకున్నారు. వీరి సాహితీ సృష్టి. తెలుగు 
సాహితీ చరిత్రలో ఒక మలుపు. కవితను సంగీతానికి అతి సన్నిహితంగా 'తీసి 
' కొనిపోయిన (ప్రయోగం శగ్గేయకార సంప్రదాయానికి శ్రీకారం. వీరిలో (పథ 
'_ ముడు మానవో త్తముడూ వాగ్గేయకారుడూ అయిన అన్నమాచాళ్యుల జీవితం 
అద్భుతావహమైన ఘట్టాల రాగమహిత సాహిత్యానుభవాల చయనిక,. 


అన్నమయ్య అవతరించిన కాలం నాటికి "తెలుగు దేశంలో ఏకచ్చత్రాధి నల 
| పత్యం వహించి తెలుగు దేళాన్ని ఒక (కాటిపై నడిపిన .కొకతీయ సా్యమాజ్యం 
నళించి తెలుగు (పజ.పలుతీరుల పరిపాలనకు లోనయినది, ఉత్తరంలో గజపతి 
రాజులూ, . -తెలంగాణంలో బహమనీ రాజులూ, రాజమహేం[దవరంలో రెడ్డి 
రాజులూ, విద్యానగరాన్ని రాజధానిగా చేసుకుని రాయలసీమను సాళువ తుళువ 
వంశపు రాజులూ రాజ్యం నెరపుతున్నారు. అన్న మాచార్యుల _ వంశీయులు కడప 
"జిల్లాలోని తాళ్ళపాక (గామస్ధులే అయినా అన్నమయ్య కాలం నుంచి తిరుపతినే 
“నివాసంగా మార్చుకున్నారు. తురుష్కుల దండయా(తలవల్ల (ప్రజల్లో సాంఘిక 
'' భద్రత నానాటికి శ్షీణిస్తున్నది. తెలుగు దేశంలోని పరిపాలకులలో తరచుగా 
యుద్ధాలు జరుగుతుండడం పలుసందర్భాలతో తురుష్కులదే పెచేయిగా ఉండడం 
వలన ధర్మరక్షకులని బిరుదులు ఆతికించుకున్న రాజులకే దిక్కులేని 'పరిస్థితి 
" ఏర్పడినప్పుడు ఇక (ప్రజల గోడు ఎవరికి కావాలి? ఉత్తర భారతంలో హిందూ 
"రాజులకు పట్టిన గతి. హిందూ సంస్కృతికి పట్టిన గతి దక్షిణ భారతంలోనూ 
॥ పట్టింది. నమ్మిన ధర్మాన్ని వదలలేక విమత దువ్మృత్యాలను ఎదుర్కోలేక 
"సామాన్య (పజోనీకంలో శరణాగతిత త్వం (ప్రబలింది. భక్తి తత్త్వం, కుల = 
తత్వానికి విరుద్ధమైన భావాలకు (ప్రాచుర్యం నిరయపాకరంగా తోచింది నాటి 
బుద్ధిమంతులకు , “భగ్నకృషీ భాగవతా భవంతు” అన్నట్లు ఆందరగో్యా. ఆ 
- భగవ త్తత్వచింతనకు మనసొగ్గడం నేర్చుకున్నారు, తత్త్వాలు (వాసే కవుల 
. సంఖ్య ఆనాడు అధికం. భక్తి గీతాలు పాడుకుని భజనలు చేయించే భ క్త 


తాళ పాక ఆన్నమయ్య సాహిత్యం 89 


సమూహాల సంఖ్య ఆనాడు అతి వేలం. తెలుగులో ఫారసీ ఉర్దూ పదాల దిగుమతి 

సజావుగా సాగింది. చిల్లర రాజులు ఆతివేలమయిన ' శృంగార కావ్యాలు 

(వాయించుకున్నారు. సంస్కృత లాక్షణికులు ఏర్పరచిన హద్దుల్లో నడచిన 

కొవ్యకాలంలో కొవ్యత్వం ఆడుగంటి శబ్ద చమత్కారాలు, ఛందస్సు కసరత్తులు 
ఎం 

అధిక మైనవి, 


పరహారవ శతాళ్ఞారంభంలో (పబంధమనే ఒక వినూత్న పక్రియ 
తెలుగులో అవతరించి 'స్వతం(త్రకావ్య పద్ధతికి నారు పోసింది. రసవత్‌ : [ప్రబంధ 
రచనకు దారితీసింది. పది పన్నెండు మంచి (ప్రబంధాలు ఈ (ప్రబంధ -విహా 
యసంలో ధృవ తారలుగా వెలసినవి, అంతే. సామాన్య (పజకు ఇవికూడా 
దూరంగానే ఉండినవి. అన్నమయ్య పదసాహిత్యం తెలుగుదేశాన్ని ఉఊ్మరూత 
లూగించిన తరువాత -నూరేళ్ళకు కాని ఈ (ప్రబంధ (ప్రక్రియ పుట్టలేదు. పుట్టి 
నూరేండ్లు కూడా ఒకే విధంగా వెలుగలేదు. 


భాల్యంనుంచే అన్నమయ్య భక్తి వివశుడ్డై పాటలు పాడేవాడు. ఆ 
పాటలలో అతడు తన జీవిశవృత్తం వ్యంజించినాడని చెప్పినా ఆబద్ధం కాదు. 
చిన్నతనంలోనే ఇంటిపనులు చేయలేక విసుగుచెంది దేవదేవుని దర్శనార్థం 
తిరుపతికి పయనమైనాడు. అప్పటికాతనికి పదహార్తేండ్లు. ఏడుకొండలనెక్కు 
తున్న భక్తులతో తిరుమలకు పోతూ మోకాళ్ళ పర్వతం దగ్గరికిచేరి అలసిపోయి 
ఆకలితో స్పృహతప్పి పడిపోయి నిదురపోయినాడు. కలలో లక్ష్మీదేవి సాల 
(గామాలతో నిండిన ఈ కొండను చెప్పులతో ఎక్కరాదనిచెప్పి, చెప్పులులేకుండా 
ఎక్కి తే, ఆలసట కలుగకుండ కొండ ఎక్కు_వచ్చుననీ స్వామి దర్శనమవు 
తుందనీ తాను ఆరగించిన (పసాదాన్ని అన్నమయ్యకు పెట్టి అంతర్థానమైనదట, 
అప్పుడు అన్నమయ్య అలమేలుమంగ పె ఒక శతకం చెప్పినాడట, ఆ తరువాత 
గరుడకంబంపై, పుష్కరిణి పై, (బహ్మపాదముపె, విష్వక్సేనుని పె, గర్భా 
లయంలో పరంజ్యోతిగా వెలుగుతున్న స్వాళలుపె అశువుగా సంకీర్తనములు 
చెప్పినాడట. అప్పటి నుండి కనీసం రోజుకొక్క సంకీర్తనం చొప్పున తాను 
పరమపదించేవరకు అన్నమయ్య కొన్ని వేల కీర్తనములు స్వామి వారినిసోణ్సి 
చెప్పినాడట, పదహారవ ఏటనే స్వామి సాశాత్కారాన్ని పొంది, శఠకోప 
యతీంటద్రుల వద్ద గురూపదేశాన్ని పొంది, కొంతకొలం తిరుమలలోనే ఉండిపోయి 


ము. 


90 ఇరివెంటి వ్యాసాలు 


నాడు .ఆన్న మయ్య, ఆతణ్జి వెతుక్కుంటూ అక్కడికి వచ్చిన తల్లిదండ్రుల 
కోరికనూ గురువు ఆదేశాస్నీ పాటించి అన్నమయ్య తిరిగి తాళ్ళపాక చేరుకొని 
గార్హస్ట్య జీవితాన్ని పాటించినాడు. అహోబిలం లాంటి పుణ్య షే[తాలు సందర్శించి 
శ్రీ వేంక టేశాంకితంగా శృంగార సంకీ ర్తనలెన్నో రచించినాడు. హృదయా 
వర్షకములూ (శతిపేయములూ అయిన ఆ సంకీర్తనలు బహుశుతమై టంగు 
టూరులో నాడు అధిపతిగా ఉన్న హళువ నరసింగరాయలు దాకా ప్రాకినవి. 
అతడు అన్నమయ్యను చర్శించ్చి అతని ఆశీర్చలంతో పెనుగొండలో పట్టాభి 
షిక్తుడై 1487 లో విజయనగర సింహాసనానికి అధిపతి కావడం 
ల తటస్థించినది. సాళువ - నరసింగరాయలు అన్నమయ్య స్వామిని గూర్చి 
"రచించిన శృంగార కీర్తనములు విని తన్ను గూర్చి కూడా శృంగార గీతములు 
= రచింపుమని అడుగగా అన్నమయ్య నిరాకరించినాడు. రాచరికపు ఆవేశానికి 
వివేకమంతంథమా[తమే గదా! అన్నమయ్యకు సంకెళ్టుపడినవి. కానీ ఆ భక్తుని 
దివ్యగాన (ప్రభావంతో అవి తమంతటతామే తెగిపోయినవి. రాజు ఆ భాగవతోత్త 
మునికి శరణాగతుడై నాడు. సుప్రసిద్ధ కన్నడ వాగ్గేయకారుడూ, నాద [బ్రహ్మో 
పాసకుడూ పురందరదాసు అన్న మాచార్యుణ్జి విష్ణ్యవతారముగా భావించి సంద 
రించెశట. అన్నమయ్య కూడా పురందరుని పాండురంగ విఠలునిగా భావించి 
*(ప్రస్తుతించెనట. ఈ ఇరువురు వాగ్గేయకారుల (పభావాలను కన్నడ తెలుగు దేళ 
ములు తప్పించుకొ నలేక పోయినవి. ఆయన (వాసిన ఆధ్యాత్మ సంకీ ర్తనములూ, 
శృంగార సంకీర్తనములూ రాగతాళాలతో కూడినవి 82000 దాకా ఉన్నాయని 
ఆయన మనుమడు చిన్నన్న అన్నమాచార్య చర్మితములో తెలిపినాడు. ద్విపద 
(పఒంధంగా రామాయణాన్నీ, సంస్కృత ఎలో వేంకట్నాడి మాహాత్మా?గ్నీ, 
సంక్రీర్తన లక ణాన్నీ, తెలుగ లో కంగారమంజరి అవే [(గంథాన్నీ పన్నెండు 
- శతకాలనూ వ్రాసినాడు, “ఆళ్వారులు. రచించిన. (దావిడ వేద మైతే అన్నమా 
చార్యుని సంకీ ర్తనలు ఆంధ వేదముని శ్రీ జాలాం(తపు ర జనీకాంతరావుగారు 
అభి[ప్రాయపడినారు. గా | 


అన్నమయ్య సాహిత్యాన్ని గూర్చి ఆరుద్ర “ఇతరుల కవిత్వంలో అషికే 


. ఈ కవి వాడిన నానుడులు, పలుకుబళ్లు, సామెతలు అని ఒకటో _ ఆరో వెతికి 
వెతికి అరి. కష్టంమీద పట్టి చూపించాలి. కాని అన్నమయ్య రచనంతా దేశీయమే. 





తాళ్ళపాక అన్నమయ్య సాహిత్యం 91 


- 


అడుగడుగునా సామెతలే. (పతి చరణంలోనూ  నానుడులే. అన్నమయ్య 
మూర్తీభవించిన తెలుగుతన "మంటూ కీ ర్తించినారు, 


అన్నమయ్య రచనల్లో పురాణాల్లోని సారళ్యం, దేశి పలుకుబడులలోని 
తేటదనం పొంగులువారుతూ ఉంటాయి" ఆయన అధ్యాత్మ కీర్తనలు వల్లించిన 
చిలుక పలుకులు కావు. ఆత్మ ప్రబోధాన్నీ, ఆత్మానుభవాన్నీ, లోకవృత్త రహ 
స్యాన్నీ, స్వీయానుభ్ళూలినీ వ్యంజిస్తూ ఉంటాయి. అయితే కాన్త్రీయపరిభాషా 
శబ్దారణ్యంలో అవి చిక్కువడక్‌ స్వేచ్చగా పక్షిలా ఎగురుతుంటాయి. ఆ పక్షికి 
ఒక రెక్క అచ్చమైన తెలుగుభాష. రెండవ రెక్క సుందరమైన భావం. ఇక 
దాని ఉడ్డీనళ కి కోవితాళ డీ 


“విన్నపాలు వినవలె వింతవింతలు 
పన్నగపు దోమతెర పెకెత్తవేలయ్యా” 


“కానరచె పెంచర టె కటకటా బిడ్డలను 
నేనూ మీవలెనే కంటి నెయ్యమైన బిడ్డను 
బాయిం పారవేసిన పాలు వెన్నయును 
చేయి పెట్టకుందురా చిన్ని బిడ్డలు 

"వీ యిండ్లు జతనాలు మీరు సేసుకొనక 
పాయక దూరేరేమే (పతిలేని బిడ్డను” 


“నేనైతే ఈడేరుదు, నీకు లీలామా[తమింతే 
మానక నన్నేలుకొమ్ము మాధవగోవిందా 
ఇందరి పై సూర్యుండు ఎండలు గాసించేను 
అందు కొన్ని కిరణాలు అణిగిపోయేనా” 


“ఏది తుద? యెన్నడు ముగుసును? 
న 4 

ఆదికి ననాది హరిమాయ fee 3 = 

సాధించి సుజ్జానియైతే 

యీదెస వెదికిన ఇహమే పరము” 


“92 ఇరివెంటి వ్యాసాలు 


ోపొదుగుడు మనమున బొడమిన యాసలు 
ఆదననెక్కడికి అదగునయ్యా 

వొదగుచు జలముల నుండు మత్స్యములు 
పదపడి యేగతి బాసేనయ్యా” . . 


వంటే | పంక్తులను ఎన్నింటినైనా ఎత్తి చూపవచ్చు. అన్నమయ్య సంకీర్త 
.నానందసాగ రంలోని మో క్రికాలలో ఇవి కొన్ని మా(శ్రమే, “చందమామ రావే! 
జాబిల్లి రావే!” అని పాడందే ఏ తెలుగుతల్లీ బిడ్డకు అన్నం పెట్టడు. “ జో-అచ్యు 
తానంద! జో జో ముకుంద!” అని జోల సాఢందే ఏ తెలుగు బిడ్డడూ నిదుర 
వోడు. ఈ పాటలు అన్న మయ్యవే, తెలుగుల దై నందిన జీవితంతో అన్నమయ్య 
కవిత పెనవేసుకపోయినది. ఇదే (ప్రజాకవితా అక్షణం. 


పదకవితా పితామహుడుగా సాహిత్య సంగీత కళా_ప్రపంచంలో (ప్రసిద్ధి 
వడసిన అన్నమయ్య రచనలు “ఉజ్జ్వల రసానుభూతి నొదవించుచు ననేక 
దేవాలయము లలోని యర్నామూర్తుల నభివర్గి ంచుచు శరణాగతి మహత్వమును 
(ప్రతిపావంచుచు నింక ననేక - విధముల లోకనీతి ధర్యోడ్బోధ భూతదయాది 
' విశేషాంళముల వెలయించుచు ఎంతో వింతగా వేడుకగా సంగీత సారస్యముతో, 
సవరని భాషతో, వేద వేదాంతేశిహాసాది సూ క్తితదర్థ '(ప్రతిపాదనములతో వెల్లి 
విరిసి విజ్ఞాననిధులై విరాజిల్దుచున్న "వని శ్రీ వేటూరి. (ప్రభాకరశాస్త్రిగారు నుడివిన 
మాటలలో యథార్థ్యమే (వకాళిస్తున్నది.* 


ఓ 


స క య 
* “తెలుగు సాహిత్యం ఎ మరోచూపు” | గంథంతో (పచురితం, ము(దణ 
1981 


4 


17. సహృదయలోకం ఉంటేనే 
సాహత్యం 
ఖా 

సుథాంక బింబము లేని జ్యోత్స్న ఊహకందనట్లు, సామాజికుడు లేని 
(ప్రయోగం ఆను భవానికి అందనట్లు, సహృదయుడు లేని సాహిత్యం ఉండదు. 
ఆది అడవిగాచిన వెన్నెల, దాహం తీర్చని నీరు. ఎంతటి మనీషి సృజింఛిన 
సాహిత్యమైనా అది బీజం లాంటిదే. సహృదయక్నే(త్రంలో అది మొలకె త్తినప్పుడే. 
దానికి సార్థకత, సాహిత్యమెప్పుడూ |పసరణాన్ని కోరుతుంది. వికాసాన్ని 
కోరుతుంద. ఆస్వాదించే వాళ్ళకోసం (పతీక్షిస్తూ ఉంటుంది. సాహిత్య సృష్టి 
ఏ భాషలో జరుగుతుందో, ఆ భాష అర్థం కానిచోట, అది సాహిత్య సంకేతాన్ని 
స్థూలంగా కోలుపోతుంది సూక్ష్మంగా సాహిత్య సృష్టికి ఎక్కడైనా ఎప్పుడైనా 
అనుభూతే (ప్రాతిపదిక. అయితే ఆ అనుభూతి పాఠకునిలో తాదాత్మ్యాన్ని కలిగించ 
గలగాలె. అందే పాఠకుడు రచయిత హృదయపు లోతులనూ, సమున్నత 
మైన ఆలోచనలనూ దర్శించగ లగాలె, తాను ఏ పాఠకులకు రచయిత తన రచ 
నలను ఆందించాలనుకుంటాడో, ఆ పోఠకుల (బతుకు బరువులనూ, ఆదర్శాలనూ, 
సం(ప్రదాయాలనూ, వాళ్ళ భాషలోని జాతీయతనూ ఆవగతం చేసుకోవలసి 
యుంటుంది. లేకపోతే, రచయిత ఎంత కొత్త విషయాన్ని, ఎంత మంచి విష 
యాన్ని చెప్పినా, పాఠకుల ఆలోచనా పరిధిలోనికి, ఆవగాహనా వలయం లోనికి 
రాకపోతే అది ఖర్థం కాదు. తెలుగుదేశం (పజల చి త్తవృత్తులనూ, దురాబారాలనూ, 
సహృదయ లక్షణాలనూ, సంస్కరణాభిలాషనూ, అంద మైన (శ్రవణ సుభగము 
లైన మాటల పొందిక పట్ట ఉండే అభిమానాన్ని తలస్పర్శిగా ఆకళింపు 
చేసుకున్న థీ పానుగంటి లక్ష్మీ నరసింహారావు తన పాఠకలోకాన్ని తానే 
సృష్టించుకున్నారు. సహృదయ లోకం, ఆతని రచనల పట్ట చూపిన ఆదరం, 
ఆతని సాహిత్యానికి సమున్నత |పమాణాలను ప్రసాదించి పెట్టగలిగి 
తమను తిడితే సహృదయలోకం హర్షించదు. తమ దోషాలను ఎ త్రిచూపీతే, రష న 
* లోకం రచయితలను సరకుగొనదు. "అంతమా(తం చేత తమ సమస్యలనూ తమ 
భావాలనూ పట్టించుకొనని రచయితను పాఠకులు సమాదరిస్తారని అనుకోవ 
డానికి వీలులేదు. సుతిమెత్తగా వ్యంగ్యమర్యాదలను ఆ(శయించి, కొంచెం ఆలో 


94 ఇరివెంటి వ్యాసాలు 


చిస్తేనే గాని అంతుపట్టని పద్ధతిలో (వ్రాస్తే పాఠకులు పైకి చిరుబు[రుమన్నా, 
లోలోపల రచయిత చూపిన తప్పులకు బాధపడి సరిదిద్దుకునే ప్రయత్నం? చేస్తారు. 

గురజాడ, వీరేశలింగం సమాజానికి చురుకు అధదఖనిసో క కానీ పాఠకలోకా 
నికి ఆ మహారచయితల వ్యంగ స్ఫూ.ర్తి, మడికొరంలోని బలం, సజీవపా(త్ర 
చిత్రణ, సమాజాన్ని పీడిస్తున్న చీడపురుగుల తీరుతెన్నులు పూలవానలాగా 
తోచినవి. తేనెలో కలిసిన టేదుమందులా ఆస్వాదనీయములై నవి. సహృదయ 
లోకం మనీములను ఆదరించిన తీరు సాహిత్యం సంస్కరణం కోసమే సదా 
శయ (ప్రచారం కోసమే అనే అభిప్రాయాన్ని రచయితల్లో కలిగించగ లిగింది. 
1920 తర్వాత తెలుగులో వచ్చిన సాహిత్యమంతా, సముదాత్త భావ (పసర 
ణానికి అంకితమై పోవడానికి, అన్ని (ప్మకియల్లోసూ చైతన్య స్ఫూర్తి (పజ్వరిల్ల 
డానికి పాఠకలోకం పరోక్షంగా తోడ్పడిందనడానికి తికమక పడవలసిన అవ. 
సరం లేదు. కనుక సహృదయ లోకం సాహిత్య సృష్టికి సాహిత్య (పసరణానికి. 
ఎప్పుడూ తోడునీడగా ఉంటుంది. 


యుక్రాయుకా విచక్షణ, సౌశీల్యం, సౌందర్యం, సర్యజనామోదం లాంటి 
ఉత్తమ లక్షణాలు కలిగిన సహృదయులతోనూ, పండితులతోనూ అలరారుతున్న 
సభల పట్ట తన ఆదరాభిమానాలను నన్నయ (ప్రకటించుకున్నాడు. - అలాంటి 
సహృదయుల సభలు ఉన్నందుకే అంతటి మహాకావ్యం . .మహాభారతం . అవత 
రించిందని మనవంటి వారికి తోచడం తర్కానికి అందని అంశం కాదు. 


“ఒప్పు తప్పరయు ర సజ్ఞులూహ తెలియంగ ల 
లేఖక పాఠకో త్తముల్‌ దొరికినగాక 
యూరక కృతుల్‌ రచియింపుమటన్న శక్యమే” 


అని అల్లసాని పెద్దన అలనాడే సాహిత్య సృష్షికి ఉత్తములై న పాఠకులు అవసర 
౧ 0 ట్‌ అవా కమా 


మని గుర్తించినాడు. పెద్దన దృష్టిలో కేవలం తన కావ్యంలోని గుణాలను షస 
క. 


మెచ్చుకునే వాడేకాదు, తప్పులను కూడా చూపగలిగే సమర్థులైన 'పాఠకు :0 
తప్ప కావ్యసృష్టి జరుగదు అని వివరించినాడు. ఈ మనీషి ఆలోచనలను మరి. - 
కొంచెం పదిలంగా పరిశీలిస్తే మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి. సహృదయు" 
డంటే కేవలం పాఠకుడు కాదు. ఉబుసుపోకకోసమో పొద్దుపుచ్చడానికో చదువు" 





Se లోకం ఉంటేనే సాహిత్యం 95 


టను సాహిత్య సృష్షికి కానీ | పసరణాని గానీ ఏ విధంగానూ తోడ్పశలేదు. ' 


కాలాంతకమైన పఠనం అంటే tim: killing కోసం పనికివ చ్చేడి సాహిళ్య 
మనిపించుకోదు. తాత్కాలికమైన (ప్రయోజనం, పరిమితమైన (ప్రయోజనం 


ఉత్తమ సాహిత్య లక్షణం కాదు. ఎప్పటికీ సుందరంగా కనిపించేది, ఎప్పటికీ . 


(శవణపేయంగా ఉండేది, ప్రై దృక్కోణాలతో పరిశీలిస్తే అన్ని అర్థాలను 
(పసాదించగ లిగేది, ద్లేశరీ కాలq గీసిన గీట్టను దాటేసుకుంటూ పోగ లిగేది 


"సాహిత్య మనిపించుకుంటుంవ ఇలాంటి సాహిత్యం అందిస్తున్న రచయితకు 


అనువైన వాతావరణం ఉండాలి. అంటే సహృదయలోకం ఉండాలి. సహృదయు 


నికి భాషలో మంచి అభినివేశం ఉండాలె. రచయిత పట్ల సానుభూతి ఉండాలె. , 


తానూ, తనవంటి వాళ్ళూ కోరుకుంటున్నదే రచయిత (వాసి తీరాలనే నిళ్చితాభి 


(ప్రాయాలకు తన హృదయంలో స్థానం కల్పించుకోగూడదు. ఈ పట్టున సవా. 
దయుడంటే ఎవడో మనం నిశ్చయ బుద్ధితో తెలుకోవలసిన అవసరం ఉంది. : 


ధ్వనిసిద్ధాంత్మపవక్త ఆనందవర్థనుని ధ్యన్యాలోకానికి లోచన వ్యాఖ్యను ' 


వెలయించిన అభినవగుప్తుడు._- 


“యేషాం కావ్యానుశీలనాభ్యాసవళా ద్విశ దీభూతే 
మనోముకురే వర్ణనీయ' తన్మయీభ వన యోగ్యతా 
తే సహృదయ సంవాదభాజః సవృాదయాః” 


అని సహృదయ లక్షణాలను వివరించినాడు. అభినవగుప్తుని దృష్టిలో సహృద 
యుడు పండితుడేకాక నిర్మలమనస్కు_డై ఉండ వలె. తరుచుగా సత్కావ్యాలను 
పరిశీలించడంటేత హృదయదర్పణం నిర్మలమవుతుందట. అంటే పక్షపాత 
దృష్టి, మాత్సర్యం, మైయక్రిక వైషమ్యం ఇత్యాది దోషాలు లేకుండా పోవడం. 
ఇలాంటి నిర్మలమైన మనోముకురంలో ఆస్వాదించిన కావ్యంలోని రామణీయకత 
(పతిబింబిస్తుంది . అప్పుడు హృదయం తన్మయీభావాన్ని చెందుతుంది. ఇలాంటి 
హృదయం ఎవరికుంటుందో వారు సహృదయులు. ఈ సహృదయులు త 
త్యాన్ని ఆస్వాదించి రచయిత కృషికి సార్థకత చేకూరుస్తారు. ఆక్సీజన్‌ కాలో 
వాయువిశేషం, హై[|డోజన్‌ కాలే వాయు విశేషం. కాని ఈ రెండు వాయువులు 
రసాయనిక ప్రక్రియ (పభావంవల్లి సీరుగా రూపొందుతాయి. ఆ నీరు కాలదు. 
కాల్చదు. పైగా చల్లదనానికి మరో పేరవుతుంని. కేవఐం ఆక్సీజన్‌ నీరు కాదు 





96. ఇరివెంటి వ్యాసాలు 


కేవలం హైడ్రోజన్‌ నీరు కాదు. ఆలాగే కేవలం రచన సాహిత్యం కాదు. కేవలం 
పాఠకుడు కూడా సాహిత్య* కాదు. రచన ఒక అంశం, పాఠకుడు మరో 
అంశం. ఈ రెండు ఆంళాల కలయిక సాహిత్యం. అయితే ఈ రెండంళాలు 
పరస్పరా|శ్రితాలు అని స్థూలంగా చెప్పవచ్చునేమో కాని సూక్ష్మంగా కాదు. 
రచయిత (వాసింది ఎవడైనా చదువవలసిందే కదా! ఎవడూ చదువకపోతే అది. 
పుస్తకం: అవుతుంది. రచన అనిపించుకుంటుంది. సాహిత్యం అనిపించుకోదు. 
శబజ్ఞారాలు కలిసి ఉండడం సాహిథ్యం అన్న అర్థం ఒకటి ఉండనే ఉంది. కాని 
రచన = పాఠకుడు. ఈ రెంటి కలయికే సాహిత్యం అని వ్యుత్పత్తి చెప్పుకున్నా 
వ్మిపతిప త్తి లేదు. పజావాహుళ్యంలో విశేష ప్రచారానికి నోచుకున్న సాహిత్యమే 
సాహిత్యం. రాజశేఖరుడనే మనీషి కవులను ముత్తెరగులుగా వింగడించినాడు. 
కొందరు కవులుంటారట. వాళ్ళ రచనలు వాళ్ళ ఇళ్ళల్లోనే ఉంటాయట. మరి 
కొందరు కవులుంటారట వాళ్ళ రచనలు వాళ్ళమి[తుల ఇళ్ళల్లో ఉంటాయట. 
ఇంకా మరికొందరు కవులుంటారట. వాళ్ళ రచనలు (పజల నోళ్ళల్లో ఉంటా 
యట. వీళ్ళే (పజాకవులు. అలనాటి పోతన్న, మొన్నటి వేమన్న ఇలాంటి 
కవులే. ఉత్తర హిందూదేళంలో (ప్రతి ఇంట్లో తులసీ రామాయణం వినిపిస్తూ 
ఉంటుంది. 


(పజాజీవితానికి (పజల భాషకూ ఆతి సన్నిహితుడైన కవిని సమాజం 
ఎప్పుడూ మరిచిపోదు. అలాంటి: కవి విలువను సమాజంలో ఎపటికప్పుడు భద 
పరుస్తూ (ప్రచారం చేసేవాడే సహృదయుడు, కన్నతల్లి (ప్రేమకంటే. పెంచిన 
తల్లి (పేమ ఎక్కువ అంటారు. కవి సృష్టిస్తే ఆ సృష్టికి ఇతోధికమైన పఠన 
పాఠన వాతావరణాన్ని కలిగించేవాడు సవృాదయుడు. అతడు కవికి 
సంరక్షకుడు. కవికి పట్టుగొమ్మ. కవికి కీర్తిని పెంచి, కవికి అజరామరత్వం 
కలిగించిన వాళ్ళ సహృదయులే. ఎంత తీయగా ఉన్నా పూలవాసన గాలి లేనిదే 
(ఘాణతర్పణ చేయలేదు. అందరి గుండెల్లోకి కవి పోతే _ కవి గుండెల్లోకి 
సహృదయుడు. పోతాడు. కవి మేఘం. సహృదయుడు సుశ్నే త్రం. అందుకే 
కవిత్వం ఉంటే ఇంకేం కావాలి. రాజ్యమెందుకు? అని తలపోసినాడు భర్తృహరి, 
సాహిత్యాన్ని ఇలా సర్వస్వం అనుకున్న సహృదయుడే సాహత్యానికి సంరక్ష 
కుడ. సంవాహకుడై సంవర్థకుడ్తై వర్థిల్లుతూ వస్తున్నాడు. సవృదయ్లుడే 
తరతరాల సాహిత్యాన్ని, విభిన్న భాషల్లోని సాహిత్యాన్ని, విభిన్న రూపాల 
సాహిత్యాన్ని నిరంతరంగా అందిస్తున్నాడు. మానవ సంస్కృతిని కాపాడు 
తున్నాడు, మానవతా మర్యాదలకు మారాకు హాత్తుతున్నాడు.* 


FE ననా ననన ననా 
* ఆకాశవాణి హైదరాబాదు నుండి (పసారితం, రచనాకాలం 20.4. 10892, 


18. పోతన దర్శించిన కృష్ణుడు. 


సంస్కృతంలోని పురాణాలు తెలుగులో కావ్యాలై నవి. ఆం ధ్రీక రణంతో 
కవిత్రయం వారు అవలంబించిన (మార్గ 0౦ కావ్యమార్గానికి ఆనుకూలంగా ఉండడం 


' చేతనో, అనువాద పద్ధతి మరీ స్వతంత్రంగా ఉండడం చేతనో ఈ పరిస్థితి 


ఏర్పడింది. రసపోషణం, జౌచితీపోషణం రమణీయాక్షర (పయోగం తెలుగు 
పురాణాలకు కావ్యమర్యాదలను సంపాదించి పెట్టినవి. పురాణాలను తెనిగించిన 
కవులలో బమ్మెరపోతనది ఒక విశిష్టమైన మార్గం, పురాణ కవులలో ఎవరుగాని 
చేయని .పని. ఆయన చేసినాడు. అది మూలాతి[క్రమణం, వ్యాస హృదయాన్ని 

(పతిపాదించడంతో పాటు శ్రీధరుని వ్యాఖ్యానంలోని విశేషాలుకూడా పోతన 
ఛందస్సుల్లో ఒదిగిపోయినవి. భ క్తి పచారం పోతన ధ్యేయంగా పెట్టుకొన్నాడు. 
చెప్పిన అంకాన్నే పరిపరివిధాలా విడమరచి, శద్దార్థాలంకార సమేతంగా చెప్పడం 
పోతన్న తెలుగుకవులకు చూపిన కొ త్తబాట. పోతన్న తరువాత శత్రకక ర్రలందరూ 
ఈ మార్గాన్ని అనుసరించినవారే. కవిత్వం మొదట (శవణతర్పణం కలిగించాలి. 
ఆ తరువాత హృదయాలను ఉ[రూత లూగించాలి. పోతన్న శివకేళవాద్వ్వైతాన్ని 
సంస్కృతాం[ధ్ర సమభావాన్ని, నిరీహత్వాన్నీ, కాయకష్టం విలువనూ, ఆత్మాభి 
మానాన్ని, శరణాగతితత్వాన్ని నమ్మి నీటిని తన భాగవతం ద్వారా (ప్రచారం 
చేసిన (సష్ష్మ ద్రష్ట. భాగ వతానువాదం తన “పురాకృత శుభాధిక్యంబు” గా భావించి 
వ్యాసుణ్ణి అనుసరిస్తూనే పరిసరాలను దర్శించి స్పృశించి తన కావ్య పరిధిలోనికి 
తీనుకురాగ ల్లిన 'స్వేచ్భానువాదకుడు, కనుకనే మనకు పోతన పాతల చేష్టలలో, 
ఆయన సృష్టించిన వాతావరణంలో సమకాలీన వ్యక్తులూ, సమాజమూ రేఖా 
మా(త్రంగా భాసిస్తాయి. ఇప్పటికీ తెలుగునేలలో పురాణపురుమల ఆకృతులకు 
ఫోతన. వేసిన వేషంతోనే పరిచయముంది. ఇతర కావ్యాలలో ఆయాప్మాళ్లల 
ఇక్షణాలు ఎలావున్నా పోతన చిత్రించిన తీరే తెలుగు (పజాహృదయాలకు హత్తుకు 
పోయింది: గ్రీకృష్ణడు_ 

IV.7 


క 


9g ఇరీవెంటి వ్యాసాలు 


“నల్లనివా:డు పద్మనయనంబులవాండు కృపార సంబుపె 
జల్లెడువా(డు మౌళిపరిసర్పిత పింఛమువా(డు నవ్వురా 
జిల్లెడు మోమువా(డొక(డు” గానే రకరకా. 


“యశోదమ్మను (శ్రీకృష్ణుడు సత సత్రమత పెట్టినాడు. ఆమె అతని 
చేష్టలకు సరి పడినపాట్టూ ఇకిప్పటికినీ తెలుగిళ్ళలో చిరుత ప్రాయంలోని పిల్లలు 
తల్గులతో ఆడుకునే ఖా భాగ వతం ఇప్పటిపు స్తకమేనేమో అన్నంత భ్రాంతిని 
కలీగిస్తాయి. 


గోపబాలకులతో శ్రీకృష్ణుడు చలుదులు తినే ఘట్టంలో పోతన భ్రీకృష్ణుణ్ణి 
దర్శించినతీరు ఎంత సహజమైనది! ఎంత హృదయావర్ణకమైనది! “లోక 
ర త్మైకారంభకుడు , భ క్షపాలన కళాసంరంభకుడు, దానవో (దేక్సస్తంభకుడు, కేళి 
లోలవిల సద్దృగ్జాల సంభూత నానాకంజాతభవాండకుంభకు”డై న శ్రీమన్నారాయ 
ణుణ్జి బమ్మెర పోతన మహానందాంగనా డింభకునిగానే దర్శించినాడు. వారి 
వంశంలో మహాభారతంలో శ్రీకృష్ణుని, వృత్తాంతం ఉంది. కాని కృష్ణుడు నాయ 
కుడుకాడు. మహాభాగ వతంలోనూ . కృష్ణుడు నాయకుడుకాడు. . శ్రీమహావిష్ణువు 
దళావతారాల గాథాచయనం ఛ్రీమహాభాగవతం. నిజానికి మొదటి పద్యంలో 
కావ్యార్థసూచనచేస్తూ కవి విష్ణువు గుణాభివర్గనం చేయవలసివుండెనేమో. విష్ణు 
కృష్ణులకు అభేదమున్నా బూహానుదాంగనా డింభకు” డుగా కావ్యనాయకుడు 
సంస్తుతింపబడడం పోతన్న హృదయాన్ని వ్యక్తం చేస్తున్నది. కావ్యం రామాం 
కితంగా ఉన్నా షన్ట్యంతాలు కృష్ణాంకితం గా ఉండడం మనకగుపించే విశేషం. 
భాగవత (ప్రాశస్త్యాన్ని ఉగ్గడిస్తూ అవతారికలో “లలిత స్కంధము గృష్ణ 
మూలము” అన్న పద్యంలో శ్లేషాను | పాణితంగా కృష్ణపారమ్యాన్నే చాటినాడు. 


దశమస్కంధం శ్రీకృష్ణావతార ఘట్టానికి అంకిత మైనట్టిది. దీనిని ఒక 
(ప్రబంధంగా, ఆ (వ్రబంధానికి (భ్రీకృష్ణుజ్ణి, నాయకుడుగా పోతన్న చి(త్రించినాడంచే 


సముచితంగా ఉంటుంది. శృంగారం, వీరం, అద్భుతం, హాస్యం వంటి. రసా. 


లకు కృష్ణావతార ఘట్టం ఆలవాలమైనది. గోవబాలురతో అతని స్నేహం, కుచేలు 
నితో అతని మె|తి, రుక్మిణితో అతని (ప్రణయం, కాశీయమర్దనాది వీరోచిత జీవిత 
ఘట్టాలు, విశ్వరూప సాక్షాత్కారం గోవర్థనోద్ధ రణం వంటి అద్భుత చృశ్యాలు 


పోతన దర్శించిన కృష్ణుడు 99. 


్రీకృష్ణని జీవితాన్ని పలుదృక్కోణాలతో పలుక అవకాళాన్ని కలిగిస్తాయి. 
ఈ అవతార, ఘట్టంలోనే బుతువర్ణనలూ, . సూర్యోదయా స్తమయాది వర్ణనలూ 
(ప్రవేశించి (పబంధమార్గాన్ని చూపిస్తాయి. (భ్రమర గీతలు గోపికాగితలు పోతన్న 
(ప్రతీపాదించదలచిన మధుర భక్తిభావాన్ని కచితాత్మళంగా ఉన్మీ లించగ లుగు- 
తున్నాయి. జ్ర 


యవన సేనల దాడికి Pee Yr or an అస్తమించిన తరువాత మును 
నూరి కాపయ (పోలయనాయకులూ, రెడ్డి వెలమ (ప్రభువులూ ఉన సంతలో జాతీయ 

శకులను సమీకరించి చిన్నచిన్న రాజ్యాలను స్థాపించి హైందవ ధర్మ పత్తా 
కొన్ని రెపరెపలాడించినారు. పీడితులకు తాడితులకు రక్షణ కల్పించే నాయకుని 
కోసం ఎదురు చూస్తున్న ఆనాటి హైందవ (ప్రజానీకానికి ఒక సముద్ధారకు 
డెవడో రావాలనే భావం ఉత్కటంగా ఉండేది. కంసుని హింసాత్మకచర్యలకు 
(ప్రతిక్రియలు చేస్తూ ఇంద్రుని మనోఖీష్టానికి ఎదురొడ్డి నిలిచి గోవర్ధనగిరిని 
ఎత్తి చివరకు (ప్రజాకంటకుడైన కంసుని సంహరించి కారావాసంలోని తల్లి 
దం[డులనూ రాజలోకాన్నీ విముక్తులను చేసి నాటి (ప్రజా? 'సంరక్షకుడై న ఒక 
మహా నాయకుడుగా శ్రీకృష్ణుడు నిలిచినాడు. భీకరమైన ఆ కాలాన్ని చూచిన 
పోతన శ్రీకృష్ణుణ్ణి ఒక లీలామానుష వి[గ్రహుడుగానే గాక ఒక |ప్రజానాయ 
కునిగా దర్శించగలిగినాడు. కనుకనే శ్రీకృష్ణుణ్ణి సాహసికుడై న వీరమూ ర్తిగా 
చిత్రించగ లిగినాడు - అ(క్రూరుడు శ్రీకృష్ణుని ఉద్దేశించి. 

“*...పావండముఖర మా. 

ర్గములచేత నీజగ ద్ధితార్థ 

మైన వేదమార్గ మణగిపో వచ్చిన 

నవతరించి నిలుపు దంబుజాక” 


అనీ అన్నాడు ఇక్కడ. పాషండ శబ్దం రాక్షసపరము కాదు. కం ఎ మ 
హిందూమతమే. శ్రీకృష్ణునిలో తాను ఊహించుకున్న ఒక మహానాయకుని 
దర్శించినాడు పోతన్న. 


100 ఇరీవెంటి వ్యాసాలు 
పోతన్న భావవీథిలో పొడకట్టిన శ్రీకృష్ణస్వ రూపం 
“కర్ణాలంబిత కాకపక్షములతో గై 9వేయ హారాళితో 
స్వర్ణ |భ్రాజిత వే[తదండముతో సత్పింఛదా మంబుతో, 
బూర్జోత్సాహముతో ధృతాన్నక బళోతు ్భల్లాస్రహ స్తంబుతో”నే 


నేటికీ ప్రతి ఇల్దాలికి తన కొడుకులో కనిపిస్తుంది. ఇది పోతన్న సాధించిన 
తపస్సు. వ్యాసుడన్న దానిలో తానూ కన్నదానిలో భేదమున్నది; భేదమంటే 
అనుభూతి భేదం. చదివి, పాండితీ |పకర్షతో |వాసినదికాదు. చదివి, అనుభ 
వించి సహజ పాండిత్య ధోరణిలో [వాసినది. యథార్థానుభూతిని (ప్రకటించ 
డానికి కావలసిన సామర్థ్యం అతనికి జన్మతో అబ్బినది సంస్కారం దానికి - 
మారాకు హత్తింది. అదే సహజ పాండిత్యం. 


మధురానగరానికి బలరామకృష్ణులను తోడ్కోని పోవుటకు వెళ్ళిన ఆ(కూరు 
నికి పోతన చూపించినది మన తెలుగుపల్లెనే. ఒక దీర్ణమైన వచనంలో, పోతన్న 
స్వభావో క్యలంకారానికి రేపల్లెను ఆలవాలంగా చేసినాడు. ఆ అకూరునికి కని 
పించిన బలరామ కృష్ణులు ప్త పద్మన్నేతులట; రంగధ్గా[త్రులట; ధేను దోహనవాటీ 
గతుల నలంకృతులట; ఉద్యద్భాసులట; పీతనీల నవీనోజ్ఞ్వల వాసులట; కుసుమ 
మాలాధారులట; ధీరులట; వనితాకాములట. జగద్వంద్వ (క మోద్దాములట. ల్‌ 
కనుకనే. 


“వీండులేకున్న పుర మటవీస్థలంబు 
వీనింటొందని జన్మంబు విగ తఫలము 
వీని. జూడని చూడ్కులు వృథలు వృథలు” | 


సోందర్యాధి దేవతగా, వీరావతారమూ రిగా, శతు నిర్మథన ధనుడుగా, అభయ 
(ప్రదాతగా, పసివాడుగా, అఘటనఘటనా సమర్థుడుగా, భగ వత్స్వరూపుడుగా 
భాగవతంలో శ్రీకృష్ణుడు ఆయా ఘట్టాలలో “దర్శనమిస్తాడు. కాని పొతన 
దృష్టిలో శ్రీకృష్ణుడు సర్వలక్షణ సంవన్నుడై న ఒక మహాపురుషుడు. వ్యాసుడు జొ 
కృష్ణుణి పరమాత్మగా చి|త్రించుటచేత అతని హృదయానికి భిన్నమైన మార్గాన్ని 

(తొక్క-క "వ్యాసుని అనుసరిస్తూనే శ్రీకృష్ణుని ఒక విలక్షణమైన వీరపురువునిగా 

చిత్రించి, అభివర్ణించి, ఆద ర్మమూ ర్తిగా “రసికభావవిదు'లకు అందించినాడు, 


పోతన దర్శించిన కృష్ణుడు il 


శ్రీకృష్ణడు గుణరాశి ఆతని గుణపరీమళాలు ఎల్లలు. దాటి (పసరించినవి. 
గుణాలను విని రుక్మిణి (పేమించింది. ఇష్టంలేని పెళ్ళి. చేసుకోలేక సందేశం 
పంపింది. సంజేళం- అందుకున్న కృష్ణుడు సరియైన వేళ్ల కూువచ్చి -అనిష్ట వివాహం 
నుంచి ఆమెను తప్పించి, వీరోచితమైస పోరాటం చేసి ఆమెను చేపట్టినాడు. 
ఇక్కడ అద్భుతమేదీ లేదు. వికద్ద ప్రణయమ్నన్నది. "రుక్మిణి మచనకు' శ్రీకృష్ణుని 
భార్య. కాని శ్రీకృష్ణుడు పరమాత్ముడు. ఆమె భక్తురాలు. తన్ను (ప్రేమించిన 
వారికి అన్నివిధాలా సంరక్షణ కల్పించేవాడు పరమాత్ముడు కాక ఏమవుతాడు? 
పరమాప్తుడే పరమాత్ముడు. ఈ :స్నేహరహస్యాన్ని పోతన్న చిత్రించిన వైనం 
అపూర్వం. కదే విధంగా 'స(త్రాజిత్తు తనపైన వేసిన అపనిందను మాపుకోడానికి 
జాంబవంతునితో వీరోచితంగా పోరాటంచేసి తన పురుషాకారాన్ని |పదర్శిస్తాడు. 


నిందను మాపుకుంటాడు. అనందితేందవదన సత్యభామను చేపట్టుకాడు. 


జాంబవతీకర(గహణం చేస్తాడు. భాగవతంలో ్రీకృష్ణుడు తన పురుషకారానికి 
పర్యవసానంగానే భార్యలను పొందుతాడు. వీరళ్ళంగారమూరర్తి కనుకనే 
పరహారు' వేలమంది గోపికల ఓపికలను దోచుకొనగలిగిన (ప్రణయ మూర్తిగా 
కనిపిస్తాడు భాగవతంలో. రాస |క్రీడాభి వర్షనంలో కృష్ణుడు నృత్యమూర్షిగా, 


“వేణుగానకళా విళారదుడుగా సాక్షాత్కరిస్తాడు. 


తెలుగు కావ్యోద్యానంలో పోతన్న భాగవతం రమణీయ కవితా సరో 
వరం,. అందులో దశమస్కంధం స్వర్గక మలం, ఆ కమలం నడుమ పరి(భ్ర 


మిస్తుంది శ్రీకృష్ణ కథామిశిండం. 


మనస్సుకు కూడా అ(్రాష్యమైన ఆ పరమాత్మ స్వరూపాన్ని పోథన్న 
తన కవిళాచక్షువుతో దర్శించి కలకాలం తెలుగువాళ్ళు చూసుకుని తరించే ' 


పద్ధతిలో చిత్రించి -ధన్యుడై నాడు, అందుకే అన్నారు విశ్వనాథ “పోతన్న 


తెలుగుల :ప్రణ్య పేటి” అని* 


wa పోతన పంచశతి మహోత్సవ సంస్మారిక “పోతన భాగవత వీరా ో 


జనము'లో (ప్రచురితం. ముద్రణ. 1982.) 


19. తెలుగు కథారచయితలు 


“సునాహు( గౌర్‌ సే అఫ్సానయే వొస్తి + 
కుఛ్‌ థాట్‌ హై కుఛ్‌ అన్మ్‌హై కుఛ్‌ అందాజే బయాంహై” : 


సృష్టి కథను సావధానంగా" వింటున్నా ను. కొంత స్వప్నంగా ఉంది. 
కొంత యథార్థంగా ఉంది. కొంత కథన కౌశలం ఉంది. (ప్రసిద్ధ ఉర్దూ కవి 
అస్గర్‌ గౌండ్వి సృష్టిని ఒక కథగా ఊహించి కథకు ఉండవలసిన లక్షణాలను 
ధ్వనింపజేసినాడు. స్వప్ప్కం అంటే కల్పన, యాథార్థ్యం అంటే వాస్తవం. పు. 
కథన కౌశలం అంటే భాష, శిల్పం ఇత్యాది. ఈ మూడు లక్షణాలూ కథా + 
నిర్మాణానికి ఆధారశిలలు. కథానిక ఒక సాహిత్య (ప్యకియగా భారత దేశంలో 
చాలా కాలం నుంచి అనేక రూపాలతో (పేజా బహుళ ంతో పెనవేసుకుని 
వస్తున్నది. వేదాలలో, ఉపనిషత్తులలో, ఇతిహాసాలలో, పురాణాలలో, జానపదుల 
నోళ్ళల్లో (పత్యక్షంగా పరోక్షంగా కదలుతూ మెదులుతూ కథా సాహితి (ప్రజా 
సందోహానికి సద్యః పరనిర్వృతిని కలిగిస్తూనే వస్తున్నది. మహాకవులు చెప్పిన 
(పతి చాటుపద్యం చాట్లున ఏదో ఒక కథ ఉండనే ఉంటుంది, సామెతలన్నీ కథ 
లను పుక్కిలిస్తూనే ఉంటాయి. ఎన్నో పదబంధాలకు కథలే పురుడు పోసినని. 
కేవలం ఆనందం కోసమే కొన్ని కథలు పుట్టినవి. (ప్రబోధం కోసమే కొన్ని 
కథలు పుట్టినవి. విజ్ఞానాన్ని నూరిపోయడానికే కొన్ని కథలు పుట్టినవి. తెలుగులో 
సాహిత్యసృష్టి జరగటానికి పూర్వం సంస్కృతంలో రసరుచిరములై న, అద్భు 
తావహములై న కల్పనా కమనీయములై న కథా సంకలనాలు ఎన్నో వచ్చినవి. 
.శాలివాహనుల కాలంలో పుట్టిన బృహత్కథ (కథాసరిత్సాగరరం) (పపంచ వ్యాప్త 
మైన కథలకు పుట్టినిల్లు. అదేకాలంలో పుట్టిన గాధా స్తశళతిలో (ప్రతి శ్లోకంలో ఒక 
కథ పూవులో తావిలాగా అమరిపోయింది. దండి దశకుమారచరి(త్రం పెకి పది 
కథలూ, లోన మరిన్ని కథలను ఇముడ్చుకున్న కథా మధుకోశం. ఇక మస. మ 
తెలుగులోని పురాణేతిహాసాలన్నీ కథలే. కొన్ని సూతుడు చెప్పినవి, కొన్ని * 
శకుడు చెప్పినవి. కొన్ని వైశంపాయనుడు చెప్పినవి, నారదుని వలన వాల్మీకి 





-తెలుగు కథా రచయితలు 108 


రామకథనువిని రామాయణ కావ్యంగా మలచినాడు. తులసీదాసు తన రామాయ 
'ణంలో శివుడే పార్వతికి రామాయణం చెప్పినట్టుగా ఉల్లేఖించాడు. వ్యాసశిష్యుడు 
“పుణ్యకథా. కథన దక్షుడ” ట. శ్రీనాథుని హరవిలాసం ఇంపు సొంపుల 
వెదజల్లు కథల హరివిల్లు, శుకసప్తతి, హంసవింశతి, సింహాసన ద్వాత్రింశిక 
నవనాథ చరి[తం, కేతన దశకుమార చరితం; నారాయణకవి పంచతం|త్రం 
"లాంటి కథాకావ్యాలు తెలుగులో వెలువడినవి. అయితే అక్షరాస్యులు పరిమితంగా 
ఉన్న ఆ కాలంలో . పోద్వాంస్తులకు మా(త్రమే ఈ కథా కావ్యాలు తృ ప్రినివ్వ 
గలిగినవి. పామరజనం జిహ్వా(గాలపె లాస్యమాడే కథలు పుస్తకాల కెక్క_ 
- లేదు. వారి (బతుకు బరువులతో చెట్టపట్టాలు పట్టుకుని పయనిస్తూనే ఉన్నవి. 
కొన్ని సందర్భాలలో ఈ జానపదుల కథలు పండితుల కావ్యాలలోకి చొరబడినవి, 
నిన్న మొన్న అశేష అం|ధావళిని ఆకట్టుకున్న మధిర సుబ్బన్న దీక్షితుల “కాశీ 
మజిలీ కథలు" తెలుగు కథాసాహితి సాధించిన సిద్ధికి అపురూప నిదర్శనం. 


మింటి తెగ సే కల్పన, మంటిని మాయం చేసే అద్భుతాలూ, పలువురికీ 
- అందుబాటులోలేని భాషా శౌండీర్యం, బహుళాస్త్ర పాండితీ గరిమ (ప్రాచీన కథా 
సాహితికి లక్షణాలుగా ఉండినవి. అయితే. (ప్రాచీనాంధ్ర మహాకవులలో కథా 
కథన కౌశలాన్ని |ప్రదర్శించినవా రనేకులు. నన్నయ “ప్రసన్న కథాకలితార్థ 
యు క్తి” అందరూ ఎరిగినదే. | 


నవల, వ్యాసం, పతికా రచన, ఆత్మకథ మొదలై న ఆధునిక సాహిత్య 
(ప(కియ౯వలె కథ కూడా పాళ్ళాత్య వాజ్మయ (ప్రభావంతో తెలుగులో (ప్రవే 
' శించిందని ఎవరైనా అనుకుంటే అది పూర్వాపరాలు ఆలోచించి అనుకున్న మాట 
"కాదని నిశ్సయంగా చెప్పవలసివస్తుంది. అథ్యాయిక, కథ, ఖిండకథ, పరి 
కథ, కథానిక అనే కథాభేదాలను (ప్రాచీన సాహిత్య శాస్త్రజ్ఞులు గు ర్తించినారు. 
' మహాకావ్యాలలో పురాణేతిహాసాలలో ఈ కథాభేదాలన్నీ కనిపిస్తాయి, ' 


(ప్రాచీన ఆం(ధ సాహిత్యంలో కథ కావ్యమర్యాదలను పులుముకున్నది. 


ఛందోబద్ధంగా సాగింది. ఛందస్సుకు ఎన్ని బంధాలో పాఠకులకు అన్ని బరోక్షాలు 


కాని నేటి కాలంలో కథానిక సరళమైన వచనంలో సాగే (ప్రక్రియ, అన్వయ 
కాఠిన్యంలేని చిన్న చిన్న వాక్యాలతో ఈ (ప్యకియ సామాన్య ఆక్షరాస్యుల కోఠద 


క్ష 


“104 ఇరివెంటి వ్యాసాలు 


రకూ అందుబాటులో ఉంటుంది. ఈనాటి సమాజంలోని పరిస్థితులనుబట్టి 
“సూక్ష్మంలో మోక్షంిగా ఈ పక్రియ (పజల ఆదరాభిమానములను -చూరగొంటు 
న్నది. అనాయాసంగా ఆనందాన్ని [పసాదిస్తున్న (ప్ర(క్రియ ఇది. కథలేని ప(్రిక 
"అరుదు. కథలేని రేడియో కార్య్యకమం చప్పచప్పగానే ఉంటుంది. పిల్లలకూ 
కథలే కావాలి, పెద్దలకూ అంతే. ఎంత గహనమైన అంశం అయినా -సరే, 
కథగా కూర్చి చెప్పితే మనస్సులో నాటుకుంటుంది* కథలో కల్పించిన వాతావరణం 
“పోతుంది, పాత్రలు పోత్యారు స్మృతి పథంలోనుంచి, కాని కథ కలిగించిన 
సంస్కారం మిగిలిపోతుంది. కథే అందించిన అనుభూతి మిగులుతుంది. కథ 


అందించిన “సందేశం మనః ఫలకంపై ము(దితమై పోతుంది. అందుకే ఆది ' 


విశిష్ట (ప్రక్రియగా రూపొందింది. 


వెనుకటివలె ఇప్పుడు కథాకావ్యాలు - వచన కవితల్లో వెలువడుతున్న వి. 
అయితే ఆవి కావ్యజాతికి సంబంధించినవి. వాటి [ప్రసక్తి ఇక్కడ అనావళ్యకం,. 


కడచిన ఏడు దశాబ్దాల. నుంచి తెలుగులో కథానిక ఉత్తమ సాహిత్య 
(ప్రక్రియగా రూపొందినది. ఉ త్తమ కథా రచయిత ఉన్నత (ప్రమాణాలు & అందు 
కున్న సాహిత్య(స్రష్టగా గుర్తింపబడుతున్నాడు. అన్ని సాహిత్య (వ(క్రియలు 
ఈనాడు పరిమాణంలో చిన్నవిగా అవతరిస్తున్నవి. రసస్ఫోరకమైన రచన, 
పాఠకులను ఆలోచనాధీనులను చేయగలిగే రచన, దైనండిన. జీవితానుభవానికి 
చాలా సమీపంగా ఉండే రచన, వివేకోదయానికి ఉపస్కారంగా ఉండే రచన 
ఇప్పుడు ఉత్తమ సాహిత్య మనిపించుకుంటున్న ది. ఏ ప[క్రియను సృష్టించ దలచు 
కున్నా, రచయిత ఆలోచనలకు తాత్త్విక మైన భూమిక ఉండాలె. జనసామా 
న్యంలో (ప్రాచుర్యంలో ఉన్న భాషతోనూ, నుడికారంతోనూ మంచి పరిచయం 
ఉండాలె, దేశ|పజల ఆచార వ్యవహారాలతోనూ, (బతుకుబరువులతోనూ, 
ఇతిహాసంతోనూ చక్కని పరిచయం ఉండాలె. (ప్యకియలో' నిష్టాతులైన 
రచయితల సాహిత్యంతో తలస్పర్శి పరిచయం ఉండాలె. వాళ్ళు చెప్పనిది 
చెప్పాలనే కుతూహలం ఉండాలె, ఇతివృత్తంలోనో, కథన కౌశలంలోనో, భాషా 


-విన్యాసంలోనో కొ త్తదనం చూపెట్టగలిగినప్పుడే రచనకు పూనుకోవాలె. అయేన 


ఈ అక్షణాలన్నీ ఉత్తమ సాహిత్య కళా (సష్టవి. కథా రచయిత కూడా ఈ :లక్ష 
"కాల -పరిథిలో వ్యవహరించ వలసినవాడే, | 


మ్‌ 


he) 





తెలుగు కథా రచయితలు. 105 


తెలుగు కథా రచయితలలో అపూర్వ (ప్రమాణాలు శుందుకున్న బుచ్చి 
బాబు కథానికా (ప(కియనుగూర్చి చెప్పిన కొన్ని అభి[ప్రాయాలను అక్కడ 
ఉదావారిస్తున్నాను. 


విశ్వవిఖ్యాత రచయిత మామ్‌ను ' గురించి (వాస్తూ బుచ్చిబాబు ; 


“మామ్‌ చాలా క్షథలు (వాసినా రెండు మూడింటినే విమర కులు గొప్ప 
కథలుగా పేర్కొంటున్నారు. ఊహాబలం, కవితాశ క్రి, -.జీవితం పట్ట 
ఉండాల్సిన గౌరవభావం మామ్‌ కథలలో లోపించడంవల్లనే అవి అంత 
సంతృప్తికరంగా ఉండవు. రచనా విధానంలో గొప్పశిల్పం ఉంది. ఆది 
వేరే విషయం. అందరూ ఆ కథలన్నిటినీ చదువుతారు, పెదవి చప్ప 
రిస్తారు.”! 


“మళ్ళీ మళ్ళీ చదివించే ఖండ కావ్యంలా కొనసాగాలంటాను కథానిక”! 
“కథ కెరటంగా కనపడాలి, ఆ కెరటం వెనక సము[దం హోరు విన 
బడాలి.”8ి 


“బాహ్యజగత్తులో వస్తువు ఎంత అద్భుతమైనదైనా, అది కథకు అంత 
రంగ. జగత్తులో ఆవిర్భవించే ఒక కళాదృష్టితో సమన్వయం కుదిరి 
తనదై నప్పుడుగాని, లేకపోతే రచయిత ఆ వస్తువుని స్వీకరించడం 
మూర్భత్వం అనుకుంటాను." కీ 


“కల్పన లేకుండా మంచి కథ (వ్రాయొచ్చు- కాని “అది గొప్పకథ అవు 
తుందా అని నా అనుమానం.**5్‌ 


కథా నిర్మాణాన్ని గురించి బుచ్చిబాబు “కథా - దాని కమామీమ'' అనే 
వ్యాసంలో ఈ భావాలను |పకటించినాడు. ఈ భావాలను పరిశీలిస్తే కథానికా 


1, 2, 8, 4, 5, కథా - దాని కమామీషు _ నన్ను మార్చిన పు సకల జ, 


(వ్యాసాలు) బుచ్చిబాబు; (ప్రచురణ; ఆదర్శ (గంథ మండలి, ' విజయ 
వాడ, 1965. 


a 


“106 : ఇరి వెంటి వ్యాసాలు 


రచన. పతిభావకితుని కే సాధ్యమనీ, దైనందిన జీవితంలో తారసిల్లే సంఘటన 
"లను, తాత్వికంగా పరిశీలించే శక్తి ఉన్నవారికే సాధ్యమనీ. తక్కువ వ్యవధిలో 
అపరిమితమైన మనః(ప్రపంచాన్ని చూపగలిగే శక్తి ఉన్నవానికే సాధ్యమనీ, 
జరిగిన సంగతులను యథాతధంగా [వ్రాయడం కాదనీ తెలుస్తుంది. కావ్యంలో 
మనకు కనపడే వినపడే పదాల వెనుక ఉన్న సంభీరమైన, రమణీయమైన అర్థం 
స్ఫురిస్తుంది. ఆ విధంగానే కథలో కూడా సన్నీ వేశాలూ, పా(తలూ, సంభవ 
షలూ, వర్ణనలూ జీవితానికి సంబంధించిన ఏదో ఒక విశ్వ జనీయమైన యాధా 
ర్భ్యాన్ని స్ఫురింపజేయగ లగాలె. అయితే ఈ అంశాల పునాదులు పుడమిని దాటి 
పోకూడదు. నిన్న మొన్నటి సంగతులు కథలుగా మారినా, వాటిలోనూ ఇప్పటి 
అనుభూతులే, ఇప్పటి వ్యక్తులే, "ఇప్పటి పరిస్థితులే పరిమళిస్తూ ఉండాలె. 


కథలో పా(త్రలు ఎక్కువగా వుండవు. ఒకటి రెండు సంఘటనలు 

; మా(తమే కథానిక మూల (దవ్యాలుగా ఉంటాయి. పా|త్రల సమ్మగ జీవిత 
చ్మితణం నవలల్లో వలె కథానికలో ఉండదు. మనిషికి సంబంధించిన ఒక 
గుణమో, దోషమో, ఒక తీరో, ఒక మనస్త త్త్వమో, ఒక అనుభవమో కథానిక 
అంతటా పరచుకొని ఉంటుంది. కథానిక అతి దీర్భంగా ఉండదు. పవి పదిహేను 
నిమిషాలలో చదువుకోవడానికి వీలుగా ఉండాలని కొందరు విమర్శకులన్నారు, 


వాస్తవిక జీవితానికి అద్దాలె వెలసిన ఈ కథానీకిలు సంఘంలోని మంచి 
చెడ్డలనూ. కళా (పియత్యాన్నీ, భాషా విన్యాసాన్నీ చక్కగా (_పదర్శింపగలిగినవి. 
తెలుగు దేశంలోని అన్ని ఊహా, ఏళ్ళూ, చెట్టూ చేమా, గుట్టా పుట్టా, యాసా 

. భాషా, కట్టుబొట్టు, జుట్టు, కన్నీరు పన్నీరూ అన్నీ ఉన్నవి మహాకావ్య నిర్మాణ 
డకులు కూడా ఈ కథానికా రచనను చేపట్టి, అవి సామాన్య విషయం కాదని 
భంగ్యంతరంగా నిరూపించినారు. 


కథానికా రచనకు పడికట్టు రాళ్ళవంటి నిబంధనలు ఏవీ లేకపోయినా 
పాఠకులను Sheen డి త్తమ కథలుగా (ప్రసిద్ధి పొందిన వాటిని పరిశీలిస్తే 
'మంధి కథ చెప్పేతీరును కొంచెం అవగతం చేసుకొనవచ్చు. అవసరాని కషనిన 
సంభాషణలు మంచి కథలో ఉండవు. కథా (పదేళాలనూ కథలోని పా[తలనూ 

. వివరించాలనే కాంక్షతో సుదీర్గ మైన వర్ణనలు చేయడానికి వీలుండదు. ఇలాంటి 


ఫ్‌ జ్య 


తెలుగు కథా రచయితలు 107 


వివరణలు నవలలో చోటు చేసుకొన్నప్పుడు, లేదా' దీర్ణమైన సంభాషణలు సాగి 
నప్పుడు ఆ (ప్యకియకున్న విపులమైన పరిధిలో అవి కమ్ముకుపోతాయి. కాని 
కథానికలో ఇవి ఎబ్బెట్టుగా తోచి కథోద్దేశానికే భంగం కలిగిస్తాయి. నవలల్లో, 
నాటకాల్లో, కావ్యాల్లో రచయిత భాషను ఇష్టం వచ్చినట్టుగా మలచుకోవడం, ఒక 
(పత్యేకమైన శిల్ప విన్యాసాన్ని భాషా చమత్కారాన్ని (పదర్శించడానికీ, (పత్యేక 
మైన పాత్రలనే సృష్టించినట్లు మనకు కనిపిస్తుంది. కథానికలో ఇంత వాగ్విన్యా 
ఆ టబ న అనీ 

సానికి ఆస్కారం ఉండదు 


* 


ఒకటి రెండు సంఘటనలు లేదా ఒక రకమైన మనస్తత్వాన్ని చి(త్రించ 
డానికి కథా సృష్టి జరుగుతుంది, కనుక కథకు పేరు పెట్టడం కూడా కళే. 
శీర్షికా సంవరణంలోనే కథాశిల్పం ద్యోతకమవుతుంది. మొదటి వాక్యం పాఠకుని 
హృదయ క్నే(త్రంలో ఉత్కంఠను అంకురింపజేయకపోతే ఆ కథకు (ప్రాచుర్యం 
కలగడం కష్టం. : 


ఇతర సాహిత్య (ప్ర[క్రియలవలెనే కథారచన కూడా |ప్రతిభాసంజనిత మే. 
ఎవడు కథకుడు అన్న (ప్రశ్నకు బుచ్చిబాబు సమాధానం : 


“కీవితంలో తాను తెలుసుకున్న విషయాలను కుదించి కథగా సమ 
కూర్చడంలో తాను పొందిన అనుభూతిని కళగా మార్చి ఇతరులతో పంచుకునే 
టందుకు కృషి చేసేవాడు. ”1 


కథకుని లక్షణం ఇది. బుచ్చిబాబు ఈ తెలుసుకో వడాన్ని ఇంకా ఇలా 
వివరించినాడు: 

“తెలుసుకోవడం రెండు మూడు విధాలుగా ఉంటుంది; ఒక విషయాన్ని 

స్వానుభవం ద్వారా తెలుసుకోవడం; ఇతరులకు జరిగిన వాటిని-విన్నవీ; 

చదివినవే, చూసినవీ- పరోక్షంగా తెలుసుకోవడం, మూడోది ఊహ 

ద్వారా తెలుసుకోడం; మొదటి రెండు సాధ్యమైన తరువాతగాని ఇది 


సాధ్యపడదు.” స్స 


1, 2. కథకుడి అంతరంగికం-నన్ను మార్చిన పుస్తకం - బుచ్చిబాబు. 


108 | ఇరివెంటి వ్యాసాలు 


ఠచయితకు.ఊహలు ఊరశకేరావని బుచ్చిబాబు హృదయం. వినడం:వల్ల, 
"చదవడం వల్ణ, చూడడం వల్ల కలుగుతాయి. అంటే' (ప్రాచీనాలంకాశికులు 
'శెప్పిన “లోక, కాస్తా ద్యవేక్షణం”' కథకునికి కూడా అవసరమని మనం ]తెలుసు 
కోవలసి.ఉంటుంది. కేవలం తాను చూసింది చూసినట్టుగా (వాసినంత మా |త్రాన 
అది . కళా'సృష్టికాదు. మంచి కథకాదు. “కథా దాని కమామీషు) ..అనే 
“వ్యాసంలో .బుచ్చివాబు : 


© 


x 
“జీవితంలో ఎదుర్కొన్న యథార్థా న్ని సాహిత్యంలో ఎదుర్కొంటే 
"వర్షించడు పాఠకుడు. అతనికి . కావలసింది కళానుగుణమైన సత్యం: నగ్న 
న్యం 'కొదు" అని.వివరించినాడు. 


తెలుగులో ఉ త్తమ కథకులుగా (ధువతారలుగా నిలిచిపోయినవారు 
కొందరే ఉన్నారు వారి కథలను పరిశీలిస్తే, వారెంత మనీషులో, ఎంత అనుభ 
వజ్ఞులో మనకు తెలుస్తుంది. గురజాడ, విశ్వనాథ, వేలూరి శివరామ శాన్రి, 
బుచ్చిబాబు, గోపీచంద్‌, చలం, శ్రీపాద సు[బహ్మణ్యకశా శ్రీ, మల్లాది రామకృష్ణ 
శాస్త్రి, కొడవటిగంటి, కరుణకుమార , చా,సో., పాలగుమ్మి పద్మరాజు, చింతా దీక్షి 
తులు, అడవి బాపిరాజు, కాళీపట్నం రామారావు, జమదగ్ని, మా గోఖలే, అమ 
రే్య్యద, పంతుల శ్రీరామశాన్ర్రీ, రాచకొండ, విశ్వ నాథళాన్రీ, ఆచంట శారదాదేవి, 
పురాణం సు[బవ్మాణ్యశర్మ, కొమ్మూరి వేణుగోపాలరావు, మధురాంతకం 
రాజారాం, శ్రీమతి ఇల్లిందల సరస్వతీదేవి, సత్యం శంకరమంచి, రావూరి భర 
ద్వాజ, ఇంకా మరెందరో కథా రచయితలు కథా (పపంచానికి ఎనలేని ఆలంకా 
రాలుగా (పకాశిస్తున్నారు. 


విశ్వవిద్యాలయాలలో కథా సాహితి అధ్యయన, పరిశోధన పరిధుల్లోకి 
(ప్రవేశించింది. ఇప్పుడీ సాహిత్య ప(క్రియకు సంబంధించిన పరిజ్ఞానం లేక 
“పోవడం ఆధునిక సాహిత్యంతో సమ్మగ పరిచయం లేకపోవడ మనిపించు 
కుంటుంది. వేల సంఖ్యలో వెలువడుతున్న కథలను, కథకుల సామర్లా 
పరిశీలించవలసిన అగత్యం ఏర్పడినది. ఉత్తమ కథలకు పత్రికలు న ఇ 
_ బహుమతులు + అందజేసి _పోళ్స్చాహాన్నీ,. (పాచుర్యాన్నీ కలుగ జేస్తున్నాయి.. కథా 
“సంకలనాలు అనుదినం వెలువడుతున్నవి. తెలుగు కథలు ఇతర భారతీయ 


తెలుగు కథారచయితలు 109 


+ భాషల్లోకి, ఇంగ్లీమలోకి అనువదింపబడుతున్నవి. ఆం(ధ్ర ప్రదేశ్‌ సాహిత్య 
అకాడెమీ (ప్రతి, సంవత్సరం. ఒక ఉత్తను కథకునికి బహుమతి అందచేస్తున్నది. 
ఎన్నిక చేసిన్‌ ఏడు కథా సంకలనాలను ఆకొడెమీ ఇంతవరకు (ప్రచురించినది. 


తెలుగు కథకు చక్కని రూపురేఖలు కల్పించి, ఒక శక్రిమంతమైన 
(ప్రక్రియగా మలచి కథాసాహీతికి (ప్రయోజనాన్ని కల్పించిన తెలుగు కథకులను 
గూర్చి విమర్శనాత్మకమైన వ్యాసాలను విద్వాంసుల చేత (వ్రాయించి (ప్రచురించా 
లని అకాడమీ నిశ్చయించి. ఒక (ప్రణాళికను రూపొందించినది.* 


eal శు 


> 





* _తెలుగు కథారచయితలు” (గంథంలో “తొలిపలుకు గా (వ్రచురితర, 
ముద్రణ, ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ 1982) 





20. భీమన్న నాటక సాహితి 


"కవిత్వం ఒక కళ అనీ, అది జన్మతః స్వతస్సిద్ధంగా మానవునికి 
ఉపలబ్ధమయ్యే (ప్రతిభా, విశీషమన్నీ భీమన్న విశ్వాసం. వేదాలన్నా ఆవి (పపం 
: చిస్తున్న జ్ఞానమన్నా భీమన్నకు ఎంతో ఆదరం. ఎంతో గౌరవం. పురాణాల్లో 
ఇతిహాసాల్లో బుమలు చెప్పిన కథలు కేవలం కల్పనలు కావనీ స్వార్థవరుల 
వ్యాఖ్యానాల వల్ల ఆఏ రకరకాల స్వ([పయోజనాలకూ అహంకారాలకూ అజ్ఞాన 
తిమిరాలకూ దారి తీసినవనీ ఆయన తలపోత. ఇంకా సత్యాన్వేషణకు అ ల 
ఎక్కువ కావాలనీ కులమత వ్యవస్థకు దారితీసిన పరిస్థితులు హేతుబద్ధంగా 


వెలువరింపబడాలనీ మిడిమిడి జ్ఞానంలో వేదవిహితాలై న ధర్మాచరణాలను 


వ్యాఖ్యానించకూడదనీ ఆయన తమ్‌ నాటకాలలో వెల్లడించినారు. వాల్మీకి, రాగ 
వాసిష్టం, బాలయోగి నాటకాల పీఠికల్లో ఆయన ఆలోచనలకు (పాతిపదికలు 
మనకు లభిస్తాయి. భీమన్న సాహిత్య వ్యక్తిత్వం కవిత్వాధీనం. కవితలు 
వెలయిస్తున్న ప్పుడు ఆయనకున్న స్వేచ్చా ప్రవృత్తి నాటక రచనలో మరో 
రూపంలో (ప్రతిబింబిస్తుంది. సన్ని వేళ కల్పనలో పాత్ర సృష్టిలో సిద్ధాంత (పతి 
పాదనంలో ఆయన కొన్ని కట్టుబాట్లను వర్పరచుకుంటారు. అనన్య పరతంత 
మైన నవరసమైన వాదెకమయమైన కవిత్యం వేరు, ఒక సిద్ధాంతాన్ని (పతి 
పాదించడానికి. (పతీకాత్మకమైన పా(తలను సృష్టించి విజ్ఞాన స్ఫోరకాలై న 
సన్నివేశాలను సృష్టించి ఆలోచనాత్మకాలై న సంభాషణలను “కల్పించి నాటకం 
(వాయడం వేరు. సాంఘిక నాటకాల కంటె పౌరాణిక నాటకాలలో భీమన్న 
దృక్పథం (ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కవిగానే కాక నాటక కర్తగా ఆయన 
అలవరచుకున్న లోకాలోకనం చాలా అరుదైన అంళం. తాను కల్పించిన సన్ని 
వేశాలకు ఆధారాలను గూడా పేర్కొన్న సందర్భాలున్నాయి. అయితే ఆకారాన్ని 


నాటకాంశంగా అవతరింపజేయడంలో భీమన్న చూపే మెలకువలూ పని తనూ 


భాషా (ప్రయోగ విలక్షణతా ఛభందస్సం యోజనమూ ఆతివిశిష్టంగా ఉంటాయి. 
నిపుణుడయిన నాటక కర్త చతుర్విధాభినయాలను దృష్టిలో ఊంచుకో వలసిన 
మాట సర్వ(త్రా సామాన్యమే అయినా వాచికాభినయానికి అనుగుణమైన లేదా 


భీమన్న నాటక సాహితి ill 


ఉపస్కారమైన సంవాద ఫణితిని అనుసరించవలసి యుంటుంది. వేషభూషలెంత 
బాగున్నా ఆంగాంగాలలో ఎంత. కదలిక ఉన్నా సాత్విక వ్యాపారాలు ఎంత 
(పస్ఫుటంగా ఉన్నా సముచితవాక్సృంయోజనం లేనిదే రూపకం -ర క్రికట్టదు, 
మాటలు లేని నృత్యం వృదయావర్ణకం కావచ్చు కానీ నృత్యానికి సాహిత్యం 
కూడా ఆంటే వచోవిన్యాసం కూడా తోడైతే అది మరింత రసాదృతికి కారణ 
మవుతుంది. భీమన్న నాటడాలల్నో వాచికాభినయానికి ఇతరాభినయ విశేషాల 


కంటే విశేష (ప్రాముఖ్యముండటం గమనా ర్లం. దీనికి కారణం భీమన్న (పథ. 


మతః శబ్దారాల మీద ఆధికారం సాధించిన కవి కావడం, నాటక (ప్రయోగంలో, 
ఇంకెన్నో జాగరూకతలు అవసరం, ఆయినా భీమన్న నాటకాలలోని వాచికాభి 
నయం ఆ పాత్రల సంభాషణ రీతి కుప్తమూ, ఆర్థవంతమూ అయిన. వాక్యాలు 


సామాజికులను ఇళ్లై ఆకట్టుకుంటాయి. పరిసరాలనూ వాటిని (ప్రభావితం చేస్తున్న 


పరిస్థితులనూ అవగాహన చేసుకోగల లోకజ్ఞత భీమన్నకు పుష్కలంగా ఉందని 
ఆయన సాంఘిక నాటకాలు (ప్రకటిస్తాయి. 


సత్యము నసత్యముగ చూపజాలు నొకడు 
లేని అపవాదు లెన్నా కల్పించు నొకడు 
మంచివానిని పడ|దోయనెంచు నొకడు 
మానవత్వము నాశనమయ్యె నేడు. 


స్వాతం[త్యభానూదయానికి పూర్వం భీమన్న (వ్రాసిన “అసూయ అనే 
నాటికలోని పద్యమిది. నాటికి నేటికి |ప్రజాజీవితాన్ని పట్టుకొని పీడిస్తున్న 
జాడ్యాలు ఈ నాటకంలో చక్కగా చి(త్రింపబడినాయి. ఇది “విద్యార్థి కాం గే 
సోద్యమ నాటకము' అని ఆయనే పే బర్కొ-న్నారు. రాజకీయరంగంలో విద్యార్థులు 
(ప్రవేశించడం ఎంత అనర్థానికి దారితీస్తుందో ఈ నాటకం భంగ్యంతరంగా 
తెలుపగలుగుతున్నది. malas నాయకులు తమ (పాబల్యం కోసం విద్యార్థులను 


పాచికలుగా ఉపయోగించుకునే తీరుతెన్నులు ఇందులో కనిపిస్తాయి. తొ 


భీమన్న మేధావిత్వం విద్యార్థులలో ని నిర్మాణాత్మక శక్తులను ఆనాడే గుర్తించ 
గలిగింది. నీరసమైన రాజకీయేతివృత్తాన్ని భీమన్న మృదుమధుర గీతాలతోనూ 
చైతన్యపూరితమైన (పబోధగీతాలతోనూ మనోహరంగా తీర్చిదిద్దినారు. 


మ! 


a 





112 ఇరీవెంటి వ్యాసాలు 


“ స్వచ్చాజీవి! విహరింపుము, మా 


బానిస (బతుకులు తరియింప” 


అని (ప్రయాణానికి (ప్రతీకగా కవులనుకున్న కోకిల నుద్దేశించి ఒక 
గీతంలో. |పబోధాన్ని ధ్వనింపజేసినారు. వడ్డాది సుబ్బరాయకవి “భ క్రచింతామణి' 
లోని ఒకటి రెండు పడ్యాలన్ను సముచితంగా నాటకంలో ఉటంకించి తన 
సాహిత్య నేతృత్వాన్ని సువ్యక్తపరచినారు భీమన్నగారు. “ప్రకృతిలాగా, 
(పపంచంలాగా రాజకీయాలు కూడా క్షణక్షణమూ మారుతూ వుంటాయి. నేడు 
మానవ సంఘానికి సోషలిజం మంచిదంటున్నాం. రేపు మరొక ఉత్తమమైన 
వ్యవస్థ ఏదో మనకు తట్టవచ్చు. మానవుని సౌఖ్యాన్వేషణలో ఇవన్నీ “చలివేం[దలు, 
మజిలీలు” వంటి వాక్కుసుమాలను ఎన్నింటినైనా దూసి చూపవచ్చు ఈ 
నాటకంలోనుంచి. ఈ నాటకంలో సాహిత్యం (ప్రయోగ సౌలభ్యం సమపాళ్ళల్లో 
సుందరంగా కుదురుకున్నాయి. 


అజ్ఞానం నిరక్షరాస్యత చీకట్టలా సమాజంలో అల్డుకొ నిపోతున్న రోజుల్లో 
వీరేశలింగం పంతులు (బహ్మ సమాజాన్ని స్థాపించి కులమతాల అడ్డుగోడలనూ 
మూఢ విశ్వాసాల ఎండమావులనూ ఛేదించుకుంటూ కలాన్ని ఆయుధంగా పట్టి 
సంఘసంస్క రణోద్యమాన్ని సాగించినాడు. కాని నేటికి కూడా ఆయన ఆశ 


యాలు సంపూర్ణంగా నెరవేరినట్లు కనబడదు. మనకు రాజకీయ స్వేచ్చ 


లేనప్పుడు ఆయన. సాగించిన తపస్సు ఇప్పుడు మనకు అన్నివిధాలా స్వాతం(త్య 
మున్నా సాధించలేక పోతున్నాం, భీమన్న ఈ -వెఫల్యంలో సతమతమై 
(గామీణ వాతావరణాన్ని “పాలేరు అనే నాటకంలో భూమికగా పెట్టుకొని సజీవ 
పా(తలనూ వాస్తవికమైన పరిసరాలనూ సృష్టించి కొంత త్యాగం కొంత జ్ఞానం 


ఉంచే సర్వతోముఖ వికాసం సాధ్యమే. అన్న  ఆళావాదానికి సాధువాణ్షక్ణి. 


పలికినారు. ఈ నాటకంలోనూ భీమన్న తన కవితా కౌశలానికి వని కల్పించు 
కున్నారు. చక్కని ప్రబోధ గీతాలూ రసవంతాలె'న సీసపద్యాలూ మాండలిక 
భాషా (ప్రయోగం ఈ నాటకానికి ఎంతో రామణీయకతను (పసాదించినాయి. 


ఫీమన్న నాటక సాహితీ [118 


“్రీమనోవ్యాన్షమీ _గామ జీవనమ్ము” 
“కాళ్ళబడిపోయేటి గడ్డిపూలారా 
సుందరాంగుల జటాళోళ మీకున్నదా 
లోతుసం[దాలలో పాతుకొన్న మణీ! 
భ రతమాతను గొల్బు భాగ్యమ్ము గల్లునా ॥ 
దూరానగల పల్లెట్టూరి బాలకుడా 
౧ 

దేశభక్తులజాడ తెలిసి వ ర్రింతువా 
తడిలేని మడిలోన కడుబీదవడి యేడ్చు 
ఓ తల్లి నీ కేక కొండైన పల్కునాో 

౧ కొ 
“గుమ్మము దాటని (మోడు జీవిలో 
ఊహలున్న ఫలమేమి?” 
“పగులగొట్టు సీ భిశాపా|త్రము 
తెగ తెంపుము నీ శృంఖలము”” 


వంటి 'కవితాసౌరభాలను గుబాళించే పంక్తులీ -నాటకంలో' "భీమన్న -సరివేడ' 
నోత్మకమూ |ప్రబోధాత్మకమూ అయిన హృదయాన్ని ' సాక్షాత్కరింప జేయ 
గలుగుతున్నాయి. (గ్రామీణ జీవనంలోని అజ్ఞానం అమాయికత ' అళతుపట్టిని 
కట్టుబాట్లు ఈ నాటకంలో చక్కగా చి(తింపబడిసాయి. దాస్యశిశిరంలో మోడువడ్డ 
ఈ (గ్రామాలకు మళ్ళీ స్వేచ్చావసంతం రానేవస్తుందని భీమన్న నమ్యకోర. 
ఇదే సి సిసలైన అసలైన కవి నమ్మకం. : 

'భీమన్నగారి 'కూలిరాజు' _పజాస్వామ్యవ్యవస్థ పై ఆయనకున్న (ప్రగాఢ 
విశ్వాసానికి (పతీక. 'హింసనూ |ప్రతీకారాన్ని దౌర్హన్యాన్నీ పో దోలి, సంఘటిత. 
శక్తికి మరింత బలాన్ని చేకూర్చగలిగితే బడుగువర్గాల చేతిలోకి (పభుత్వం 
వచ్చి తీరుతుందని భీమన్న తీర్పు. అంతమా[తం చేత భీమన్నకు విప్రవమంటే 
నమ్మకం లేదనికాదు ఆతని దృష్టిలో అది సహజమైన పరిణామం. 

“జగత్తు పరిణామశీలం ఎల్టప్పుడూ పురోగమిస్తూనే ఉంటుంది 
పురోగమనంలో [పాత శిథిలమైపోతూ కొత్త ఆవిర్భవిస్తూ వుంటుంది. అది జొ, ఇ 
విప్ణవం. విప్ణవం (ప్రకృతి సిద్ధం నో 

17-89 


il4 ఉరివేంటీ వ్యాసాలు 


. ఈ నాటకం పేరు చాలా చక్కగా కుదిరింది. “కూఠిరాజు అంటే 
_ కూలీవాడు (వభువు కావడం. ఈ నాటకంలో సంభాషణలు 'ఎంతో ఉత్కంఠను 
కల్గిస్తూంటామి. పాటలూ పద్యాలూ ఉన్నాయి... (ప్రయోజనాత్మకమైన ఈ 
నాటకం (గ్రామీణ జీవనంలో ఎంతో సంస్కారాన్ని కల్పించగ లుగుతుంది. 
గాంధీని గూర్చి ఈ నాటకంలో కవి చ పాటేళ _కిమంతంగా wa 


గక్తులు చచ్చిన చల్లని నెత్తురు 
సలసల గాచిన మర 


అంటాడు గాంధీని. అత్యాశ్చర్యకరమైన విషయం ఈ నాటకంలో ఒకటుంది. 
అది [పణయకలాపం. ఆయితే ఇది చాలా సముచితంగా అభ్యుదయ మార్గాను 


వర్తిగా చి(త్రింపబడింది. ఉండీ ఉండనట్టున్న ఈ శృంగారం విద్యుల్చతలా 
ఆందంగా సాగింది, 


“పడిపోతున్న అడ్డుగోడలు’ అనే నాటికకున్న విలువైన పీఠిక అందరూ 


చదువ దగినది. పీఠిక ఎంత విజ్ఞాన (పదంగా ఉన్నదో నాటిక అంత రసోదంచి. 


తంగా ఉన్నది. ఇందులోని ఇతివృ త్ర త్తం వర్ణాంతర వివాహం. వర్ణాంతర వివాహ 
పద్ధతి భీమన్నకు చిన్న నాటినుంచి ఆస క్రిఉన్న సమస్య. పాలేరు, 'కూలిరాజువంటి 
నాటతాలలోనూ ఈ సమస్యకు చోటు కల్పించి భీమన్న తన అభిమాన సిద్ధాంతాన్ని 
(ప్రతిపాదించినారు. ఈ చిన్న నాటికలో కూడా పాటా ఉంది, పద్యమూ ఉంది, ఇంత 
చిన్న నాటికలో కూడా హృదయ పరివర్తనకు భీమన్న (ప్రాముఖ్యాన్ని ఇచ్చినారు. 


పన్నెండు దృశ్యాల నాటకం రాగవాసిష్టం. హరిజనులు ఆర్యులేనని 
భీమన్న విశ్వాసం. ఈ విశ్వాసానికి అనుగుణంగా ఈ నాటకానికి పెద్ద పీఠికను 
ధో సినారు. ఉపనిషత్తుల్లోంచి, పురాణాల్లోంచి, ఇతివాసాల్లోంచి ఆయన కొన్ని 
ఉపపత్తుల' నెత్తిచూపి తే వాదాన్ని పీబవరచుకున్నారు. పీఠికను ఆధారంగా 
చేసికొని ఈ నాటకాన్ని చదివితే రసోత్పత్తి కావడానికి. అవకాశమున్నది, 
(ప్రాచీన కాలంనుంచి నాటక క ర్త్హలకు కృసాదృతి కోసం కల్పనలు చేసే 


కాశం అధికారం ఊన్నాయి. వాటిని భీమన్న వాడుకున్నారు. మానవ సహజ 


మైన (పవృత్తులకూ కాలానుగుణంగా మారే సామాజిక (వవృత్తులకూ ఏకీభావం 
కుదరడం అసాధ్యం. అయితే మానవతాళ కుల విజృంభణమే సాంస్కృతిక 


* 


ty 





భీమన్న నాటక సాహితీ 115 


వికాసమనిపించుకుంటుంది. కులమతాల పేరుతో భారతీయ సమాజంలో ఏర్పడిన 
ఏర్పడుతున్న భేదభావాలు ఆనాటినుంచి ఒకటిగా ఉన్నాయని ఎవరూ నమ్మరు. 
ఆయా కాలాలలో ఆయా పరిస్థితులలో ఆయా స్వార్థ పూరిత వాతావరణాలలో 
కలిమిలేముల కల్లోలాలలో కలిగిన మార్చుల్లు ఇతిహాసాన్ని నిష్పాక్షికంగా 
మానవతా దృక్పథంతో అధ్యయనం చేస్తే మనకు తెలిసి వస్తాయి. ' భీమన్న 
రాగవాసిష్ట పీఠిక ఒక వ విజ్ఞాన ప్రద మైన వ్యాసం. ఈ విజ్ఞానాన్ని జీర్షించుకొని 

భీమన్న రసవన్నాటకంగా రో రాగ వాసిష్టాన్ని ఆవిష్కరించినారు. పీఠిక 
చదువుతుంటే. ఇదేదో కొత్త మతాన్ని కవి (పతిపాదిస్తున్నాడే అని అనిపిస్తుంది. 
కొని నాటకం పేరులోని “రాగం' రసాన్ని సూచిస్తున్న డి. 


ఈ నాటకంలో సంగీతం సాహిత్యం నృత్యం చెట్టపట్టాలు పట్టుకొని నడిచి 
నాయి. అరుంధతీ వసిన్టులు తప్ప అన్నీ కల్పిత పా శ్రలే. వరమశివుని పాత 
జ్ఞానానికి చిహ్నంగా నిలుస్తున్నది అక్కడక్కడ అద్భుతరసం కట్టలు తెంచు, 
కుని పారుతుంది. వో 


“ఒకరిలో ఒకరు మీ రొదిగిపోయిన మీద 

ఏ సంధ్య కనిపించు? ఏ స్వరము వినిపించు? 
మిమ్ము పెంచిన కనులు మీరు పెంచిన పనులు 
మీ రాగ యోగమున మేలుకొని యుండునా?” 
“ఆనందము గ జైకట్టి అందియ(మోయించె చూడు” 
“ఉప్పొంగిన (పణయోదధి నాపగ 

వర్ణోవిభేదం వశమా 

“ఆత్మ దైవతమె అరుదెంచినపుడు 

మూఢా! తలుపులు మూసికొందువా?"” 

“కుల విభేదంపు కఠిన శృంఖలము (దెంచి 
మోక్షముంబొందజాలని మూఢు నేను 
సత్తహీనుని (బతుకు వర్ణ్యమ్ము” 

“వణయ యజ్ఞమందు (పాణాలను యజించి 
సోమపాన మగుదు సుదతి పెదవి” 


118 - ఉరీవెంటీ వ్యాసాలు 


“పేమ! (పేమ అంటే? విశ్వమానవ కల్యాణాన్ని కోరేదే (పేమ! దాని 
సిద్ధికోసం చేసే నిష్కామకర్మే యజ్ఞం. వసిష్టా! నీది (పేమ కాదు, వట్టి కామం. 
దానికి (పేమ ఆని పేరుబెట్టి (పేమను అవమానించకు.” 


“*విశ్వమానవ కల్యాణ భావం జౌదార్యం. "వాంఛా విలు ప్తమైన నిష్కామ 
కర్మ నీకు, మోక్షాన్ని ఇవ్వవచ్చు. నేనిప్పుడు కోరేది - వాంఛా ' మధురమైన 
రసానుభూతి.” a | 

“ప్రాచీన ధర్మం కంటె ఈ ఇసుక కొంత మెత్తనిది......... 
మాతంగ కన్య తేజళ్ళాలిని .ఎందుకు కాకూడదు ? మానవ కల్పిత కులానికి 
ఆధ్యాత్మిక మహాశక్తి ముడిపెడుతున్న ఈ (ప్రాచీన మతం ఎంత సత్యదూర ౦1” 


మొత్తానికి నాటకకర్త భీమన్న తాను నమ్మిన సిద్ధాంతాన్ని చాలా 
సుందరంగా |పతిపాదించగ లిగినారు. నిజానికి కావ్యం-అది దృశ్యంకానీ (శ్రవ్యం 
కానీ మధురంగా ఉండాలి, సరససమ్మ తంగా ఉండాలి. సిద్ధాంతాలతో ఏకీభావం 
లేనివాడు కూడా చదివి చూసి ఆర్జిచిత్తుడు కావాలి. రాగ వాసిష్ట నాటకంలో 
ఆ గుణమున్నది. 


భీమన్న “వాల్మీకి” ఆరంకాల నాటకం. ఈ నాటకంలోనూ కులత _త్హ్య 
వాదులు సృష్టించిన కొన్ని ఆపవాదాలను ఖండించడం భీమన్న ఆశయంగా 


పెట్టుకొన్నారు. ఈ నాటకానికి పీఠిక భీమన్న మేధకూ, ఈ నాటకం భీమన్న . 
టబ 


కవితా హృదయానికి సూచికలు, ఆదికవి వాల్మీకి హృదయంలో కవితావిర్భూతి 
జరిగిన మహాద్భుత క్షణాలు ఈ కావ్యంలో అంకాలై అవతరించినాయి.. ఇందులో 
వాల్మీకి బాల్యం కూడా వర్ణింపబడింది. ఇతివృత్తం సీతా వనవాసం, కుశలవుల 
జననం దాకా సాగింది. 


“రాముడే పురుషుకు సీత [ప్రకృతియౌను 


(ప్రణయ ధర్మాలమధ్య పోరాట మిద్ది” టు 


“కోకమునకు ఇంత లోకమేలెడు శ క్రి 
ఎవరివలన కలిగే వఏలకలిగ?” 


“భీమన్న నాటక సాహితి 117 


ఈ నాటకంలో పాటలూ పద్యాలూ రామాయణ లోకాలూ ఎడనెడ' విని 
పేస్తాయి. ఈ నాటకకర్త (ప్రకారం వాల్మీకి శప్తుడై వా్థరుడుగా పుట్టిన బుషి. 
అంటే పూర్వజన్మ సంస్కార సంలబ్ధమైన్నది కవిత్వమని భీమన్న హృదయం. 
,ఈ నాటకాన్ని చదువుతున్నప్పుడు మనకు. ఇందులోని పద్యాలు పాటలు మాటల 
కంటె.ఎక్కువ రసానుభూతికి కారణమవుతాయి. ఇది భీమన్న తెలిసి. చేసినపని 
నేననుకుంటున్నాను. ఆది కవిని దర్శించుకోవడం అంతంత మాత్రాన. సాధ్యం 
కాదు. కొంత కవితా వాసన అవసరం, అది మీకుంటేనే ఈ నాటకం చదవండి, 
చూడండి అని భీమన్న ఈ నాటకం రాస్తున్నట్టుగా నాకు తోస్తున్నది. 


(పాబీనాలంకారికులకు కొన్ని విశ్వా సాలున్నాయి. కవి పుడుతాడేకాని 
(పయత్న పూర్వకంగా కాలేడని. భీమన్నకు కూడా ఈ నమ్మకం గట్టిగా 
ఉన్నది. వాల్మీకి నాటకంలో అదే చెప్పినారు. “కవి వలెనే యోగి పుడతాడు” 
అన్నారు, ముమ్మడివరం బాలయోగి జీవితాన్ని ఇతివృ త్తంగా తీసికొని మలచిన 
ఏడంకాల నాటకం భీమన్నగారి “బాలయోగి.” పద్యాలూ గేయాలు ఈ నాటకం 
లోనూ చిందులు తొక్కి_నాయి, 


బాలయోగి ఈ కాలానికే ఒక భగవత్‌ (ప్రతీక, ఒక శివసాశ్షాత్క్భతి. 
ఇలాంటి ఆధ్యాత్మిక చింతనతో (పేరితులై భీమన్న బాలయోగి జీవితానికి సంబం 
ధించిన .కొన్ని ఘట్టాలను పాతల ద్వారా చెప్పించినారు. ఇందులోనూ వ్యాస 
వాల్మీకి బుషులు నిమ్న జాతులకు సంబంధించిన వారనే సిద్ధాంతం (పతిపాడింప 
ఒడింది. 


“ఎవరు వెలుపల లోపల ఎవరు తలప 
ఎవరు తనవారు పెరవార లెవరు ధరణి 
తనకు రాధకు మధ్య బాంధవ్య మేమి? 
(పాణ మొకటన్న జ్ఞానమే బ్రహ్మ తాను," 


బాలయోగి పుట్టుక నుంచి శివర్యాతి దివ్యసందర్శనం తాకా |వైన్మ్య్మ్య 


Fn 


జ్ఞానాన్ని వ్యంజిస్తున్న సంఘటనల చయనిక ఈ బాలయోగి నాటకం ఆస్బృ 
శ్యతను-నివారించడానికి వెలువడిన సాహిత్యంలో - ఇరతవరకు తెలుగులో ఇంత 
సర్వజన సమాదరణీయమైన పుస్తకం రాలేదు. తాను ఫలానా కులం వాజ్జని 


118 _ ఇరివెంటి వ్యాసాలు 


చెప్పుకుని సంఘంలో ఉత్తముడిగానో నీచుడిగానో మన్నన పొందడ మో నిరాకృతి . 


పొందడమో కాదు బుద్ధిమంతుని లక్షణం. ఉత్తమమైన శీలం స్మత్పవ ర్తనంవల్ల 
ఏ వ్యక్తి ఆయినా ఏ పులంవాడై నా స సంఘంలో మర్యాదను పొందుతాడు. 


* “నామాటలు విను, నా నడవడితో నీకేం వని” అని స్వేచ్చగా (పవర్తి రించే 
'మానవున్నికి ఏకులం ఏకాలంలోనూ నున్నననూ మర్యాదనూ ఇవ్వలేదు. ముమ్మడి 
వరం 'బాలయోగి. మాలవాడో - అంటే ఎవడు నమ్ముతాడు? మాలతనం మాదిగ 
తనం (బావ్మణత్వం వీటికి అతీతమైన వ్య _క్రిత్వాన్ని ఆయన తన తపశళ్చర్యవల్ల 
సంపాదించుకొని (బ్రవ్మస్వరూపుడై న తర్వాత కూడా ఆయన మాలవాడని 
మా మాలవాడేనని అనడం అంత సబబై న విషయం కాదు. భీమన్న ఈ నాటకం 
బాసి కులంకాదు గుణం (ప్రధానమని నిరూపించినారు. 


“భీమన్న మరింకెన్నో నాటకాలు (వాసినారని విన్నాను. యథాలభ్యమైన 
నాటకాలను తీసికొని ఈ నాలుగు మాటలు (వాసినాను. సహజంగా కవీ, మేధావీ, 
సవృచయుడూ, స్నేహశీలీ అయిన భీమన్న సాహితీవ్యవసాయం ఇతోధికంగా 
కొనసాగాలనీ రసనిర్భరమైన సాహిత్యాన్ని ఆయన సమాజానికి అందిస్తూ 
ఉండాలనీ పరాత్పరుడు ఆయనకు చక్కని ఆరోగ్యాన్నీ చక్కని అవకాళాలనూ 
కల్పి ంచాలనీ ఆకాంక్షిస్తున్నాను. * 


FP mmm పు 
* “భీమన్న సాహితీ షష్టిపూర్తి సంచికలో (వచురితం. ము[దణ 1988, 


21. మహాకవి శ్రీ శ్రీ 


ఒకసారి కాళిదాసు తరువాత అంతటివాడు ఎవడు? అనే (ప్రశ్న వచ్చిందట, 
ఎంచడం ప్రారంభిస్తే మీందుగ్యా చిటికెన (వేలుపై కాళిదాసు. నీలిచినాడు. తరు 
వాత (వేలుపై ఎవరిని నిలపాలె? తత ననా న? ఎవడూ లేడు. అనా 
మకుడు. అందుకే ఆ (వేలుకు “అనామిక' అనే పేరు సార్ధకం అయిందని కాళి 
దాసు అభిమాని ఒకడు అలనాడు ఎన్నడో అన్నాడు, 


ఈ కథనంలో ఉత్రేశా ఉంది. చమత్కారమూ ఉంది. అంతకంటే 
మించిన పరమసత్యమూ ఉంది. ఒక మహాకవి వంటివాడు ఇంకొకడు పుట్టడు. 
ఉండడు. కాశిదాసునివలె, వాల్మీ కివలె, రవీం[దునివలె [వాయాలనుకుని ఆ పేరు 
తోనే (బతుకాలనీ, ఇటీవలి కాళిదాసనీ సరికొత్త వాల్మీకి అనీ, వ్యాసుని తరు 
వాత వ్యాసునంతటి వాడనీ పొగడించుకుంటే కాళిదాస వాల్మీకి వ్యాసుల కీర్తి 
మరింత పెరుగుతుంది. వాళ్ళు ఇంకా కొంత కాలం (బతుకుతారు. “పోలినవాజ్ఞి" 
అని చెప్పుకునేవాడే ఇట్లా ఉంటే ఇక అసలువాడు ఎంత గొప్పవాడో అనే జిజ్ఞాస 
ఎక్కువౌతుంది. ఇప్పుడు జరుగుతున్నది కూడా సాహిత్యలోకంలో ఇంతే. 


శ్రీశ్రీ మహాకవి. కనుకనే ఆయన బాటలో ఆయన . పయనించినాడు, 
“అనితరసాధ్యం నా మార్గం” అన్నాడాయన. అంటే ఆయన్ను ఎవడూ అను 
కరించలేడు." మహాకవిని అనుకరించి ఎవడూ మహాకవి కాలేడని ధ్వని, అందరూ 
నడిచిన బాటలో నడిచేది సామాన్యుడు. కొత్త పుంతలు తొక్కి, ముళ్ళనూ, 
కన్నీళ్ళనూ అనుభవించి ముందుకు సాగిపోయేవాడే కొత్త మాటలను చెప్పగలుగు 
తాడు, కొత్త పరిస్థితులను చూడగ లుగుతాడు, కొ త్త అనుభూతు .కు శబ్లాకృతులు 
కల్పించగ లుగుతాడు. ~~ 

Fe te 


అయితే నడవడం రావాలె, పాతబాటల్లోని గుంటల సంగతి తెలిసి ఉండాలె. 
మలుపుల సంగతి తెలిసి వుండాలి. డొంకల్లో పొంచివున్న దొంగల సంగతి 
తెలిసీ ఉండాలె. తాను సరిగ్గా చూసి నడువగలుగుతున్నాననే నమ్మకం కలిగి 


ఇ కష 


120 లల ఇరివెంటి వ్యాసాలు 


ఉండాలె. శ్రీశ్రీ సృజించిన కొత్త కవిత వెనుక, కొ త్తబాట . వెనుక ఇంత వ్యవ 
హారం ఉన్నది. ఇదే వ్యుత్పత్తి. ఆయన బాగా చదువుకున్నారు. పాత అంతా 
రోత అని చదువకుండా ,తో సెయ్యలేదు. “మంచి. గతమున కొంచెమేనోయి' 
అన్నాడు గురజాడ. ఆ గతంలో కొంచెంగానే వున్న మంచిని (గ్రహించగల 
గడం: వ్యుత్పత్తి అనిపించుకుంటుంది. వ్యుత ఎన్నుడూ, (పతిభావంతుడూ అయిన 
మనీషి కేళ బ్ధిం పరిమితి, ఆర్థం విస్తృతి తెలుస్తుంది. అప్పుడు ఆ రెంటిపై అధి 
కొరం' నెరపే అర్హత లభిస్తుంది. అలాంటి అధికారం ఉన్నవాడే కొత్త 
ప్రయోగం చెయ్యడానికి ఉద్యమించి కృతకృత్యుడౌతాడు. మనకు వచ్చే 
"ఆలోచనలన్నీ మాటలుగా మారవు. మాటలన్నీ కవితలుగా మారవు, (ప్రతిభా 
వంతుని మాటలకే ఆ శ,క్తో వుంటుంది. మనలో చాలా మందికి వచ్చే 
శలపులకు పరిమిత్రమైన అర్థమే ఉంటుంది. ఒక్క అర్థమే ఉంటుంది. 
వాటిని. ఆధారం చేసుకొని పెద్దగా ఆలోచించలేము అందమైన అనుభూతిని 
పొండలేము, ఉత్సాహాన్ని పొందలేము. మళ్ళీ మళ్ళీ అవే మాటలను నలుగురితో 
ఛెప్పి వాళ్ళ మనస్సులను ఆకట్టుకో లేము. “యోగ తాపత్రం”లో చెలం-_- 


“కవిత్వంలోనూ, జీవితంలోనూ కం? of words and 
thoughts లేకపోవడం దేశభ కికన్న హీనమైన పాపం. ఆత్మలోకంలో 
దివాలా” అన్న మాటలను శద్ధగా పరిశీలిస్తే మనకు ఒక యాథార్థ్యం తెలుస్తుంది. 
పదాల్లోనూ భావాల్లోనూ పొదుపు ఎలా సాధ్యం? సంపాదించందే పోదుపును గూర్చి 
ఎలా ఆలోచిస్తాం? బాగా చదువుకోవడంవల్ల అ చదువు వెలుతురులో లోకాన్ని 
చూడడంవల్ల భావాలు పుట్టుకొస్తాయి. పదాల సంగతీ, అర్థాల సంగతీ తెలిసీ 
వస్తుంది. అప్పుతు పొదుపుతో వాటిని వాడుకోవడంలో కవిచూపే మెలక్సు వల్లో 
విశిష్టత కనబడుతుంది. కేవలం. పదాలూ, వాటికి అర్థాలూ తెలిస్తే కవిత్వం రాదు. 
కొన్ని పుస్తకాలు చదివితే కవిత్వం రాదు, లోకాన్ని అంటే. తన చుట్టూ ఉండే 
పరిసరాలను చూడగలగాలె. తన నోటిదాకా అన్నంముద్ద ఎట్టా వస్తున్నదో 
తెలుసుకోగలగాలె. ఏది సత్యమో, వఏది.వంచనో, ఏది వెలుగో, ఏది చీక 


చూడగలగాలె. తనకంటే పూర్వం ఉన్న కవులు ఏమి (వాసినారో?ః ఎట్టా | 


(వాసినారో చదివి తెలుసుకోవాలె. తన సమకాలికులు ఎట్టా (వాస్తున్నారో 
అధ్యయనం చేయాలె. ఈ (పయత్నాన్నే మన సాహిత్య కాస్త్రజ్ఞులు “లోకజ్థిత' 


న 


జ్య 


మహాకవి శ్రీశ్రీ 121 


అన్నారు. శ్రీశ్రీకి అలాంటి లోకజ్ఞత పుష్కలంగా ఉన్నది. మంచి వ్యుత్పత్తి 
ఉన్నది. జన్మతః (ప్రతిభావంతుడు. కవితావేశం తనలో ఉన్నదని తనకు. 
తెలిసినప్పటినుంచీ ఆవేశంలో (వ్రాస్తూ వచ్చినాడు. ఇలా నిరంతఠం (వాసే 
అలవాటును సాహిత్య శాస్త్రజ్ఞులు “అభ్యాసం' ,అన్నారు. 


* (ప్రతిభ, వుత్పర్థి, అభ్యాసం - ఈ మూడూ కవికి అవసరం అన్నారు 
“పెద్దలు. శ్రీశ్రీ ఐదు.దళాబ్దాలుగా సాహిత్యసృష్టి చేసినాడు. పద్యాలూ, గేయాలూ 
వ్యాసాలూ, నాటకాలూ, 'కథలూ, నవలలూ ఎన్నో (వాసినాడు. ఎన్నో 
సాహిత్యోపన్యాసాలూ చేసినాడు. శ్రీశ్రీ సాహిత్యం ఆయన తులలేని (ప్రతిభా 
'వ్యుత్పత్తభ్యాసాలను భంగ్యంతరంగా సూచిస్తున్నది. ఇంత |వ్రాసినా ఆయన 
తృప్తిపడి, సన్మానాల భారంతో, సంకీర్తనల సంరంభంలో ఆగిపోలేదు, 
' “పపంచమొక పద్మవ్యూహమినీ “కవిత్వమొక తీరని దాహమినీ తన కొత్త 
'గొంతుకను ఎవరెవరు ఎన్నెన్నివిధాల తెగడినా వెనుకాడలేదు. తనది అభ్యుదయ 
కవితామార్గమని చాటుకున్నాడు. తాను ఎందరికో స్ఫూర్తిని ఆందించ 
గలిగినాననీ, 1985 తర్వాత తెలుగు కవితకు తానే నాయకత్వం వహిస్తున్నాననీ 
ఆత్మ పత్యయంతో చెప్పుకోగలిగినాడు. దారఠీద్యం, అజ్ఞానం, అసమత్వం: 
వ దాస్యం ఈ నాల్లింటి పై ధ్వజమెత్తడమే కవిత్వధ్యేయంగా ఉండాలని చాటినాడు. 
ఇప్పుడు సాహిత్యసృష్టి తెలుగులో ఈ తశయానికి అనుగుణంగా సాగుతున్నదంటే 
అది శ్రీశ్రీ పభావమే. యువతరాన్ని ఒక ఊపు ఊపినాడు, 'కదిలేదీ - 
కదిలించేదీ' కవిత్వం అన్నాడు. అయితే అలాంటి కవిత్వం సృష్టించడానికి 
ఆయన చేసిన పరిశ్రమ, ఆయన సంపాదించిన పాండిత్యం ఆదర్శం కావాలె, 
ఆయన ప్రాచీన కవితను నిరసించినాడని ఇప్పటితరం నిన్నటి కవితను 
చదవడం మానివేయకూడదు. .చబివిందే [వాయాలనికాదు. చదివి (వాయాలె. 
చదువు, కవితాసృష్టికి ముడిపదార్థం కావాలె, ఆహారం రక్తం అయినట్టు 
వ్యుత్పత్తి, అనుభూతి కవితగా మారాలె. శ్రీశ్రీ సాహిత్య వ్యక్తిత్వం ఈ 
యాథార్థ్యానికి నిదర్శనం. ఆందుకే ఒకచోట అన్నారు విశ్వనాథర్షరు- 
“తెలియక (వాసినవాడు కవి, తెలిసి (వాసినవాడు మహాకవి” అని.* న్‌ 


* థీథ్రీ సంస్మరణ సంచిక “రంజని'లో. (ప్రచురితం. ముద్రణ: 19688, 


22, భావకవిత్వము - పరిశోధన 


ఆ 


4 


తెలుగులో నవ్యకవితా ధోరణులకు భావ కవిత్వోద్యమానికి అవినాభావ 
సంబంధ మున్నది. వీర్మేశలీంగం వంతులు, గురజాడ అప్పారావు, రాయ[పోటు 
“సుబ్బారావు తెలుగు. భాషా సాహిత్యాలకు కొత్త రూపురేఖలను దిద్దిన యుగ 
పురుషులు. (ప్రక్రియా వై విధ్యానికీ, నూత్న భావప్రకటన విధానానికీ, యుగోచిత 
భావస్ఫూ ర్తికీ మార్గదర్శకులై నారు. పౌరాణిక ఐతిహాసికేతివృత్తాలను (పతి 
పాడించటంలోనూ, ఛందళ్చమత్కార (పదర్శనంలోనూ గతానుగతిక. శబ్దార్థా 
లంకారాలతోనూ, కవి సమయ సంబంధాలతోనూ, అందరికీ అందుబాటులో లేని 
భాషా విన్యాసంలోనూ సాహిత్యం కేవలం సమాజంలోని ఒక పరిమిత వర్గానికి 
విలాస వస్తువుగా మారిపోయిన దినాలలో భావానికీ _ వినూత్న భావానికీ, 
కల్పనామహితమైన భావానికీ, భాషా సారళ్యానికీ (ప్రాముఖ్యాన్న సమకూర్చ 
వలసిన అగత్యాన్ని నాటి మనీమలు గుర్తెంచి కొత్తపుంతలను అన్వేషించి 
సాహిత్యానికి అనాదికాలం నుంచి ఉన్న |పయోజనాన్ని, సాధించటానికి ఉద్యుక్తు 
లెనారు. | క్ష 


కందుకూరి వీరేశలింగం పంతులు గారి “సరస్వతీ నారద సంవాదము” 
అనే రచన తెలుగు సాహిత్యాన్ని నవ్య పథంలో నడిపించాలనే మహత్వాకాంక్షను 
భంగ్యంతరంగా వెల్లడి చేసింది శ్రేషాలంకారాన్ని ఆధారం చేసుకొని పంతులు 
గారు గర్భబంధ చిత్రకవిత్వాలు, అనావశ్యకపదాడంబరం, రసవిహీన పద 
(ప్రయోగం కవితకు శోభను చేకూర్చలేవని నిరూపించిరి. ఛందోబంధాలలో 
పదాలను ఇమిడ్చినంత మా(త్రాన కవిత్వ మనిపించుకోదనీ, రసాత్మకమైన స 
వాక్యవి శేషమే కవిత్వమనీ, రసం లేకుంటే ఛందో ఒలంకారాది కావ్యశోభా 
హేతువులన్నీ సాహిత్యానికీ సంకెళ్ళ కాని అలంకృతులు కావని పంతులుగాషోి. 
తమ (ప్రత్యయాన్ని (పకటించిరి. వీరేశలింగంగారి ఈ అభిప్రాయం వల్ల వస్తువు 
ఛందస్సు భాష గౌణములై భావానికే (ప్రాముఖ్యం రావాలనే ఆదర్శం నవ్య 
కవితావిర్భావానికి దారితీసింది, కనుకనే స్థూలంగా నవ్యకవితకు 1920 తర్వాత 


జా జక్క 


భావకవిత్వము-పరిశోధన 128 


. భావ కవిత్వమనే పేరు సార్ధకమైనది. భావ కవిత్వం ఆవిర్భవిస్తున్న రోజుల 
లోనే అది అచ్చమైన కవితకు పర్యాయవాచిగా (ప్రాశస్త్యాన్ని అందుకున్నది. 
భావ కవిత్వాన్ని గూర్చి శ్రీ వేలూరి శివరామళాన్త్రిగారు నిశితంగా పర్యాలోచన 
చేసినారు. భావకవిత్వ మంటే అయన దృష్టీలో జ ప్రిత్తమ కవిత. శ్రీ శాస్రీగారు 
ఒక వాీసంలో___ | 


“భావ కవిత్వము (లిరిక్కు) వేవాంతమువలె కవిత్వ్యాంతము. (గంథము 
కొలది, ఆనందము హెచ్చు. పిట్ట కొంచెము, కూత ఘనము, కవిత్వమునకిది 
శిరస్సు. తెలుగు భాషలో లోగడ నున్న లిరిక్కులను ఉద్ధరించుట ఆవళ్యకము. 
తెలుగు కవులును దీని పాశ స్త్యమును గు_ర్దించిరి”! అని భావ కవిత్వానికి 
ఎనలేని ప్రాముఖ్యాన్ని సంతరించి పెట్టడమే కాక అచ్చమైన కవితకూ భావ 
కవిత్వానికీ భేదం లేదని భంగ్యంతరంగా నిర్దేశించిరి. సాహిత్య పరిశోధకులకు 
శాస్త్రిగారి అభిప్రాయం కరదీపిక. 


శ్రీ నోరి నరసింహ శాస్త్రిగారు “భావ కవిత్వం" అనకుండ “నవ 
కవిత్వం" అన్నారు. ఒక వ్యాసంలో ఆయన తొమ్మండగురు కవులను గూర్చి 
వివరిస్తూ ఇలా అన్నారు. “స్త్రీలలో లావణ్యము వలె; యోగులలో శాంతివలె, 
కావ్యములలో రసము వలె ఇతమిత్ధము నవకవిత్వము రీతి యని స్పష్టముగా 
వర్ణించడానికి సాధ్యము కాక ఇటువంటిదని కొంత సూచించటానికి సాధ్యమై 
అనుభవైక వేద్యమైన ఒకానొక విశిష్ట ధర్మమున్నది నవకవిత్వములో. ”? 
సూ|త్రప్రాయేంగా ఆలోచనాత్మకంగా సాగిన శాన్ర్రీగారి భావ కవిత్వ వివేచనం 
పరిశోధకులకు సూచనగా ఉన్నది. నవ్య కవితలోని విశిష్టతను సవృాదయతతో 
పరిశీలించే ప్రయత్నం చేయాలని శాన్రీగారు సాహిత్య పరిశోధకులకు సందేశ 
మిచ్చినట్లుగా ఉన్నది. 


Dr ప క 


ఖః 


1 వ్యాసభారతి - పుట 65. 
2. సారస్వత వ్యాసములు - ఐదవ సంపుటి. పుట 188. ఆంధప్రదేశ్‌ 
సాహిత్య అకాడమి. | 


1 24 ఇరివెంటి వ్యాసాలు 


భావ కవితా ధోరణి తెలుగుదేశంలో (వహాతంగా వస్తున్న పడికట్టు రాళ్ల 
కవితా పద్ధతికి భిన్నంగానూ ఆకర్షణీయంగానూ ఉండటం వల్ల కొత్త తరాన్ని 
ఉ[రూత లూగించగలిగింది. కొత్తను కో రేవాళ్ళకు చక్కని వాహిక అయినది, 
అయితే ఈ -సరికొ త్త ధోరణిని పాతవాసనలు చ్రిరసించినవి, ఉమాకాంత విద్యా 
శేఖరుల “నేటి కాలపు కవిత్వము” అనే పుస్తకం నవ్యకవితా: .ధోరణుల పట్ట 
నిరసన భావమున్న వార్శి సనం లక (ప్రాతినిధ్యం వహించింది, |పతీకగా నిలి 
_ చింది. భావ కవిత్వ సంబంధమైన పరిశోధనలకు ఆ పుస్తకంలోని విసురులూ 
రంగాన్ని సిద్ధం చేసినవి. విశ్వవిద్యాలయాలలో నిర్బంధ పఠనీయ భాషగా 
ఇంగ్లీషు (ప్రవేశించడంతో, ఆ భాష ద్వారా ప్రపంచంలోని భాషా సాహిత్యాల 
'తీరు-తెన్నులతోనూ, వెజ్జానిక సౌంకేతి శాస్తాాభివృద్ధివలన పాళ్చాత్య దేశాలలో 
వేళ్ళు తన్నుకుంటున్న అతి నవ్యభావాలతోనూ తెలుగువాళ్ళకు పరిచయం 
ఏర్పడింది. 17, 18 శ తాద్దాలలో ఇంగ్లండు, (ఫ్రాన్స్‌ దేశాలలో రెక్కలిప్పిన 
కాల్పనిక కవితా వైఖరులపట్ల అభిమానం ఎక్కువైంది. దీనికి తోడుగా భారత 
దేశంలోనూ స్వాతంత్రోద్యమం నానాటికీ బలపడుతున్నది. ఈ పరిస్థితుల 
(ప్రభావం సంఘం పైన, అది అభిమానిస్తున్న సాహిత్యం పెన ely ఎలా 
'ఉంటుంది? కనుక 1914"నుంచి తెలుగునాట వి _స్తరిల్లిన తెలుగు కవిత భావకవితా 
(పభావంనుంచి తప్పించుకోలేకపోయింది. అప్పటినుంచి తెలుగుకవుల్లో చెప్పుకో 
దగిన ' పేరున్న వారుందరూ భావక వితాపథంలో పయనించినవారే. వేంకట పార్య 
తీశ్వర కవులు భావకవితా భానూదయానికి ముందు పూచిన ఉషఃకాంతులు, 
రాయప్రోలు, రోణంకి, కృష్ణళాసన్రీ, దువ్వూరి, అబ్బూరి, వేదుల, నాయని, 
కొటూరి-పింగళి, శివశంకర ళాన్రి, మల్చవరపు, పిలకా, చామర్తి, కవికొండల, 
కొడాలి, ఇం[దగంటి, విశ్వనాథ, కరుణశ్రీ, జామవా మున్నగు కవులందరూ 
తమ విలక్షణ (ప్రతిభతో భావకవితా కేదారాలలో పసిడి పంటలు పండించినవారే. 
అభ్యుదయ కవితా పథానికి మార్గదర్శక్షుడైన శ్రీరంగం . శ్రీనివాసరావు తొలి 
దశలో పీరందరితోపాటు భావకవిత లల్రినవాడే. 


“భావ కవిత్వాన్ని వివిధ దృక్కోణాలతో పరిశీలించి, విశ్లేషించి పరి 
శోధనలు చేసిన సందర్భాలు అరుదనే చెప్పవలసి వస్తుంది. 


3 te 


; 4 


భావేక వీత్వము -పరిశోధన 126 


ఆచార్య కురుగంటి సీతారామ భట్టాచార్యులూ,  పిల్లలమ|రి వేంకట 
వహానుమంతరావూ తమ “*నవ్యాం[ధ సాహిత్య వీథలు” అనే (గ్రంథంలో 
కొందరు భావకవుల (పతిభా సామర్థ్యాలను వివరించినారు. భావ కవితా లక్ష 
ణాలను రేఖామా[తంగా పరిచయం చేసినారు. 


ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనంగారు “లక్ష్మీ రంజన వ్యాసావళి'లో 
భావ కవిత్వాన్ని గూరిక్షీ వివేచ్ననాత్మక పరిశీలనం జరిపినారు. 


ఆచార్య దివాకర్ల వేంకటావధాని గారు తమ “ఆంధ్ర వాజ్మయ 
చరి(త్రము'లో భావకవిత్వాన్ని కాల్పనిక కవిత్వమని సంకేతించి నవ్యకవితా 
ధోరణులలో అంతర్భాగంగా గుర్తించి కొందరు భావకవుల కవితా పారమ్యాన్ని 
ఉగ్గడించినారు. 


భావకవితా వై జయంతికలను ఎగురవేసిన మహాకవుల సాహిత్య వ్యవసా, 
యాన్ని గూర్చిన పరిశోధనలు తెలుగుదేశంలో విశ్వవిద్యాలయాలలో కడచిన 
ఇరువై ఏళ్ళ కాలంలో జరుగుతునే ఉన్నవి. రాయప్రోలు, విశ్వనాథ, దేవులపల్లి, 
కరుణశ్రీ, నాయని, జాషువ, అబ్బూరిగారల గూర్చి విశ్వవిద్యాలయాలలో ఎం+ 
ఫిల్‌., పిహెచ్‌.డి. పట్టాలకోసం పరిశోధనలు జరిగినవి, జరుగుతున్నవి, డి(గీల 
కోసం కాకుండా జిజ్ఞాసపరులై న విమర్శకులూ, విద్వాంసులూ వుస్తకాలనూ, 
పత్రికలలో వ్యాసాలనూ (పచురించినారు. లేడియోలో (పసంగాలు చేసినారు. 
ఈ రచనలు భావకవిత్వాన్ని గూర్చిన పరిశోధనకు యధోచితములై న సాధనా 
లుగా తోడ్పడదగిన వనడంలో సంచేహం ఉండకూడదు. 


. ద్రక్రియపర్గంగా భావకవిత్వాన్ని గూర్చి (ప్రప్రధమంగా పరిశోధన 
చేసినవారు డా. పాటిబండ మాధవళర్మగారు డా. శర్మగారు 1986లో ఆంధ 
విశ్వవిద్యాలయానికి ఎం.ఏ. ఆనర్చు పట్టాకోసం సమర్పించిన సిద్ధాంత వ్యాసం 
“ఆధునికాం(ధ్ర భావకవిత్వము.” శర్మగారి వ్యాసాన్ని చదివే అవకాశం నాకు 


లభించలేదు. | టు 
= వో 


. nT 
1962లో ఆచార్య సి. నారాయణరెడ్డిగారు “ఆధునికొం|ధ కవి 
త్విము ; సంప్రదాయములు - [ప్రయోగ ములు” అన్న అంళం మీద సిధ్ధాంత 


126 ఇరీ వెంటి వ్యాసాలు 


వ్యాసాన్ని రచించి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సమర్పించి, పి.హెచ్‌డి. 
పట్టాన్ని సంపాదించినాడు. (ప[కియావరంగా భావకవిత్వాన్ని గూర్చి థ్రీ రెడ్డి 
గారు (ప్రధానంగా పరిశీలించే ఉద్దేశ్యంతో కాకపోయినా నవ్యకవిత్వపు పోకడలను 
విశ్లేషించే సందర్భంలో భావకవితార్భావ...వికాస దశలను విపులంగా చర్చించి 
నారు. 1967లో ఈ సిద్ధాంత వ్యాసం ము[దణ పొందింది. ఇటీవల రెండవ 
ము(దణను కూడా అదుపన్నది, 


ఈ (గ్రంథంలో భావకవిత్వాన్ని శ్రీ నారాయణరెడ్డిగారు నిర్వచించి 
స్వరూప భావాలను పేర్కొన్నారు. భావకవులు సృజించిన కవితా సాగరాన్ని 
మధించి “పణయ కవిత్వము, దేశభ క్రి కవిత్యము, (పకృతి కవిత్వము, సంఘ 
సంస్కరణ కవిత్వము, భి కవిత్వము, స్మృతి కావ్యాలు" అని ఆరు 
కాఖలుగా వింగడించి, వాటిని సోదారణంగా వివరించి భావకవితా తత్త్వాన్ని 
సిద్ధాంతీకరించినారు. భావకవిత్వమంటే ఊహా[పవంచంలో తేలిపోతుండడమని, 
పరిసరాల బాదరాబందీతో సంబంధంలేని (పణయనౌకావిహార మని సామాన్య 
జనంలో అధిక (పచాఠాన్ని అందుకుంటున్న భావకవిత్వ స్వరూపాన్ని పలు 
దృకో్కో-ణాలతో సందర్శించి ఆధునిక కాలంతో వెలిసిన దేశాభిమాన _ సంఘ 
సంస్కరణాది మహోన్నత భావ (పసరణానికి భావ కవిత్వం దోహదం 
చేసిందని ఈ సిద్దాంత వ్యాసంలో శ్రీ రెడ్డిగారు నిరూపించగలిగినారు. (పాయి 
కంగా ఈ (గంథంలో భావ కవిత్వాన్ని గూర్చి పరిశోధన సాగినా కవితా 
తత్త్వాన్ని గూర్చి సంప్రదాయానికీ (ప్రయోగానికి తెలుగు సాహిత్యంలో జరిగిన 
సంఘర్షణ సమన్వయాలను గూర్చి చక్కని విశ్లేషణ లున్నవి. థ్రీ రెడ్డిగారు 
ఉత్తమ కవుల్ము, శద్దార రవాస్యవే త్తలు కావడం వల్ల ఈ (గంథం చక్కని 
వచన (ప్రబంధంగా అందమైన పదబంధాలకు కాణాచిగా సుఠదర వాక్య విన్యా 


సానికి ఆలవాలంగా సాక్షాత్కరిస్తుంది. భావకవిత్వాన్ని గూర్చి (వచారంలో 


ఉన్న లెక్కలేని ఆప(ప్రథలను ఆయన తుడిచివేసీ సహృదయదృష్టితో ఆధునిక 
కవితాధ్యయనానికి చక్కని భూమికను ఈ సిద్ధాంత వ్యాసరూపంలో నిరి 


హా 
సహృదయ విమర్శకులకు కృతజ్ఞతాపాతులై నారు. విశ్వ విద్యాలయాలలో శౌ; +, 


ఇప్పు డిది పాఠ్య (గ్రంథంగా అధ్యేతల అభిమానాన్నీ , ఆన క్రినీ చూరగొనగలుగు 
తున్నది. సామాన్య పాఠకులకు కవిత్వం పట్ట \ చక్కని అవగాహననూ.- తెలుగు 





భావీకవిత్వము-పరిశోధన' 1217 


సాహిత్యంలోని కొత్త పోకడల పట్ట పరిచయాన్నీ ఈ సిద్దాంత వ్యాసం కలిగి 
స్తుంది. భాషాభినివేళ మున్నవారికీ భాషాభిమాన మున్న వారికీ సమానంగా విజ్ఞా 
నాన్నీ, ఆనందాన్నీ అందించగల సిద్ధాంత వ్యాసాలు ఒకటో రెండో. . అందులో 
ఇది ఒకటి, 


,భావకవితా రచనలో సిద్ధవాస్తు లనిపించుకున్న మహాకవుల కృషిని 
గూర్చి కొన్ని పరిశోధ నళు జరిగినవి. "అయితే వాటిలో చాలా మట్టుకు అచ్చు 
_ కాలేదు. ఆయా విశ్వవిద్యాలయాలకు నెళ్ళి ఆ సిద్ధాంత వ్యాసాల లిఖిత ప్రతులను 
అధ్యయనం చేసే అవకాశం ఇప్పట్లో లేని కారణాన యథాలభ్యమైన సిద్ధాంత 
వ్యాసాలను గూర్చి దిజ్మా(తంగా వివరిస్తాను, 


భావ కవితా సృజనంలో సమున్నత శిఖరాలను అందుకొని, భావకవి 
అంటే కృష్ణశాస్త్రి ఆన్న సంకేతాన్ని సంపాదించుకున్న థ్రీ దేవులపల్లి కృష్ణ 
శాస్త్రి గారిని గూర్చి పరిశోధన చేసినవారు డా॥ శ్రీమతి నిడమర్తి నిర్మలాదేవి 
గారు. వీరు “కృష్ణళాస్త్రి కృతులు-పరిశీలన” అన్న సిద్ధాంత వ్యాసాన్ని 1978లో 
ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సమర్పించి, పిహెచ్‌.డి. పట్టాన్ని అందు 
కున్నారు. డా॥ నిర్మలాదేవిగారు తమ [గంథంలో కృష్ణకాన్త్రిగారి జీవితవి శేషా 
లనూ, సమకాలిక పరిస్థితులనూ, శ్రీ కాస్త్రిగారిపై ఆనాటి సాంఘిక రాజకీయ 
ఉద్యమాల |పభావాలనూ వివరించినారు. కాళిదాసాది సంస్కృత కవులూ, 
నన్నయ శ్రీనాథాది (పాచీనాం[ధ్ర కవులూ, విశ్వకవి రవీం[దుడూ, ఇంగ్లీమ 
కాల్పనిక కవిత్మాసష్టలూ కీట్సు షెల్లీ మున్నగువారూ కృష్ణళాన్త్రి కవితా వ్యక్తి 
త్వాన్ని (ప్రభావితం చేసిన వైనాన్ని నిర్మలాదేవిగారు సముచితంగా ఉల్లేఖించి 


నారు, ఈ సిద్ధాంత వ్యాసంలో ఒక విశేష మున్నది. ఆధునిక హింది సాహిత్య 
(సష్టలూ, ఉత్తమ కవులూ, జ్ఞానపీఠ అవార్డు (గహీతలూ “రాయావాద” కవితా 


(పవక్తలూ శ్రీ సుమి(త్రానందన్‌ పంత్‌ రచనలతో కృష్ణళాన్త్ర రచనలను పోల్చి 
ఆ ఇరువురు మహాకవులలో కనిపిస్తున్న పోలికలను ఎ శ్రీ చూపడం. పంత్‌, 
కృష్ణళా న్రీగారలు పరస్పర (ప్రభావానికి లోనుగాకపోయినా ఇద్దరి భావళబ 

ఏకీభావాన్ని దర్శించి ప్రదర్శించడం ఈ సిద్ధాంత వ్యాసంలోని విశేషం. కృష్ణ 


శాస్త్రి కవితా సంకలనాంలోని (ప్రతి ఇండీకనూ వీరు విశ్లేషించి అందులోని . 


కవితా సారమ్యాన్ని 'వివరించినారు. కృష్ణశాస్త్రి (శ్రవ్య, గేయ నాటికలు, సినీ 


128. ఇరీ వెంటి వ్యాసొలు 


గీతాలు, వచన రచనలు, యక్షగానం, సాహిత్య విమర్శాత్మకవ్యాసాలు, రేడియో 
(ప్రసంగాలు, పత్రికలలో వచ్చిన వ్యాసాలు, సభలలో చేసిన ఉపన్యాసాలు 
నిర్మలాదేవిగారి పరిశీలనా పరిధిలోకి వచ్చినవి. కృష్ణళాన్త్రి జీవిత సాహిత్య వ్యక్తి 
త్వాలను గూర్చిన చక్కని అనుశీలనం _ఈ సిద్ధాంత వ్యాసంలో జరిగిందని 
చెప్పడం అత్యు క్రి కాదు. కృష్ణళాన్త్రిని భావ కవితా (చష్టగానూ. (సష్టగానూ 
నిరూపించడానికి ఈ న్‌ా వ్యాసంలో నిర్మలాదేవిగారు చేసిన ప్రయత్నం 
. శ్ఞాఘాపా(తం. a అ 

శ్రీ బొట్టు భాస్కర చౌదరిగారు “జామవ కృతులు-సమాలోచని అన్న 
అంశంపై పరిశోధన చేసి, 1979 లో థ్రీ వేంక టేశ్వర విశ్వవిద్యాలయం వారి 
పిహెచ్‌.డి. పట్టాను సంపాదించినారు. ఈ సిద్ధాంతవ్యాసం 1982లో (గ్రంథంగా 
ఆవతరించింది. ఏడు (ప్రకరణాలుగా పరుచుకున్న ఈ సిద్ధాంత వ్యాసంలో 
జాషువా పద్య కృతులు, కావ్య ఖండికలు, ఖండ కావ్యాలు, లఘు కావ్యాలు అనే 
అధ్యాయాలలో శ్రీ చౌదరిగారు జాషువ మహిత వ్యక్తిత్వాన్ని చక్కగా 
విశ్లేషించి వివరించడానికి సవల (ప్రయత్నం చేసినారు. అన్ని (ప్రకరణాలలోనూ 
శ్రీ చౌదరిగారు తత్తా న్వేషణతత్పరులుగా, సాహిత్యవివేచనాదతులుగా, సత్యగవే 
షణాభిలామలుగా దర్శనమిస్తారు. జామువ కవి జీవిత విశేషాలను కూడా పొందు 
పరచి ఆ మహాకవి మహనీయ వ్యక్తిత్వాన్ని చిత్రించి థామవా కవిత్వ తత్త్వావ 
బోధకు చక్క-న్ని అవతారికను నిర్మించినారు. ఈ సిద్దాంతవ్యాసంలో శ్రీ చౌదరి 
గారు అవలంబించిన శైలి సరళం. పండితులకే కాకుండా భాషాభిమానుల కంద 
రికీ జాషువ కవితా తపస్సు పట్ట ఆసక్తినే అభిరుచినీ కలిగించగలుగుతుంది 
ఈ సిద్దాంత (గంథం. సమకాలిక సాహితీ (ప్రపంచాన్ని ఉఊరూత లూగించిన 
ఒక మహాకవి సాహిత్య వ్య క్రిత్వాలను ఆర్ధ్రమనస్కతతో పరిశోధనా (ప్రమా 
ణాలకు క్షతి కలుగకుండా నిర్వహించి చరితార్లులైనారు భీ చౌదరిగారు. 

శ్రీ అనుమాండ్ల భూమయ్యగారు 1980లో కాకతీయ విశ్వవిద్యాలయంలో 
“నాయని సుబ్బారావు కృతులు_ పరిశీలన” అనే విషయాన్ని గూర్చి పరిశోధన 
చేసి సిద్దాంతవ్యాసాన్ని సమర్పించి పి హెచ్‌ డి. పట్టాను అందుకున్నా క్ల 
1981లో ము[దణ పొందింది ఈ వ్యాసం. డా॥ భూమయ్యగారు నాయని 
సుబ్బారావుగారిని ఉత్తమ భావకవిగానే దర్శించినారు. కనుకనే ఆ |గ్రంథారం 
భంలో నాయనివారి జీవిత విశేషాలను వివరించిన తరువాత “(పణయవాహాని” 


ఇ ta 





భావకవిత్వము-పరిశోధన 129 


అన్న శీర్షిక కింద భావకవితోద్యమ |ప్రాదుర్భావ స్వరూప స్వభావ వికాసాలను 
గూర్చి రేఖామ్మాతంగా వివరించినారు. ఏడు అధ్యాయాలుగా వి స్తరిల్లిన ఈ 
సిద్దాంత వ్యాసంలో నాయని వారి రచనలన్నిటిని పేర్కొని, వాటిలోని 
వైశిష్ట్యాన్ని, కవితాతత్త్వాన్ని విశదీకరించినారు డా॥ భూమయ్యగారు నాయని 
సుబ్బారావు గారితో (ప్రత్యక్షంగా సంభోషించి,, అనేకవిషయాంను సేకరించి 
వాటిని అనుబంధంలో చ్చేర్చిచూపడం ఒక విశేషం సుబ్బారావుగారి కవితాత్మను 
మరింత సన్నిహితంగా సంతర్శించాలనే ఆకాంక్షతో డా॥ భూమయ్యగారు 
నాయనివారి సన్నిహితులను ఎందరినో కలిసికొని వారు వెలిబుచ్చిన అభి 
(ప్రాయాలను కూడా ఈ సిద్ధాంత వ్యాసంలో అనుబంధాలుగా చేర్చడంవల్ల 
ఎంతో (పయోజనం సమకూరిందని చెప్పవచ్చు. (పణయ కవితాతత్వాన్ని 
అందులోనూ కులపాలికా (పణయతత్వాన్ని కవితాత్మకంగా (పదర్శించిన 
నాయని సుబ్బారావు సాహిత్య సందర్శనం చాలా ఆర్ద్రంగా డా॥ భూమయ్య 
గారు నిర్వహించినార నడంలో సందేహం ఉండవలసిన పనిలేదు. సిద్ధాంత 
వ్యాసం పండితులకే కాదు-అందరికీ పఠసీయమే అన్న అభిప్రాయం కలుగు 
తుంది ఈ (గంథం చదివిన తర్వాత. దీనికి కారణం ఇందులోని భాష, విషయ 
విన్యాసం, 


భావకవితావిపోయసంలో ధృవతారలుగా వెలిగిన కవుల కృతులను 
గూర్చి పరిశోధన జరిగింది. ఆయితే (ప్మకియాపరంగా కాకుండా ఆయా కవుల 
ఆయా కావ్యాల అధ్యయనం వరకే పరిమితమయి పోవడంచేత ఈ పరిశోధనా 
ఫలితాంశాలు కూడా పరిమితంగానే ఉన్నవి. 1979 నుంచి 1988 సంవత్సరా 
లలో భావకవులను గూర్చి, వారి (గ్రంథాలను గూర్చి విశ్వవిద్యాలయాలలో 
పిహెచ్‌.డి,, ఎం.ఫిల్‌. డి[(గీల కోసం పరిశోధకులు చక్కని కషి చేసినారు. 
నాకు వాటిని చూసే అవకాశం ఇప్పట్లో లేదు. కనుక దిజ్మా(త్రంగా సూచన 


1978 లో శ్రీ గుడిమెళ్ళ భావనారాయణాచార్యులు గారు "బ్థమ్రవ 
కృతులు-సం [పదాయం-నవ్యత' అనే అంశంమీద ఆంధ విశ్వవిద్యాలయంలో 


1V-9 


న 


180 ఇరీవెంటి' వ్యాసోలు 


పరిశోధన చేసి సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించగా, 1030లో శ్రీ మైనేని 
శేషగిరిరావు గారు “శామవ విరదౌసి.సమ(గ పరిశీలని అనే విషయంపైన 
పరిశోధనచేసి నాగార్జున విశ్వవిద్యాలయానికి సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించి 
నారు. ల | 


1978 లో శ్రీ చిరా రఘుపతిరెడ్డి గారు “తెలుగులో స్మృతికావ్యాలు' 
అన్న అంశాన్ని తీసికొని సీద్ధాంతవ్యాసాన్ని రచించి ఉస్మానియా విశ్వవిద్యా 
లయానికి సమర్పించినారు. 


1979 లో మిట్టపల్లి పమీలగారు “సందేశ కావ్యాలు పిశ్వనాథ నవ్యత' 
అనే అంశాన్ని, శ్రీ భాగవతుల శ్రీనివాస సు[బహ్మణ్యసాయి “విశ్వనాథ దేశ 
భక్తి కవిత్వం” అన్న ఆంశాన్ని పరిశోధించి సిద్ధాంత వ్యాసాలను రచించి 
అనంతపురం పి.జి. సెంటరుకు సమర్వించినారు. 1980 లో సి, హెచ్‌, సుశీ 
లమ్మ గారు “కిన్నెరసాని పాటలు _ సమీక్ష అనే అంకాన్ని ఉద్దేశించి నాగార్జున 
విశ్వ విద్యాలయానికి సిద్ధాంత వ్యాసాన్ని అందజేసినారు. . 


1979లో థ్రీ జి. చెన్న కేశవులు నాయుడు గారు 'సౌందరనందము ' 
ఒక పరిశీలని అనే విషయంపై పరిశోధన చేసి థీ వేంక టేశ్వర విశ్వవిద్యాల 
యానికి సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించినారు. వి. (ప్రభావతిగారు “కాటూరివారి 
కవితాత్మ'ను గూర్చి పరిశోధించి సిద్ధాంత వ్యాసాన్ని నాగార్జున విశ్వవిద్యాల 
యానికి సమర్పించినారు. ఉస్మానియావిశ్వ విద్యాలయంలో పరిశోధనకు టి. వర 
లక్ష్మిగారు 1960లో “'సౌందరనందము - పింగళి, కాటూరి అన్న 'అంకాన్ని 
ఎన్నుకున్నారు. 


“జంధ్యాల పాపయ్యశాన్ర్రీ రచనలు - సమ్మగ పరిశీలని అనే అంశంపె 
పరిశోధన చేసి 1980లో థీ దీక్షితుల సత్య వేంకట సు[బహ్మణ్యం బనారసు 
హిందూ విశ పవిద్యాలయా నికి సిద్ధాంత వ్యాసాని ఇ అందించినారు. 


నండూరి వారి “ఎంకి పాటలు' గూర్చి శ్రీ ఎస్‌. రాంబాబు నాగార్జున 
విశ్వ విద్యాలయంలో 1981తో పరిశోధన చేసినారు, 


బ్‌. 





భావకవిత్వము-పరిశోధన 181 


“రాయప్రోలు జీవితం - సాహిక్యం' అన్న అంశంపె 1981లో సీకాల 
రంగ మణిగారు కృషి చేసి ఒక పరిశోధనా వ్యాసాన్ని కాకతీయ విశ్వవిద్యాల 
యానికి సమర్పించగా, శ్రీమతి ఎం. లావణ్య. సర స్వతిగారు 1988లో 'రాయ 
(6 (ప్రోలువారి రచనల పరిశీలన - త శ్ర్వవివేచని (అన్న విషయంపై సిద్ధాంత 

వ్యాసాన్ని రచించి హైదరాబాదు కేంద్ర విశ్వవవ్యాలయానికి సమర్చించిగారు. 


1982 లో “వేదుళీవారి ,దీపావళి _ ఒక పరిశీలన అనే అంశంపైన 
పి. వసుంధరాదేవిగారు హైదరాబాదు కేంద్ర విశ్వవిద్యాలయంలో పరిశోధన 
చేసి సి ద్దాంత వ్యాసాన్ని “కచించినారు. 


యథా లభ్యమైన పాష గ్రని ఆధారంగా చేసుకుని భావ కవిత్యంపై ఆ జరి 
గిన పరిశోధనల తీరు తెన్నులనూ భావ కవుల రచనలపై జరిగిన పరిశీల 
నాత్మక కృషినీ రేఖామా(తంగా వివరించడానికి ఈ shee, నేను' )' (పయత్నం 
చేసినాను.* 


ల షు 


* _ఆం[ధ(పదేశ్‌ సాహిత్య అకాడమీ వారి “తెలుగులో పరిశోధన'లో (ప్రచు 
రితం, ముద్రణ a ఆగస్టు 1988. . 





'శిలి, లా&ొగృహ దహనం 


వ్యాసకృత మహాభారతం ఇతిహాసం. నన్నయ ఆ మహాఖారతేతిహాసాన్నీ 
కావ్యంగా మలచి తెలుగు [పాలకు శ&ందించినాడు. భారతం బహు కథా కల్లోలిని. 
నన్నయ “థా [ప్రారంభ"'మని భారతకథ శౌనకాది మహామునులకు ' విని 
పించిన రౌమ హర్షణి “పుణ్యకథాకథనదక్షుడని' నమ్మి ఉండటంచేతనే నన్నయ 
మహాభారతాన్ని “(ప్రసన్న కథా' కావ్యంగా రూపొందించినాడు. 


కథా కథనం కావ్యంలో కొన్ని విశిష్ట లక్షణాలను సంతరించుకొంటుంది, 
విన్నంత, చదివినంత మాతం చేతనే కథలోని వివిధాంశాలూ రమణీయార్భాలతో 
అవగతం కావలె. వింటున్న కొద్దీ ఉత్కంఠ పెరుగుతూ ఉండాలె. (శ్రవణ 
'పేయమైన శబ్దజాలం, అన్వయ కాఠిన్యంలేని వాక్యరచనా విన్యాసం కథాకథ 
నానికి అత్యంతావళ్యకములై న వాహికలు, ఏవైనా అవాంతర కథలో, ఉపకథలో 
తారసిల్లితే అవి (ప్రధాన కథతో సంబంధాన్ని తెంచుకోకుండా, (యోజనం లేని 
సందర్భాలలో విడిచిపుచ్చుతూ విన్నంకలోనే వాని తత్వం స్ఫురణకు రావడం 
(పసన్న కథాకథనం అనిపించుకుంటుంది. ఇలాంటి ప్రసన్న pa కలితమైన 
కావ్యమే ఆంధ మహాభారతం. 


కథా (ప్రసన్నత ఆత్మగ తంగా ఉన్నప్పుడు రసానికీ, భావానికీ ఉపస్కా 
రకంగా ఉండి అర్థయు క్తికి ప్రతీకగా నిలుస్తుంది. శరీర గతమైనప్పుడు (శవణ 
సుందరమైన. శబ్దాంకు సంకేతాలుగా నిలిచి అక్షరరమ్యతను గుబాళిస్తుంది, 
నన్నయ కథా కథనం “లోనారసిని వాళ్ళకు ఆయన ఎంత మెలకువతో కథా 
నిర్మాణాన్ని చేసినాడో తెలుస్తుంది. 


జ. 


ఏదై నా ఓక కావ్యం లోకానికి విజ్ఞానాన్ని, ఆనందాన్నీ ప్రసాదించగ లగా 
లంటే అందులో చక్కని కథ ఉండాలె మంచి పదజాలం ఉండాలె. కావ్యం 
చచువుకున్న తరువాత కొన్ని సూక్తులు సహ్ఫాదయుల మనఃకుహరాల్లో (పతి 





కోక్షాగ్భవా దహనం -1ేలితి 


ధ్వనిస్తూ ఉండాలె. ఈ మూడు గుణాలు తన మహాభారత కావ్యంల్లో నిశ్నీప్తమై 
ఉన్నాయని నన్నయ మహాక్రావ్య లక్షణాన్ని భంగ్యంత్రరంగా చెప్పినాడి మో! 
'స్తారమతి౨ గవీర్మదులు' అన్న పద్యంలో “(ప్రసన్న కథా కల్తిక్లార్థ యు క్షి 
*ఆకర రమ్యత”, 'నానారుచిరాార్థ స్తూ క్షి .నిధిత్వం నన్నయ ఖ్రాస్టిన క్లం[ధ 
మహాభారథంలోనే కొద్దు-అన్ని మంచి కావ్యాలలో నూ ఉండ వలసినవే. 


నన్నయ ఈ .విక్రీంగా జడి కావ్య (ప్రభేతగా కావ్యరచనా మార్గదర్శక 
సూకాలను అందించి నేటికిని ఆదర్శ కవితామూ ర్తిగా నిలిచినాడు. 


'నన్నయ (వ్రాసిన మహాభారతం అరణ్యపర్వంలో కొంత సాగి ఆగి 
పోయింది. కాని ఈ రెండున్నర పర్వాలలోనే నన్నయ బహుకథలను అందించి 
నాడు. వాటిలో కొన్ని [పధాన కథకు సంబంధించినది. మరికొన్ని అవాంత 
రంగా చెప్పినవి. 


లాశాగృహదహన వృతాంతం (పధానకథకు సంబంధించినది. నన్నయ్య 
ఈ ఘట్టాన్ని తాను భారతకథా రచనకు పూర్వం వేసికొన్న పర్వానుుకమణికలో 
“కూడా చేర్చుకున్నాడు. శస్తాస్త్రవిద్యల్లో ఆరితేరిన పాండవులు తొలిసారి 
ఎఉడవులవాలై కులగో[తగోపనం చేసుకుని భికాటనం చేస్తూ (బతకవలసిన 
దుర్దశ ఈ లాక్షాగ్భహదపహనంతోనే (పారంభమవుతుంది. పాండవులు తమ 
ఓర్మినీ, బగిమినీ పరీక్షించుకొనే అవకాశం కూడా ఈ ఘట్టంవల్లనే లభిస్తుంది. 
'హిడింబీ ఖీముల వివాహం, ఘటోత్కచు జననం, ఏకచ[కపురంలో అజ్ఞాత 
వాసం, వ్యాస సందర్శనం, (దౌపది వివాహం ఇత్యాది విషయాలకిది తొలిమెట్టు. 


లాశాగృహదహన వృత్తాంతం నన్న యభార తంలో ఉన్న తీరు ఇది : 


యుధిష్టిరునికి యౌవరాజ్యాభి షేకంవల్ల దుర్యోధనుని మనస్సు ఈర్చ్యా 
పంకిలమైపోయింది. అసూయాదావానలం ఆతని ఆలోచనను చుట్టుముట్టింది. 
కర్ణ శకుని దుళ్ళాసనులతో తన అసహన భావాన్ని వెడలగక్కుకున్నాడ్రు. 
ఇప్పడు సౌబలుని ఆప్తమం|త్రి కణికుడనేవాడు దుర్యోధనునికి కొంత రాజనీతిని 
.గరపుత్తాడు. (ప్రభువు తన అధికారాన్ని నిరాటంకంగా కొనసాగించుకోవడానికి 
శతువులపట్ట. వ్యవహరించవలసిన పద్ధతులను గూర్చి. చాలా పదిలమైన సూచనలు 


184 క ఇరివెంటి . వ్యాసాలు 


చేస్తాడు కణికుడు. పాండవులు శ _క్రీమంతులు, బుద్ధిమంతులు, '(పజారంజకులు 
“కావడంచేత వాళ్ళు హ స్తినాపురంలో ఉంటే (ప్రజల్లో మరింత పలుకుబడిని సంపా 
దించుకొంటారు. దుర్యోధనునికి రాజ్యా ర్లత లేకుండాపోతుంది. తనకు అపకారం 
కలిగించేవారిని ఏ విధంగానైనా హతమారిస్తేనే తప్ప అధికారం నిలువదు. 
మాయోపాయంతో పాండవులను దూరంగా పంపి" మట్టు పెట్టడంలోనే రాజనీతి 
కౌళలం ఉందని కణికుడు మర్యోధనుని మనస్సులో తీ(వ్రమైన ఆందోళననూ, 
పాండవ వినాశ పథకాన్నీ నాటుతోడు. దుర్యోధనుడు తన మనో వైకల్యాన్ని 
తండ్రికి తెలిపి, కుంతీ సహితంగా పాండవులను వారణావత నగరానికి పంపే 
ఏర్పాటు చేస్తాడు. వారణావత నగరం సకల సౌందర్యాలకూ నిఖిల సంపద లకూ 
నిత్యపభాలకూ ఆలవాలమని, పాండవులు అక్క.డ ఉండటం (శ్రేయస్కరమని 
ధృతరామ్ట్రన్ని నమ్మిస్తాడు. ధర్మరాజాదులు పశుపతి. నివాసమయిన ఆ 
వారణావత నగరానికి ఎయలుదేరుణారు. తాను పన్నిన కుట ఫలిస్తుందనే 
నమ్మకముతో దుర్యోధనుడు పురోచనుడనే ఆంతరంగికుజ్జి పిలిచి రహస్యంగా 
వారణావత నగరంలో లక్కతో ఒక (పసాదాన్ని నిర్మించి పాండవులందులో 
“(ప్రవేశించిన కొన్ని నాళ్ళకు దానికి నిప్పంటించి వాళ్ళను ఆ మోసపుటింటిలో 
సజీవదహనం చేయమని చెప్పినాడు. అయితే హ స్తినాపురంలోని (బాహ్మణ 
క్షత్రియుల కనేకులకు ఉండిఉండి పాండవులు నగ రం విడిచిపోవడం ఆశ్చర్యాన్ని 
కలిగిస్తుంది. వాళ్ళకు దుఃఖం కూడా కలుగుతుంది. ఇందులో ఏదో మోసం 
ఉందనే అనుమానం కూడా వాళ్ళకు కలుగుతుంది. పలువురు వాళ్ళను అను 
సరించినారు. ధర్మరాజు “మేము తిరిగివత్తుమ”ని వాళ్ళకు నచ్చజెప్పినాడు. 
వీడ్కోలు చెప్పిన విదురుడు మా(త్రం_ 


"ఎల్ల కార్యగతుల నెరుగుదురై నను 
నెరుగ జెప్పవలయు నెరిగినంత 
పనియు లేక మిమ్ము బాపిన కురుపతి 
హితుడ వోలె మీద నెగ్గే సేయు,” 


“కావున మీరలేమరక విషాగ్నులవలన అ|ప్రమాదులరై ఎలుక గలిగియుండునది” 
'అని తనతో చెప్పినట్టు ధర్మజుడు కుంతికి తెలియచేస్తాడు. వారణావతంలోని 
జనం పాండవుల ఆగమనానికి ఎంతో సంతోషిస్తారు. నిండు మనస్సుతో 


. శం 


అపా దహనం 185 


i స్వాగతం పల్కుతారు. కొంతకాలం ఆ, నగ రంలో గడిచిన తర్వాత పురోచనుడు 


తాను నిర్మించిన చతుక్ళాలలో నివసించవలసిందిగా పాండవులను. కోరుతాడు. 
ధర్మరాజు ఆ భవనాన్ని చూసి చాలా సంతోషిస్తాడు. మంచి .ముహూ ర్రంలో 
అందులోకి (ప్రవేశిస్తాడు. అయితే “పరాభిప్రాయ మాయోపాయ (ప్రయోగ 


.విదుండైన ధర్మతనయుండు” ఈ ఇంటి గోడలు అక్కవని_ అది మాయా 


గృహమ్‌ని (గ్రహించి భీమునికి తెలియజేస్తాడు. ఈ ఇంట్లో అగ్నిభయం ఉందని 
నెమ్మదిగా ఉండవలసిన అవకాశం లేదని తెలియజేస్తాడు. భీముడు - “మోసపు 


_ కొంపలో ఉండడంకంటే ఈ కొంపను ఆ పురోచనున్ని కాల్చి వెళ్ళవచ్చు" 


నంటాడు. అప్పుడు ధర్మరాజు “మనకు ఈ సంగతి తెలిసినా తెలియనట్లుగా 
గూఢమతితో నుండి అవసర మైనప్పుడు తగిన చర్య తీసుకుందాం” అని 
సమాధానపరచి అ(ప్రమత్త తతలో ఉంటాడు. 


హ స్తినాపురంలో విదురుడు దుర్యోధనుని దుస్తంగ్రాన్ని తెలుసుకుని ఆతి 
కుశలుడు విశ్వాసపా[తుడు అయినటువంటి ఖనకుడనే సే సేవకున్ని పంపించి లక్క 
ఇంటిగుట్టు తెలియజేసి, నిప్పు పెట్టినప్పుడు ఆ ఇంటినుండి తప్పించుకుపో యేందుకు 
ఒక బిలం సిద్ధం చేయమన్నాడు. ధర్మజ భీములు ఆ బిలం సంగతి తెల్సుకుని 
కడుజా(గ త్తతో ఉన్నారు. పురోచనుడు పాండవుల చర్యలను గమనించి తనకు 
చెప్పాలని ఒక నిషాద స్త్రీని లక్క ఇంటి(ప్రక్కనే యుంచినాడు, దానికి 


'ఖిదుగురు కొడుకులు. అది కుంతికి సేవ చేస్తున్నట్లు నటిస్తూ వురోచనునికి 


వార్తలు చేరవేసేది 


పుర్ణోచనుడు ఆలక్కఇంటికి కృష్ణపక్ష చతుర్దశినాడు నిప్పంటిస్తాడని 
ఖనకుని వలన తెల్సుకుని, పాండవులు కూడా సంసిద్ధులుగా ఉన్నారు. కుంతి 
(బాహ్మణ సంతర్పణలు జరిపిస్తూ ఉన్నది. నిషాద శ్రీ అనాడు తన అయిదుగురు 
కొడుకులతో తప్పతాగి ని(దిస్తూ ఉన్నది. ఇంతలో పురోచనుడు అద్దమరేయి 
లేచి లక్కఇంటికి నిప్పుపె ట్టేలోపల భీముడు లేచి పురోచనుడు నిద్రిస్తున్న గదికి 
నిప్పు పెట్టినాడు. తన అన్న దమ్ములనూ తల్లినీ బిలమార్గములో (ప్రవేళ పెట్టి క్క 


ఇల్లు పూ_రిగా కాలిపోయేవరకు. వేచియుండి, తాను కూడా అధే మార్గం గుండా; 
"వెళ్ళిపోయినాడు. పురోచనుడు బుగ్గి అయినాడు, నిషాద శ్రీ-తన ఐదుగురు 


కొడుకులతో కాలిపోయినది. తల్లితోనూ అన్న దమ్ములతోనూ శేమంగా బయట 


186 ఇరివెంటి వ్యాసోలు 


పడిన భీముడు ఖనకునికి తన సమాచారాన్ని తెలియజేసినాడు. సత్యనిరతులూ 
ధర్మమూర్తులూ ఆయిన పాండవులకు ఎగ్గుచేసీన ధృతరొష్ట్రజాధములు లక్క 
"ఇంటే వలెనే దవానమై పోతోరని లవ్షాగ్భహే దహనం నూలిస్తున్నదని నన్నయ 
ఒక శ కళ్ళనే మాట "అన్నా డిక్కడ, - 


గ! 


అటుదుగురు కొడుకులతో ఒక శ్రీ అగ్గిలో బుగ్గి అయిన సంగతి 
ప్రొద్దున్నే పౌరులు తెలిసికొని కుంతీ యుతులై న పోండవులే “ననిపోయిరని దుర 
పిల్లీరి, విదురుడు పంపిన థినకుడు బూడిద కీసివేయువానీవలె నటిస్తూ తాను 
జేస్‌న బిలద్వారాన్ని కప్పివేసి, ఒక నిషాద కాంత ఐదుగురు కొడుకులతో కాలి 
పోయిన సంగతి తె కొని, పాండవుల కుళలగమనాన్ని విదురునికి తెల్పినాడు. 
వానికి, ఒక్క విదురునికి తప్ప పహాస్తినలోని వారందరికినీ పాండవులు 
పంచత్వము నొందినారని (భమ కల్లినవ. ఆల అరచీనట్టు ఆరేచీనాడట ధృత 
రాష్ట్రడు, గాంధారీ మున్నగు రాజకాంతల ఆ(కందనలు ఒక్క పెట్టున మిన్ను 
ముట్టిశవి. ధృతరాష్ట్ర్రడూ, కొడుకులూ కుంతి పరలోక (క్రియలు నిర్వ ర్లించి 
నారు; పాండవుల కుశల స్ధికి విదురునికి తెలుసు. కాని తెలియనట్టుగా మిన్న 


కుండి అందరివలనే తానునూ శోకాన్ని [వకటించినాడు. దుర్యోధనునికి చాలా 
సంతోషం కలిగింది. కాని ఈ తాశ్షాగృహ దహనకాండలో పురోచనుడు అంత 
రించడం దుర్యోధనునికి కొంత బాధ కల్లించినది. 


- నిజానికి ఈ లామా గృహ దహనోదంతం ఒక కథ కాదు. ఒక పెద్ద 


కథలోని చిన్న ఘట్టం. నన్నయ ఈ ఘట్టాన్ని చి(తీకరించడంలో తాను ' 


పేర్కొన్న కావ్యగుణాలు “(ప్రసన్న కథా కలితార్థ యు క్తి”, “అక్షర రమ్యత”, 
“నానారుచిరార్హ్మ సూక్తినిధిత్వం” ఈ ఘట్టమంతా పరచుకొని యున్నవి, దుర్యో 
ధనునికి పాండవుల పట్ట ఈర్ష్యా ద్వేషాలు కలగడం, వాళ్ళను హతమార్చజానికి 
సంకల్పించడం, ఆ సంకల్పానికి అనుగుణమైన [పయత్నం చేయడం, ఆదు[ష్ప 
"యత్నం జాడలు తెల్సుకొని విదురుడు చేసిన ఉపాయం, పాండవుల అప్రమత్తత, 
'లక్కఇల్లు కాలిపోవడం, పాండవులు కుశ లముగా 'తప్పించుకుపోవడం, "తమ 
దుళ్చర్య ఫలించిందని దుర్యోధనాదులు :(భమసిపోవడం లాంటి సన్ని వే! 


"ఉత్క_ంఠొసహితములై కథా కథనానికి చక్కని తీరుతెన్నులను తీర్చివెడ్దినవి.. శ: 


ఈ ఘట్టం ఒక నాటకంగా రూపుదిద్దుకొన్న ది. నాటకంలోని ఆరంభాద్య వస్థతను 
అర్థ ద్రకృతులను కథాళుట్టాలలో సమన్వయించి వివరించుటకు .వీలున సద్‌... 


aX 


శ 


లోకుగ్భపా దపోనం $87 
ఆరంభాద శ్రివస్థలు 


1 పాండవులు తల్లితో కలిసీ వారణావకానికి వెళ్ళిపోవడం- ఇది 
కార్యారంభం.. ణ్‌! శ 


ల్ల, పురోచనుడు వారణావతంలోని లాక్షాగ్భపహం నిర్మించి దానిలో: 


నివసించడానికి ధర్మరాజాదులను తహ నైంకం యత్నం. 


8. పాండవులు లక్క ఇంటిలో (ప్రవేశించడం వాళ్ళ సజీవ 
దహనానికి కారణమవుతుందని పాఠకుడు ఉత్కంఠ _ చెందుతాడు. కాని 
విదురుడు చేసిన .ఉపాయంవల్ల పాండవులకు సంరక్ష కలుగవచ్చుననే ఆక 
జనిస్తుంది. ఇదే (ప్రాప్త్యాశ. “ఉపాయాపాయ శంకాభ్యాం (ప్రాస్త్యాళాప్రా వీ 
సంభ వః.” జ 

4 _ ఖనకుడు లక్క ఇంటి నుండి తప్పించుకొని పోవడానికి బిలం 
(తవ్వి పెట్టడం నియతా ప్రి. లక్క ఇల్లు కాలిపోయినా పాండవులు (పాణాలకో 
తప్పించుకు పోగలర నే నిశ్చయం పాఠకునికి కలుగుతుంది. 

5. ఇక ఫలాగమం. ఇది మనక్తు తెలుసు. పాండవులకు .ఆనుకూలం 
“గాను, దుర్యోధనునికి (పతికూలంగానూ సంభవించింది. సాధువైన పాఠకునికి 
ఎంతో సంతోషం కలుగుతుంది. 


లాక్షాగృహ దహనం దుర్యోధనుని దుర్వ్భృ తికి . (పతీక, ఇది ఒక 
దుష్టుడు పన్నిన కుట. ఈ దుష్ట నాటకంలో అర్ధ |ప్రకృతులను ఇలా వివరించ 
డానికి వీలున్నది i 

1. "ఈ నాటకంలోని నాయకుడు దుర్యోధనుడు. ధీరోద్ధతుడు, 


2, పాండవులు (పజారంజనాన్ని అనుభవించకుండా వాళ్ళను వార్దా 
వతానికి పంపించాలనే దుర్యోధనుని సంకల్పం దీనికి బీజము. 

8. ధృతరాష్ట్రుడు వారణావత నగర (పళ సిని ఉగ్గడించి పాండవులను 
అక్కడ కొంతకాలం ఉండాలని కోరటం బిందువు. 


:188 ఇరివెంటి వ్యాసాలు 


4. లక్కఇల్లు కట్టి దానిలో పాండవులను దింపి దానికి నిప్పు పెట్టడానికి 
దుర్యోధనునిచే నియమితుడై న పురోచనుడు పతాక నాయకుడు. 


5. పురోచనుడు నియమించిన నిషాద శ్రీ ప్రకరి. దీనికి ఐదుగురు 
కొడుకులు. క జే 


6. లక్క ఇంటికి పురోచనునికి మారుగా భీముడే అగ్నిని ఉసికొల్పడం 
కార్యం. ఇది దుక్యోధనునీ పథకానికి విరుద్ధం. కార్యం బీజానుగుణంగా లేదు. 
-.ఇతిహాసమయిన మహాభారత విషయంలో టంట నియమం చెల్లదు... 

"ఈ లక్షాగృహ దహన ఘట్టంలో కణికుని రాజనీతి సూక్తులు, 'రుచిరార్థ 
సూక్తులను, వారణావత నగర లక్షాగృహదర్శనం అక్షర రమ్యతకు, విదురుని 
వని (పధానములై న వాక్కులు ధర్మజ భీముల సంభాషణం కథాకథన కౌళ 
లానికి నిదర్శనాలుగా పేర్కొనవచ్చును. పాండవులకూ దుర్యోధనునికి విదురు 
నికీ కురువృద్దులకు నన్నయ (పయోగించిన విశేషణాలు వారి చి త్తవృత్తులను 

0 వావీ సైనా 
' వ్యంజిస్తున్న వి, వ తత్తర 
ఈ చిన్న మట్టంలోనే పాండవుల ధర్మ ప్రవర్తన హస్తినాపుర (పజ 
లకూ, వారణావత |పజలకు ఆదరణీయమైనదన్న . భావం డ్యోతక మవుతున్నది. 
లక్క. ఇల్లు కాలిన చే దుర్యోధనాదులు బంధు సువృజన సమేతంగా నాశనమె 
౧ ౧ జ ee 
పోతారనే ఆర్షవాక్కు. ఈ ఘట్టంలో మనకు వినిపిస్తుంది. 


లాశాగృహద హన వృత్తాంతం పరిమాణంలో ఒక కిటికీ లాంటిది. దీని 
ద్వారా మనం మహాభారత కథా విశేషాన్ని, మహాభారతం పా(తలనూ దిజ్మా 
(తంగా దర్శించుకో వచ్చు. ఇంచుమించు మహాభారతంలోని మూల కథకు 
సంబంధించిన ఉపకథలూ, ఘట్టాలూ ఈ లశాగ్భవహద హనోదంతం వల్లనే 
“లో నారసి” పరిశీలించిన వాళ్ళకు ఎన్నో లోతులు కన్పిస్తాయి. పూవును 
చూసి అది పూచిన మొక్కను మనము ఊహించుకోగ లిగినక్లే నన్నయ మహా 


"భారతంలోని కథాఘట్టాలు మూలస్వరూపాన్ని, రహస్యాన్ని వ్యంజిస్తూంటాహ్యాజ్షి 





* “నన్నయ  (ప్రసన్నకథ - లోతులు’. అనే [(గంథంలో. (ప్రచురితం, 
ముద్రణ 1984. ం 





24, తెలుగులో కావ్య పబంధ ధోరణులు 


నన్నయభట్టు మన తెలుగు భాషలో మొట్టమొదటి కవి, ఆయన 
పదకొండవ శతాబ్దంలో, ₹తూర్చు చాళుక్యులు తెలుగు “దేశాన్ని పరిఫాలిస్తున్న 
రోజుల్లో POE అంతకంటే పూర్వం తెలుగులో కావ్యరచనా పద్ధతులు 
లేనేలేవని కచ్చితంగా చెప్పడానికి వీలులేదు, ఛందోబద్ధమైన రచనలూ, కనే 
రచనలూ మనకు నన్నయ్య కంటే పూర్వం ఐదారు వందల ఏండ్లనుంచే 
(ప్రచారంలో ఉన్నాయని శాసనాలద్వారా తెలుస్తున్న ది. అయితే కావ్యరూపంలో 
ఏ రచనా లభ్యం కాకపోవడం వల్ల నన్నయ (వ్రాసిన రెండున్నర పర్వాల 
మహాభారతమే మొట్టమొదటి తెలుగు కావ్యమనీ ఆయనే ఆదికవి అనీ మనం 
నమ్మ వలసి ఉన్నది. నన్నయ మహాభారత ఇతివృత్తాన్ని బట్టి ఇతిహాసం అని 
పించుకుంటుంది. ఆయన తరువాత రెండు వందల ఏండ్లకు తిక్కన సోమయాజి, 
ఎ్యార్మాపెగడ భారతాన్ని పూర్తిచేసినారు. ఈ లోగా తెలుగులో రామాయణమనే 
“ఇతిహాసం కూడా వెలుగులోకి వచ్చింది. 


ఇలా సంస్కృతంలో (పసిద్ధమైన రెండు ఇతిహాసాలూ తెలుగులోకి 
వచ్చిన తరువాత పురాణాలను కూడా తెలుగు కవులు తెనిగించడానికి పూను 
కున్నారు. 


పురాణేతిహాసాలు ఒక విధంగా కావ్యాలే. అయితే వీటి తరువాత తెలుగులో 
వెలసిన కావ్యాలకూ వీటికీ చెప్పుకో తగిన భేదముంది. 


వెయ్యేండ్ల తెలుగుకవిత్వానికి తొలుదొ ల్ల ఇతివృత్తాన్ని అందించింది 
సంస్కృత సాహిత్యమే. తొలినాటి తెలుగు కవులందరూ ,సంస్కృతంల్లోనూ 
తెలుగులోనూ పాండిత్యాన్ని సంపాదించి కవిత్వం చెప్పగలిగిన | ప్రతిభావంతులు. ఈ: +, 
సంస్కృత భావలోని నుడికారం తీరునూ, తెలుగులోని నుడికారం తీరునూ 
చక్కగా తెలుసుకోగలిగిన పరిశీలనాదక్షులు. 


140 ఇరివెంటి వ్యాసాలు 


ఇప్పుడు చాలామంది తెలుగులో పురాణేతిహాసాలు వచ్చిన కాలాన్ని 
అనువాదం ఘ్లుగమని , అంటున్నారు. నిజానికి అవి అనువాదాలు కావు. అను 
“వాదం. అనే శబ్దానికి న్‌మళ్ళీ అనథం” అని అర్థం. ఆవే చిలుకపలికినట్టుగా 
పలకడం కనుకనే [ప్రాచీనాం[ధ కవులు అనువాదీం అనేమాట ఎక్కడా ఉపయో 
గించినట్టు కనపడదు. ,“తెనిగించుట, తెనుగు సేయుట, ఆం|ధ్రీకరించుట” వంటి 
మాటలనే వాడుకున్నారు. అంటే అవి భాషాంతరీకరణా లన్నమాట. భాషాంతరీ 
'కరణం వేరు, అనువాదం వేరు. అయితే, ఇప్పుడు అనువాదం అనే మాటకు 


భ్రాషాంతరీకరణం అనే అర్థం (ప్రచారంలో ఉన్నమాట నిజమే అది వేరేవిషయం, ' 


ఈ సంగతిని తెలుసుకున్న (పాచీనాం(ధ్ర కవులు సంస్కృత గ ంథాలను తెలుగు 
కేస్తున్న ప్పుడు ఉన్నడి ఉన్నట్టుగాకాక ఎన్నో మార్పులు చేసినారు. తాము 
ఆనవసరమనకున్న వాటిని తీసివేసినారు. తమకు తోచిన భావాలను చేర్చినారు. 
ఈ విధంగా సంస్కృత ంలోని పురాబేతిహాసాలు తెలుగులో చక గ్రాగొ కావ్యాలై నవి. 


పురాణేతిహాసాలలో మనకు కనిపించే మొదటిలక్షణం పరస్పర సంబంధం 
"లేని కథలు అనేకం ఉండటం. మూలకథ 'ఓకటి ఉన్నా దానికి సంబంధంలేని 
కథలూ, సంబంధం ఉన్న కథలూ ఉంటాయి. ఈ కథలు ముఖ్యంగా ధర్మాన్ని 
ఉపదేశించే ఉపాఖ్యానాలు. 


పురాణేతిహాసాలకు సంబంధించిన రెండవ లక్షణం శ బ్దంకంచే, శైలి 
“కంటే ఆర్థం, ఉపదేశం (ప్రధానమై ఉండటం. మూడవ Skane అలంకారాల 
(పమేయం అంతగా లేకుండా రచన సాగడం. నాల్గవ లక్షణం శృంగార హాస్య 
రసాలకు చెప్పుకోదగిన (పాముఖ్యం లేకపోవడం. ఐదవ ౯క్షణం కాంత, వీర, 
బీభత్స, అద్భుత రసాల సన్నివేశాలు ఎక్కువగా ఉండటం, ఆరవ లక్షణం 
ఇతివృ త్తంలోని పా(త్రలు దేవతలకూ, మానవులకూ, పజపః శ్యాదులకూ సంభం 
ధించి ఉండటం. ఏడవ లక్షణం వర్గనకందే కథాకథనానికే (పాధాన్యం 
ఉండటం. 


పురాణేతిహాసాలు తెలుగులో కావ్యాలుగానే అవతరించినా స్టూలదృష్టొళ్లో. 


వాటిని కావ్య (పబంధాల వరుసలో మన విమర్శకులు చేర్చలేదు. ఈ పురాణేతి 
'హాసాల తరువాత తెలుగులో వెలసిన కవిత్వంలో కొంచెం మార్పు కనిపిస్తుంది, 
పురాణేతిహాసాల ఇతివృత్తాల్లోంచి ఏదో ఒక కథను తీసుకుని ఒక కావ్యం రచించే 





తెలుగులో కావ్య (ప్రబంధ ధోరణులు 141 


పద్ధతి తెలుగులో (ప్రారంభమైంది. ఇంతకుముందు చెప్పిన వురాణేతిహాసోల 
లక్షణాల్లో కొన్ని మా(తమే కొద్దిపాటి క త్తిరింపులతో తెలుగు కావ్యాల్లో (ప్రవే 
శించినవి. ఈ కావ్యాలే కొంతకాలం తరువాత మరికొన్ని లక్షణాలను చేర్చుకొని 
(పబంధాలుగా రూపొందినవి. కావ్య (ప్రబంధాల పుట్టుకకు కారణభూతమైన 
సౌహిత్య సంపదలు పురాణేతిహాసాలే. అందుకే. పురాణేతిహాసాల తీరుతెన్నుల 
గురించి ఇంతగా వివరించఛ్ధవలసివచ్చింది. కావ్య[ప్రబంధకవులు పురాణేతివాసా 

లను చక్కగా చదువుకున్నవాళ్ళమనీ, అవి సకల ధర్మాలను బోధిస్తాయనీ, 
సకల విజ్ఞానభాండాగారాలనీ తమ కృతుల్లో వెల్లడించినారు. అయితే .పురాణేతి 
హాసాలంతటి విపులమైన పద్ధతిలో కావ్య(పబంధాల నిర్మాణం సాధ్యంకాదు. 
ఒకవేళ అయినా ఆది జనరంజకం కాదు. పురాణేతిహాసాలను తెలుగుచేసే పద్ధతికి 
జనాదరణం తగ్గిన రోజుల్లో అప్పటికే ఉబుసుపోకగా జనబాహుళ్యం చెప్పుకునే 
కథలన్నీ ఏకనాయక కావ్యాలుగా అవతరించినవి. ఏకనాయక కొవ్యం అంటే 
కథ అంతా ఒక్క పాతచుటే అల్లుకొనిపోవడం. ఈ విధంగా పురాణేతిహాసా 
ల్లోని రసవంతమైన ఘట్టాలను తీసుకుని కావ్యంగా, |ప్రబంధంగా రూపొందించా 
లనే అభిలాషకు అంకురార్పణ జరిగింది. సంస్కృతంలో ఒక్కడే నాయకుడుగా 
ఉన్న పహార్షనై షధాన్ని శ్రీనాథుడు తెనిగించినాడు. చక్కని మూర్చులతో, కూర్చు 
లతో హర్షుడు (వ్రాసిన నైషధాన్ని శ్రీనాథుడు శృంగారనైై షధమన్నాడు. ఏక 
నాయకంగా ఉన్న కావ్యాలు శృంగార (ప్రధానంగా ఉండటం అప్పటినుంచే 
సం(పదాయంగా ఏర్పడటం ఇక్కడ గమనించదగిన విశేషం. శ్రీనాథుని తరు 
వాత ఆయనను అనుసరించి కావ్యరచనకు పూనుకున్న కవుల (గంథాలలో 
సామాన్యంగా కనిపించే లక్షణాలను వివరిస్తాను. 


కావ్యంలో ఒకే కథ ఉంటుంది. ఒకవేళ రెండు మూడు ఉపకథలున్నా 
మూల కథకు పరిపోషకంగా ఉంటాయి. శృంగారమో వీరమో ఏదో ఒకటి 
(ప్రధాన రసంగా ఉంటుంది. _పురాణేతిహాసాల్డోవలె కాక కావ్యంలోని. కథన 
పద్ధతి అలంకార (ప్రధానంగా వర్ష్ణనాత్మకంగా ఉంటుంది. పురా ణేతిహాసాక్ల్ళోని 
వస్తు వివరణ, ఉపదేశం 'సూటిగా ఉంటాయి, కావ్యం అలంకార (ప్రధానం కాబట్టి 
'వస్తువివరణ, ఉపదేశం వ|క్రో క్రి కిని ఆశ్రయించి అన్యావదేశ పద్ధతిలో ఉంటోణు. 
అందుకే కావ్యాన్ని కాంతతో పోల్చినారు. వలచి వలపించుకున్న కాంత 'తన 


క్కి . ఇరివేంటీ వ్యాసోలు 


మనోగత విషయాన్ని సూటిగా చెప్పకుండా మనోహరమైన పద్ధతిలో సూచి 

స్తుంది. కావ్యం చేసేది ఉపదేశమే అయినా ఆ ఉపదేశం వ్యంగ్యంగా, కాంత 
సూచించేట్టుగానే ఉంటుంది. కాబట్లే' కావ్యాన్ని కాంతాసమ్మితం అన్నారు. 

పురాణేతిహాసాల్లో ధర్మో పదేశ మే (ప్రధానం "అయ్యినా ' ధర్మబద్ధమైన శృంగారం 

అక్థాడక్క_డా చోటుచేసుకుంటుంది. కావ్యాల్లో శ్భంగార మే (ప్రధానం అయినా 

అది ధర్మో పదేళానికి కూడా ఆలంబవంగా ఉటుంది. స్థూలంగా ఇవి కావ్య 
లక్షణాలు. ళ్‌ న్‌ 


పురాణేహాసాల రచనా విధానానికి కొంచెం పక్కకు తొలగి కావ్య రచ 
నకు పూనుకున్న తెలుగు కవులు మనకు పదునాలుగవ శతాబ్దంలో పలువురు 
కనిపిస్తారు. వీళ్ళు (వ్రాసిన కావ్యాలలో ఎంతో వైవిధ్యం ఉన్నది. కావ్యానికి ఏక 
నాయకత్వం ఉండాలనే లక్షణం ఒకటి ఉన్నా, ఆ లక్షణం ఒక్క శ్రీనాథుని 
శృంగార నైషధంలో తప్ప తక్కిన అన్ని కావ్యాల్లో తప్పనిసరిగా పాటించినట్లు 
కనపడదు. కొరవి గోపరాజు సింహాసన ద్వాతింశికలో 88 కథలున్నాయి. 
అయితే అన్ని కథల్లోనూ నాయకుడు కథల ఆరంభంలో వి[కమార్కుని దివ్య 
సింహాసనం అధిష్టించడానికి (ప్రయత్నించడం. ఉంటుంది... ఆ సింహాసనం 
మెట్లపై పొదగబడి ఉన్న సాలభంజికలు ఒక్కొాక్కరోజు విక్రమార్కుని 
ఒకొక్క. అద్భుతగాథను చెప్పడం, ఈ రాజు తనలో ఆయన లక్షణం లేదని 
తెలుసుకుని సింహాసనాన్ని అధిష్షించడం మానుకోవడం జరుగుతుంది. పాలవేకరి 
కదరీపతి (పాసిన శుకసప్తతి కావ్యం కూడా ఇలాంటిదే. శ్రీనాథుని హరవిలాసం 
లోని ఆరు కథలకూ పరస్పర సంబంధం ఏదీ లేకపోయినా అన్నింటిలోనూ 
శివపారమ్యం “అంటే శివుడే నాయకుడుగా ఉండటం కనిపిస్తుంది. ఈ కాలంలోనే 
మరి కొన్ని కావ్యాలు కొ త్త పద్ధతిలో వచ్చినవి. వీటిలో నాయకునికి ప్రాముఖ్యం 
లేకపోయినా ఒక పవి(త్ర శ్నేత్రానికీ, అక్కడి మాహాత్మా నికీ (పాముఖ్యం 
ఉండటం విశేషంగా క నిపిస్తుంది. కాశీఖండం, భీమఖండం, నరసింహపురాణం 


మొదలైన కావ్యాలు ఇలాంటివి. శివరాత్రి మాహాత్మ్యం కూడా ఈ సకం. 
శా 


అయితే ఇది శివరా[తి మహాత్మ్యంతో పాటు సుకుమారుడనే ఒక భక్తుని చు 
అల్లుకున్న కావ్యం. జక్కన విక్రమార్క చరిత్రం, అనంతామాత్యుని ee 
రాజీయం, గౌరన హరిశ్నం[ద్రోపాథ్యానం, పిల్లలమర్రి పిన వీరభద్రుని శృంగార 


స 


వ 


న 


తేలుగులో కావ్య[పబంధ ధోరణులు 148 


శాకుంతలం, మొదలై నవి ఒక నాయకు ని ఆధారంగా సాగిన కావ్యాలు. మణులను 
సూతంతో కూర్చే విధంగా అనేక కథలనూ, పలువురు భకుల గాథలనూ, 
రాజనీతి రహస్యాలనూ వర్ణించే కావ్యాలు కూడా కొన్ని ఆ కాలంలో వచ్చినవి. 
దశకుమార చర్మితం, నవనాథ చరిత్రం, "పంచ్సత్రం (తం మొదలైన కావ్యాలను 
వీటికి ఉదాహర ణలుగా చెప్పవచ్చును. : 


ఈ విధంగా కావ్యోలను , గూర్చి పర్యాలోచన చేస్తున్నప్పుడు , తెలుగు 


' సాహిత్యంలో మనకొక విచిత్రమైన అంశం కనిపిస్తుంది పురాణేతిహాసాలకంటే 


కావ్యాలు భిన్నంగా ఉంటాయి. అయితే ఈ కావ్యాలను చదువుకున్న ప్పుడు కూడా 
మనకు పురాణేతిహాసాలు చదివినప్పటి సంస్కారం, ఆనందం, విజ్ఞానం కలుగు 
తాయి. |ప్రాయికంగా తెలుగులో పురాణాలనూ, ఇతిహాసాలనూ, కావ్యాలనూ, 
(ప్రబంధాలనూ (వాసిన కవులందరూ సంస్కృత సాహిత్య శాస్త్రం పట్ట (ప్రమాణ 
బుద్ధి ఉన్నవారు. భారతీయ సాహిత్య సంపదాయం (ప్రకారం రమణీయమైన 
భావాన్ని (పెతిపాదించే ఒక్క. ల్లోకమైనా కావ్యమే. అంతేకాదు, ఒక్కి వాక్య 
మైనాసరే సుంద రభావాన్ని చిమ్మగలిగితే ఆది కావ్యమే అవుతుంది. ఈ దృష్టిలో 
చూసినప్పుడు శతకం కావ్యమే, నాటకం కావ్యమే, పురాణం కావ్యమే, ఇతిహాసం 
కావ్యమే, గద్యం కూడా కావ్యమే! పురాణేతిహాసాలన్తూ, కావ్య(ప్రబంధాలనూ, 
సూక్ష్మద్యస్టితో విడమరచి పరిశీలించినపుడు అవి వేరు వేరు కనిపించవు. కాని 
తెలుగు విమర్శకులు స్థూలంగా పురాణేతిహాసాలనుంచి కావ్యాలను విడదీసి (పత్యేక 
ప్రడ్రియలుగా గుర్తించినారు. తిరిగి కావ్యాలను (పబంధాలను విడదేసినారు. 


కావ్యాల్లో కథా స్వరూపాన్ని గూర్చి తెలుసుకున్నాం. ఇక కావ్యంలోని 


అలంకారాల స్వరూప స్వభావాలను గూర్చి తెలుసుకుందాం. 


పురాణేతిహాసాల్లో అలంకారాలు వస్తువును వివరించి చెప్పడానికీ, ఉప 
దేశాన్ని, శ _క్రిమంతంగా చెప్పడానికీ తప్పనిసరిగా చోటు చేసుకున్న వి, తీర, 


నేత మాహాత్మ్యాలను చెప్పవలసి వచ్చినప్పుడూ, మహితాత్ముల మహిమెష్ట 
= ఇటా 


వర్షించవలసి వచ్చినప్పుడూ ఉపమ, రూపకం, ఊల్లేఖం, ఆర్థాంతరన్యాసం, 
ఉదాత్తం, స్వభావో క్రి, అతిశయోక్తి మొదలైనవి వాటిలో అలంకారాలుగా ఉప 
యోగించుకోవలసిన ఆవసరం అక్కడక్కడా ఏర్పడింది. కాని కావ్యాలలో 


a 





1శక్షీ ఇరివెంటి వ్యాసాలు 


ఉపటేళమూ, కథా కొద్దిగా అ్యవధానమైపోయి, వర్ణనకే (ప్రాధాన్యం రావడం వల్ల 
అఅంకొరాలు కేవలం అందంకోసం, ఉ క్రివె చిత్రికోసం, ధ్వనికోసం, పాత 
పోషణకోసం, రసోద్దీపనంకోసం, (ప్రవేశించినవి. ఒక్కమాటలో చెప్పాలంటే, 
పురాణేతిహాసాల్లోని అలంకారం అవసరానికి, కావ్యంలోని అలంకారం అందానికి 
అందుకే పురాణేతిహాసాల్లో అంతగాలేని శ్లేషయమకం, అను[ప్రాస, ఇంకా అనేక 
ఆలంకార విశేషాలూ, భేద్యాబూ కావ్యంలో (వవేశించి మనస్సును ఆకట్టుకుంటాయి 
భీమేశ్వర పురాణం తృతీయాళ్రాసంలోని “ఆం|ధ్రదేశ వర్ణనిను చూడండి : 
“సీ స్వర్గం సవాకుం గాసె సమకట్టు పుట్టంబు 
గగనంబునకు నల్దగలవ సెజ్టి 
అఆవటంబు మేఘవాహను గంధకరటికి 
నభ్య వహార మౌర్వాగ్ని శిఖకు 
వంటిల్లు యామినీశ్వ రకళామౌళికి 
దరిచోటు నిభిలబృందారకులకు 
కూటకచ్చపనాయకునకు నికాంతంబు 
కురుజనుకునకును మనికిపట్టు 


ఘనతరోద్దండ పారీనకమరన [క 
తిమితిమింగ ల చ|క్రవి(క్రమవిహార 
ఘుమఘుమారంభ గంభీర ఘోషఘటిత 
రటదెళాప్రతి శబ్దో పలబ్దియబ్ధి 


ఈ పద్యంలో శ్రీనాథుకు సముద్రాన్ని వర్ణిస్తున్నాడు. నిజానికి పురా 
ణంలో లేక ఇతిహాసంలో సముద్రాన్ని వర్ణించవలసివస్తే, అది అగాధంగానూ, 
విశాలంగానూ, ఎత్తైన తరంగాలతోనూ, నల్లనల్లగా ఉందనీ, ఘోషిస్తుందనీ 
ముగిస్తారు. కాని శ్రీనాథుడు అదే సము దాన్ని భూదేవికి “కట్టుపుట్టం' అంటాడు. 
ఆకాశానికి 'నల్దకలువల పాన్పు' అంటాడు. ఇవి రెండూ అతిశయో కి 
అలంకారాన్ని .పుక్కిలిస్తున్న వి. అలాగే ఇం[దుని ఐరావతానికి “ఆట్టాపట్టు, 
సము [దంలోని అగ్నిశిఖలకు “ఆహారం,” ఈశ్వరునికి “వంటిల్లు', దేవతలు 
“చిలికిన (ప్రదేశం, ఆచికూర్మానికి “విశ్రాంతి మందిరం,” విష్ణువుకు “ఆవాసం” 





తెలూగులో- కావ్యపబంధ ధోరణులు 146 


ఈళ మొదలైన అందాల. పదబంధాలు వ్యంగ్యాన్ని పొదుగుకుంటూనే పురాణ కథా. 
-. రహస్యాలను విరజిమ్ముతున్నవి. సమ్ముదం ఇలా రకరకాలుగా మనకు 
కనిపించడం: కావ్యంలో నే సాధ్యమవుతుంది. దీనికి కారణాలు కావ్యంలో వస్తువును 
గురించి చెప్పడంక న్నా, దాన్ని మనోవారంగా వర్ణించి చెప్పడ మే, అలంకారాలను 
గుప్పించి చెప్పడమే కవుల కావ్యక ళాదృ్చి కావడం. పురాణేతిహాసాల ధ్యేయం 
వేధనిర్థిష్ట మైన ధర్మాలను వ్యాఖ్యానించడం. ఉదాహరణపూర్వకంగా వివ 
రించడం,. "కావ్యానికి లక్షక్గీం ఉప్పదేశ మే అయినా ఆనందానుభూతిని ఎక్కువగా 
= పఠితకు కలిగించడం [ప్రధాన లక్షణం. ఉపదేశం, ఆనందం ఈ రెండూ కావ్యం 
(పకిపాదితాలనీ.. అవే కావ్యానికి (ప్రయోజనాలనీ అలంకార శాస్త్రజ్ఞులు నమ్మి 
(పఛారం చేసిన సిద్ధాంతం. ఈ సర్హాంతాన్న్‌ అక్షరాలా నిరూపించిన కవిత్వ | 
(ప్రశ్రీయ శావ్యం. 


కావ్యం స్వరూప స్వభావాలను బట్టి చూసే స్త తెలుగులో పదిహేనవ శతాబ్దం 
చీవరిదాకా వచ్చిన కావ్యాలన్నీ పురాణేతిహాసాల కంటే కొంచెం భిన్నంగా 
ఉన్నాయే తప్ప ఇద మిద్ధంగా ఇదే కావ్యం అని చెప్పదగిన (గంథం శృంగార 
నైషధం తప్ప. ఏదీ రానేలేదు, అదికూడా వస్తు విషయంలో వర్గన విషయంలో, 
 వార్షనై వధం అడు గజాడల్లో పదిలంగా నడిచిందే. 


పదహారవ శతాబ్దంలో శృంగార నైషధం ఎందరో తెలుగు కవులకు 
మార్గదర్శక మైనది. ఆంధధ్రీకరణం మానుకుని పురాణేతిహాసాల్లోని సందేశాత్మక 
మైన, అద్భుతావవామైన, రసభరితమైన ఒక ఘట్టాన్ని తీసుకుని, అనువైన 
వర్దనలను చేర్చి కావ్యంగా మలచే పద్ధతికి (శ్రీకా రంచుట్టినారు శ్రీకృష్ణదేవరాయల 
క్రోకరనాటి కవులు. ఈ కొత్తరకం కౌవ్యాన్నే తెలుగు విమర్శకులు “ప్రబంధం” 
అన్నారు. తెలుగు విమర్శకులని ఎందుకంటున్నానంటే, |వబింధ శబ్దానికి 
ఇప్పుడు' చెలామణిలో ఉన్న ఆర్థం సంస్కృతంలో లేకపోయినా, ఈ శ బ్రంతో 
పరిచయం తొలినాళ్ళ నుంచి తెలుగుకవుల కున్నది. పాల్కురికి కోనా 
తిక్కనసోమయాజి? ఎ(రా(పెగడ మొదలై నవారంతా (ప్రబంధ శద్దాన్న్మాత 
(గ్రంథాల్లో వాడుకున్న వారే. అయితే వాళ్ళ దృష్టిలో “పబంధంి ఆరీపేో*. ఇ 
సళస్కృృతంలోని “(పబంధమే”. సంస్కృతంలో ప్రబంధం; కావ్యానికి పర్యాయ 

1V.10 


146 ఉరీవేంటి వ్యాసాలు" 


శబ్దం అని ఇంతకుముందే నేను మీకు తెలియపరచినాను. (ప్రబంధం- ఆంటే. 
: వర్గనా (ప్రధాన మైన కావ్యమని వ్యవహారం. ఇంకా (పబంధంలో మరికొన్ని: 
లక్షణాలను కూడా ఇప్పటి విమర్శకులు గీ ర్రించినారు, ఉదా త్తం లక్షణాలు - 


కలిగిన నాయకుని £థ, శృంగారమో, _ వీరమో (ప్రధాన "రసంగా “ఉండటం 
కావ్యాల్లోనూ మనకు కనిపిస్తుంది. కాని (ప్రబంధంలో శృంగార రసమే 
(పధానంగా ఉంటుంది, పనిగట్టుకుని పద్దెనిమిది లేదా ఇరువై యొకటి. వర్ణనలు 


(ప బంధంలో మనకు కొట్టవప్పీనట్లు కనిపించే మరో లక్షణం. సూర్యోదయా స్త స 


మయాలు, చం[దోదయం, కట్లు, బుతువులు, చం(దమదన మలయాని ల: 
ఉపాలంభం, విరహం, పుష్పాపచయం, జల|క్రీడలు, ఉపవనగిరిగుహాల. 
వర్ణనలు, నగ రవర్ణనం, వివాహం, శోభనవర్దనం, పుత్రోదయం, వేట, "దండ 
యా(త్ర మొడలైన వర్ణనలు (ప్రబంధాల్లో “తగుదుమమ్మా' అని చోటు చేస్తు! 
కున్నది. ఈ వర్ణనలకూ “కథకూ. అంతగా. సంబంధం ఉండదు. ఇని లేశపోద్యానా 
కథకు వచ్చే (పమాదం ఏమీలేదు. అయితే (పబంధకవి కథా సన్ని వేశాలనుంచ్చి 
పా[త్రల కార్యకలాపాలనుంచి బయటపడి, (పకృతిలోకీ, (పజల్లోకీ పోయే అవ 
కాశాలను చేజిక్కించుకుంటాడు. ఈ వర్ణనలమాటున కవి మహనీయ aie 
పాటు తన సమకాలిక సామాజిక జీవితవృ త్త త్తంతో పొత్తు కలుపుకుంటాడే? 
పురాణేతిహాసాలోని, కావ్యాల్లోని రాజులూ, మునులూ, గంధర్వులూ, మనో ఫ్‌ 
త్రీలా, సామాన్యులూ (ప్రబింధాల్లో మనకు (పబంధక ర్ర రల కాలంనాటి సమా 
జరలోని వేషాలతో హావభావాలతో (ప్రత్యక్ష మవుతారు. 


(పబంధంలోని ఇతివృత్త తంపూ ర్తిగా కల్పితమైంది . కాకపోయినా. కొంత 
వరకు కవి కల్పిత కావ్యంగా క కనిపిస్తుంది. దీనికి కారణం (ప్రధానంగా వద్దనలే, 
అయితే ఒక పిరీగళి సూరన్న మా([తం. పూరి రిగా కల్చ్పనాత్మక మైన....! 
పూర్ణోదయము' అనే (ప్రబంధాన్ని రచించినాడు వర్ణన (ప్రధానంగా er 
మంచి కావ్యం అన్న ఆభిప్రాయానికి ఆ రోజుల్లో చెల్లుబాటు కలిగింది. ఈ చెల్లు 
బాటు ఎందాకా పోయిందంటే న్‌ (పసి లేని నేత మాహాత్మ్యాల 


కథావస్తువులుగా వెలసిన కోళహా స్తీ మాహాత్మ్యము, పాండురంగ న్యు 
జ 


లాంటి (గ్రంథాల్లోకూడా (వబింధాలలోని (శుతిషించిన వర్ణనం కనిపిస్తుం 


(బాహ్మణులనూ, క్ష(త్రియులనూ ఇంకా ఇతర జాతులవాళ్ళను వర్డి 
స్తున్నప్పుడు (వ్రబంధకవి తనకాలం నాటివాళ్ళనే చూసి వర్ణించవలసి వస్తుంది. 


గ 


వ 


11 


'తేలుగులో కావ్య పబంధ ధోరణులు 14? 


కట్టూ బొట్టూ, ఇల్లూ వాకిలీ, ఆటాపాటా, మాటతీరూ, నడవడి, ఆయా బుతువు 
ల్లోని (ప్రజల సము ఆచారాలూ, నమ్మకాలూ ఇవన్నీ వర్ణించడం ద్వారా 
ల (పబంధంలోని కథను నడుపుతాడు. కేవలం కథకే ప్రాధాన్యం ఉంటే అది 
కావ్యమో పురాణమో ఆయి కూర్చుంటుండి. కాని .(పబంధమనిపించుకోదు. దినికి 
నీదర్శనంగా “మనుచరిత్ర' ఆనే పాఠ్యంలోన ఈ పద్యాన్ని వినండి. 


“తరుణి ననన్యకోంత నత్రిదారుణ పుష్పశిలీముఖవ్యధా 
భరవివళాంగి నంగ భవుబారికి నగ్గముసేసి (కూరుడై 
యరిగె మహీసుకాధముడహంకృతితోనని రోషభీషణ 
స్ఫురణ వహించెనోయన నభోమణి దాల్చెకషాయ దీధితిన్‌ .” 


ఈ పద్యంలో కవి సూర్యాస్తమయాన్ని వర్ణించినాడు. వరూధినిని కాదని 


(ప్రవరుడు వెళ్ళిపోయిన తర్వాత పెద్దన చెప్పిన పద్యం ఇది. దీనిలో 


(ప్రవరుని తిరస్కారభావాన్ని సూర్యుడు కోపగించుకున్నాడో .ఏమో అన్నట్లుగా 


వి(రవారి ఆ స్తమించినాడని ఉన్నది. నిజానికి ఇక్కడ జరిగిన ఈ సంఘటనకూ 
సూర్యా స్తమయానికీ ఏమీ సంబంధం లేదు. సూర్యోదయ అస్తమయాలు (ప్రకృతి 


ధర్మాలు, ఆ (పస క్తి ఇక్కడే తీసుకువచ్చి అతికించడం . అనవసరం. అదే. 


(ప్రబంధంలో ని విలక్షణత. 


ఈ విధంగా (ప్రబంధాలలో ఉపదేశం Suu కేవలం 
ఆనందమే (ప్రయోజనంగా మారుతున్న సందర్భాలను చూసిన పెద్దలలో “ కావ్యా 
లాంపాంశ్చవర్ణయేత్‌'” - అంటే కావ్యాలను ఆలపించడం వదిలిపెట్టాలె - అన్న 


మాట వ్యా పిలోకి వచ్చింది. అయితే ఈ మాట కావ్యాలకూ (పబంధాలకూ_ 


వ ర్తించేదికాదు. 

కేవలం హద్దుమీరిన శృంగార వర్ణనం ఉన్న (గ్రంథాలకు మా(త్రమే 
“పెసూ_క్టి అనువ ర్రిసుుంది. మొత్తంగా చూస్తే కావ్య (ప్రబంధాలు తెలుగు సాహి 
త్యంలో శద్దానికీ, అర్థానికీ, అలంకారానికి, ధ్వనికీ, కల్పనాచాతుర్యానికీ అందా 
లను సమకూర్చినవి. తెలుగు భాషను సుసంపన్నమూ, శ క్రిమంతమూ చేసిషస్థ్యిన 





* ఆం(ధ(పదేశ్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం కోసం రచింపబడింది, 
ఇదొక (శ్ర వ్యపాఠం. రచనాకాలం _ 189.1985. 


ర్‌ “4 


శిర్‌, పే హ్‌ తర్‌ 


మన పాచీశ సాహిత్యంలో పల్లె పట్టులకు, పల్టీయల సమస్యలకూ వాళ్ల 
మన స్తత్వాలకూ ఆట్టే (పామీఖ్యం శ్షదనే “చెప్పాలి. “ఆ(శమాలనో, ఆటవికుల 
మనికి పట్టులనో వరించిన సందర్భాలు అక్కడక్కడా ' 3 నిపిస్తాయి: ఆ(శమా 
లను వర్ణించినపుడు అద్భుతమూ, పవి(త్రమూ ఐన వాతావరణాన్ని కల్పించడం 
పరిపొటి.అంటే దై నందినజీఎతంలో అనుభవానికి రాని పరిస్థితులను వర్ణించటం. 
ఇశ ఆటవికుల పల్లెపట్టులను వర్షిస్తున్నపుడు వాటి బాహిరమైన స్వరూపాన్ని సహ 
జంగా చిత్రించే ప్రయత్నం చేశారు. నగర వర్ణనం లేని కావ్యం కొంచెం 
అరుదే. ఆ నగర వర్ణనం కూడా లోకానుభవానికి నుదూరంగా ఉండి, . మనో 
నేేత్రాలకే కనపడుతూ ఉండేది. ఏ మాతం చలనం లేని జీవితాన్ని కర్మతో 
ముడిబెట్టుకొని, సరిపెట్టుకొని అన్ని రకాల దోపడీలకూ గురైన పల్లీయులను 
తమ. కలం కన్నుతో చూడగలిగే రచయితలు: సాహిత్య రంగంలో లేని. 
తరుణంలో ఒక మహావ్యక్రి అవతరించాడు. దేళానికి... వెన్నెముకగా * ఉన్న; 


(గామి జీవనం పరోక్షంగా రాజకీయ..దాస్యానికీ?: | ప్రత్యక్షంగా” కలమిబలుము 


లకూ"గు రై పోతూ ఉండడాన్నీ, నగరాల్లో. నివసిస్తున్న జనం'తమ : అన్న దొతఠలా 


(బతుకు బరువులను అర్థం చేసుకోలేని పరిస్థితినీ, ఆరుడైన తన కథల ద్వారా, 
నవలల ద్వారా (ప్రస్ఫుటం చేయడానికి ఆ వ్యక్తి తన కలాన్నీ, తన జీవితాన్నీ, 
తన వ్యక్తిత్వాన్ని మలచుకొన్నాడు. నిజంగా భారతీయ సాహిత్యంలో ఒక 
(కొత్త దృక్కోణంతో ఆర్ద్రమనస్కతతో అడుగు పెట్టి, కథా రచనకు ఒక 
(ప్రయోజనాన్నీ, నవలా రచనకు ఒక వైశిష్ట్యాన్నీ, సాహిత్య సృష్టికి ఒక 
సమున్నత (_ప్రమాణాన్నీ కల్పించి, అందరి హృదయాలనూ . చూరగొ 
స్వాతం(త్య సం[గామంలో దూకడాని కుద్యుక్తులౌతున్న యువతరం దృష్టిని 
పల్టీయల సముద్ధరణ వైపు మరల్చడానికి ప్రయత్నించిన వారిలో (పథముడు, 
అతడే (ప్రేమ్‌చంద్‌, 


“te 


_ 


సాహిత్యలోకానికి తెలిసిన పేరు (పీమ్‌చంద్‌ కాని, ఆయన .అసలు పేరు 
ఒంథ్రన్‌ వత్‌రాయ్‌. - 


- లు. జూలై 80, 1880లో అమీ (గ్రామంలో జననం. వారణాసికి ఐధారు 

Bh దూరంలో ఉంట్టుంది (గ్రామం. త్తర్జుడ్‌. అజాయబ్‌లాల్‌. తపాలాఫీసులో 

-.జీడ్యోగి. పసితనంనుంచీ తల్షిదం(డ్రుల (ప్రేమకు అంతగా, నోచుకోలేదు (ఫేమ్‌ 

౫భరద్‌. తల్లి కెప్పుడూ పున్నార్యోగ్యం, ఆమెకు మందూ మాకు లివ్వడంలో తండి 

_ నీమగ్నుడై ఉండేవాడు, అతనికి ఏడేళ్ళు నిండినవో లేదో తల్లిని మృత్యువు 

కబళించింది. తం(డి మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు. సవతి తల్లి నిష్టర (ప్రవర్తనకు 

ప్రేమ్‌చంద్‌ భాల్యం బలైపోయింది. .తం[డి సంపాదన సంసారానికి సరి 

స్‌ a పోట్సేది కాదు. ముద్దూ ముచ్చటా, ఆలనా పాలనా అంటే ఏమిటో ఆ బాలుడు 

=.వ్రరుగడు. పిల్లవాని చదువునుగాని, ఆటపాటల్నిగాని. అంతగా పట్టించుకోలేదు 

ాథ9 (డి. తల్లీ తండ్రీ అంటే ఆ పిల్లవానికి ఆదరంకూడా పోయింది. ఎప్పటికీ 

తనలో తాను ఏదో ఊహిస్తూ, ముభావంగా ఉంటూ, పరిసరాలనూ, తన 

స్నేహితుల తలిదం[డుల (ప్రేమలనూ చూస్తూ, తన తలిదండ్రులు తననుకూడా 

సాజ్లోంత మురిపెంతో చూస్తే ఎంత బాగుండేదో అని తలపోస్తూ ఉండేవాడు. 

శ్ర. (ఫీంచంద్‌ .కథల్లో నవలల్లో తలిదండ్రుల (పేమకు నోచుకోని పిల్లలను 

వ? : ఎచ్నితించడంలో ఆయన చూపిన సహజత్వానికి తన బాల్య జీవితమే కారణం. 

నిజానికి (పేంచంద్‌ రచనలు ఆత్మానుభూతికి ఆకృతులు. కనుకనే ఆర్ద్రంగా 
..రూఫొందినవి. రచనల్లోని సహజత్వాన్నిగురించి నేను మళ్ళీ వివరిస్తాను. 


(పేంచంద్‌ చిన్న తనంలో బడులు ఎక్కువగా ఉండేవికావు. మదర్‌సా 
అనే పాఠశాలల్లో చదువులు సాగుతూ ఉండేవి. ఆవి మొగల్‌రాజుల కాలంనుంచీ 
_ఉన్నవి. మౌల్వీలు పాఠాలు చెప్పేవారు. సాధారణంగా ఉర్దూ, ఫార్సీ భాషల్లో 
"చదువులు సాగుతూ ఉండేవి. (పేంచంద్‌కూడా మదర్‌సాకే వెళ్ళి ఉర్దూ పార్సీలు 
_" నేర్చుకున్నాడు. ఏదో విధంగా పడుతూ లేస్తూ, చిరిగిన గుడ్డలతో, రుచిలేని ఆహా 
రంతో సతమతమౌతూ మె।టిక్‌ చరీక్షలో ఉ శ్రీర్ణడయ్యాడు. ఎం.ఏ, ha న. 


చ 


"వకీలు వృత్తి తిని చేపట్టాలని అతని సంకల్పం. కాని, (పతికూల పరిస్థితుల" “నెటు. 


కంటా: ఆ లత్యాన్నీ చేరుకోవాలని అతడెంత.. (ప్రయత్నం చేసినా. సాఫల్యం 
“చహ్లైందలేక పోయాడు. వకీలు:..కావాలనే .ఆయన కోరిక అలాగే ఉండిపోయిరిది* 


శు 


150 ఇరివెంటి వ్యాసాలు 


క్వీన్స్‌ కాలేజిలో ఎంతోకాలం ఉన్నత విద్యాభ్యాసం చేయలేకపోయాడు. 
| స్కూల్లో టిచరయ్యాడు, ఉపాధ్యాయ శిక్షణ పొందడానికి ట్రేనింగ్‌ పూశ్తెయిన 
_ తరువాత తాను పనిచేస్తున్న మాధ్యమిక పాఠశాలకు అతను హడ్మాస్టరయ్యాడు. 
స జీవితంతో (కమ[కమంగా పరిచయం పెరిగింది. ఇ కీల నకుడుగా ఉంటూనే జ్జాన 
..తృష్ణను తీర్చుకోవచ్చనే. లక్ష్యంతో అఆధ్యయనరో. కొనసాగించాడు. వ్యర్థంగా 
: న్రానింతకీలం చదువు కోసం స్కూళ్ళనూ కాలేజీలనూ నమ్ముకున్నాడు. "కాని 
"వీటితో సంబంధం లేకుండోనే మనిషి చాలా నేర్చుకో గలుగుక్తాడనే విశ్యాసం 
ఎసారనలో బలపడుతూ వచ్చింది. 


అలహాబాదు పాఠళాలనుండి 1905 లో ఆయనకు కాన్పూరు బదిలీఐంది. 
ఇక్కణ్ణుంచే ఆయన సాహిత్య జీవనం (ప్రారంభమైంది. తన మనోభావాలను 
సువ్యక్తంగా తెలపగలిగే యోగ్యతను సంపాదింఛడమే నిజానికి విద్య అనిపించు 
కుంటుంది. (పేంచంద్‌ ఈ నిజాన్ని జీవితంలో అనుషేయంగా పెట్టుకున్నాడు. 
ఎంతో ఉళత్సా “హూంతో ఎన్నో పుస్త సకాలు చదివాడు. “మిత్రులతో వివాదాలకు 
దిగేవాడు. ఈ విధంగా తని. మనస్సు అనుభవించగలిగినదాన్ని చక్కని 
భాషలోకి అనువదించే నైపుణ్యం ఆయనకు అలవోకగా, ని(్యశ్శమంగో అనుభవ 
సిద్ధంగా అలవడింది. ఏ కొందరు రచయితలకో ఇది సాధ్యం. కథలంటే 
ఆయనకెంతో ఇష్టం, కలి? ఏత కథలన్నా, కల్పిత పా(త్రలన్న, అద్భుత 
చిత్రణన్నా ఆయనకెంతో మక్కువ. కథాసాహిత్యాన్ని ఇతోధికంగా అధ్యయనం 
చేస్తున్న |పేమ్‌చంద్‌కు తన అనుభవాల ఆధారంగా కథ లల్హాలనీ, (వాయా 
లనీ కోరిక చెలరేగింది. తన భావాలను (పకటించగలిగే సామర్గ్యం కలుగగానే 
కథలు |వ్రాయోఓం (ప్రారంభించాడు. 1907లో రవీంద్రుని చిన్న కథలెన్నింటినో 
ఉర్జూలోకి అనువదించి పత్రికల్లో (పచురించాడు. కాని, నవలారచనకు ఆయన 
ఉప్మకమించింది 190! లోనే! ఆయన మొదటి నవల 1902 లో, రెండవది 
1904లో వచ్చింది. కాని, కథలు 1907 కంచే పూర్వం ఒక్కటికూడా రాలేదు. 
ఆయన మొదటి కథ “జమానా” అనే,ఉర్జూ పత్రికలో 1907 లో “పపంచంలో 


అన్నిటికంటే వెలలేని రత్నం (సన్‌సార్‌కా సబ్‌సే అన్‌ మోల్‌. రత్న్‌ $౫: 


ప్రచురితమైంది, ఆ తర్వాత జమానాలోనే నాలుగైదు కథలొచ్చాయి. 
“ోదునియాకా సబ్‌సే అన్‌ మోల్‌ రతన్‌” కట్టుకథలాగా కనిపించినా. అధి నైతిక 


7 


7 3 
OA 








గ్‌ 


| పేమ్‌చంద్‌ 151 


సూత్రానికి కట్టుబడి ఉంది, (పపంచంలో అన్నిటికంటే విలువైంది మాతృదేశ 
స్వాతంత్రాన్ని సముపార్దించటంకో సం ఓడ్చిన చివరినెత్తురు బొట్టనీ, ఉరిశిక్షకు 
గురైన కొడుకును కన్నతండ్రి కన్సీళ్లకం టే, భర్తతో ఆహుతై పోయిన పతివ్రత 
చితాభస్మంకంటే, ఆ ర క్తబిందువు విలువైందనీ, ఆ కథలో అన్నాడు. నిజానికి 
ఆయన రచనా వ్యాసంగానికి ఈ స్వాతం్యత్యపిపాస వునాదిగా నిలిచింది. 


1905లో 'సోజెవతన్‌' కనే పేరుతో సంపుటిగా దేళభక్తిని. (ప్రబోధించే (ల) 


కథలను (ప్రచురించాడు. అప్పుణాయన రాజకీయ అంశాలను గూర్చి బాహాటంగా 
చదివేవాడు, చర్చించేవాడు. ఇటలీ స్వాతం [త్ర్యవీరులు మేజినీ, గెరీబాల్డీల జీవిత 
విశేషాలను గూర్చి, వివేకానందస్వామిని గూర్చి, వారి మహనీయ త్యాగ నిరతిని 
గూర్చీ [వాళాడు. 1909లో పాఠశాలల అసిస్టెంట్‌ ఇన్‌ స్పెక్టర్‌గా ఆయనకు 
“మహోచాికు బదిలీ ఐంది. “సోజెవతన్‌' మూలంగా (ప్రభుత్వ ఆగ్రహానికి 
గురియెనాడు. ఐతే 'నవాబ్‌రాయ్‌' అనే పేరుతో వచ్చిన ఈ కథల సంపుటి 


(్రీమ్‌చంద్‌దేనని (పభుత్వం కనిపెట్టింది. సత్యాన్ని సహించని (పభుక్వాన్ని 


ఎదిరించడంలోనే చరితార్థత ఉందని భావించాడు. ఇక (పేంచంద్‌ అనే పేరుతో 


'ఆయన సాహిత్యలోకంలోకి (ప్రవేశించాడు. అటు (పభుత్వోదోోగంలో ఆదుపు 


లనూ, ఇటు ఇంట్లో సంసారంలో ఆటుపోట్టనూ ఎదిరిస్తూనే తన సాహిత్య 


వ్యాసంగం కొనసాగిస్తూ వచ్చాడు.* 





* రచనో (పచురణాదుల వివరాలు తెలియవు. 


26. సరత ఎలా. 
ఉపయోగించాలి 7 


టు. 


“అడిగి యర్థంబీ నంతయు సమకూర్చు 
'నడిగిన తక్షణంబమర నిచ్చు 
'నెవ్వారలడిగిన నేకరీతిగ నిచ్చు 
నెప్పుడడిగిన నిప్పుడప్పుడనక 


గాన నిఘంటువు కల్పవృక్షము గాదె 
కాదెపో తప్పక కామధేను 

వట్టి వస్తువు దీని యక్కలి లేనట్టి 
వారలుందురె యెట్టి వారికి నిది 


లేక యుండుట గను జేయి లేకయుంట 
యంధకారంబు నందు నల్లాడుటొప్పొ 
కామధేనువో కల్పవృక్షంబొ మనకు 
లభ్యములు గావకారాది లభ్యమిలను. 


పత్ర ప(త్రంబునకు మంచి ఫలము గల్లి 
కవుల' దనుపును నర్భ సంగ్రహణ బుద్ధి 
రోసి డస్సిన వారల గాసి దీర్చు 
గల్పవృక్షంబుగాదె నిఘంటువరయ. 


అకలుష వర్గ వర్ణితవదాదిక శబ్ద విరాజితంబు చూ 
డక తనివోనిదై బుధుల ఠావులతో దలకట్టు కొమ్ములం 


. దొక నెరమైన లేక సుఖముండుచు జూచిన యంతమా[త్రనే _ 


సకల పదార్థ సంచయ మొసంగు 'నిభఘంకువృ'కామధేనువౌ 


అలి 


యా అజా ఆతడు ఇ 


~ 


“ళ్యాళ్సులటువులను ఎలా ఉపయోగించాలి? 1శక్‌8 


ఇంగ్లీషు _' తెలుగు' నిఘంటు నిర్మాత ' కీ. శే. శంకర +నారాయణగారి 
నిఘంటు సంపుటిలో 'తిలక ]పాయంగా కనిపించే + వద్యాలివి. - నిజంగా 
నిఘంటువు కల్పవృక్ష మే కామధేనువే. పరిమిత శబ్దాలు మా(తమే తెలిసినవాడు 
. జేధవాడే, సంస్కృతములో ఒక :అభియుకో క్రి డన్న ది: *కోళావాన్‌ ఆచార్యః" 
అని, కోశం అంటే నిఘంటువు. ఆణార్యుడు లేక నిఘంటువు ఉన్న జాడు ఆధ్లార్య 
“సన్నిధిలో ఉన్న బీ, నిఘేంటువ్షు' అంటే 'కోశం, కోషం అని "కూడా అనవచ్చు. 
“జం అంటే ఖజానా,-- అధ్యాపకులు సరే. సామాన్య ఫౌరులు కూడా *చూటల 
' "వి స్పృతిని- తెలిసికొని ఉండాలె. ఏ మాటకు "ఏన్ని రకాల -ఆక్థాలున్నాయో, ఏ 
సలదర్భంలో వీ అర్థం వస్తుందో, ఒక' మాట అంటే పదం వెనుక “వంత 
సంస్కృతి ఉందో, ఎంత కథ. ఉందో: తెలుసుకుంటేనే తేవ్ప సమాజంలో వ్యకి 
తన మనుగడకు సార్థకత .సంపాదించుకో లేడు. ఇ 


భాషకు బహి ర్వేషం ఉచ్చారణ _అది సరిగా లేకపోతే పరిస్థితి అనర్థానికి 
దారి తీస్తుంది. హాస్యాస్పదమవుకుంఏ. నిఘంటువులు ఉచ్చారణారీతులను 
. తెలియజేస్తాయి. 


నిఘంటువులు శబ్దాల రూపాంతరాలను తెలియజేస్తాయి. అర్థం జేకటి 
అయినా రూపం మారుతుంది. అప్పుడది మరో శబ్దం అనుకునే (పమాదం ఉంది. 
కోళాలు ఆ (ప్రమాదం నుంచి తప్పిస్తాయి. హాలహలం -_ హాలాహలం -'వాలా 
హలం. వతంసం, అవతంసం. 


కొన్ని మాటలు ఒక భాషలో నుంచి మన భాషలోకి వచ్చి "కలిసి 

పోతాయి. తమ మూలార్థాలను కోల్పోతాయి. అప్పుడు మూల - భాష తెలుసుననే 

అహంకారం వల అనరం ఏర్పడవచ్చు. సంస్కృతంలో “ఆ(గహం' అంటే 
౧ థి : 

పట్టుదల, తెలుగులో కోపం. సంస్కృతంలో “నిజం అందే తన, . , తెలుగులో 


సత్యం. స్స గల 


" అలాగే కొన్ని పడాలు' అచ్చం తెలుగు పదాల్లాగే ఉంటాయి: అనుచిత 
“విభోగం 'వల్లి, 'మాట్టాడేవాష పొరపాట్లు చేస్తూంటారు, 


4 


, “154 ee ఇరివెంటి వ్యాసాలు 


“| భాషామతల్టి _ అంటే (శ్రేష్టమైన భాష, “తెలుగులో చాలా మంది" తెలుగు 
భాష అనే త తల్లి అని ఆర్థం వచ్చేటట్టు (పయోగిస్తుంటారు. 


ఇదే సుళద్దాపళబ్ద "విచారం. నిఘంటువే దినికి మార్గ దర్శకం. నిఘంటు 
“వుల వల్ల మనకు iss అర్థాలు తెలుస్తాయి, మాంషలిళ పదాల అర్థాలు, 
"కావ్యాలలో (పయు క్తములైన వేదాలకు అర్థాలు, పర్యాయ వాచకాలు, నానార్థాలు, 
ఏకాక్షర శద్దార్థాలూ .ఇకీకా మరెన్నో. ఆధ్యావకులు తమ పాఠ్యారశాలలోని 
“"వదాలకున్న “వవీధార్థాలను తెలుసుకొని వాటిని విద్యార్థులకు అనువైన పద్ధతిలో 
పాఠం చెబుతున్న ప్పుడు బోధిస్తుంటే విద్యార్థులకు అభిరుచి “పెరుగుతుంది. 
_ నిఘంటువులు చూడాలన్న ఆసక్తి పెరుగుతుంది. వీటన్నిటితో పాటు శబ్దాలకు 
. వ్యుత్పల్తి త్రి అర్థాలను వివరించే నిఘంటువులు కూడా లభ్యమవుతాయి. వ్యుత్పత్తి తి 
ప - అర్థం తెలిస్తే "గు ఎంత విస్తృతమైన అర్థంలో డ్రయక్త క్రమైందో ఎంత సము 
Pe ai (పయ క్ర 'క్రమైందో తెలుస్తుంది, 


అకార్యాద్యక్ష ర (కమంలో నిఘంటు రచనా పద్ధతి భార తీయులకు పాళ్చా 
త్యుల వల్ల సం(కమించింది. పాళ్చాత్యులు గాకపూ ల నానా విధనిఘంటు 
రచనలో భారతీయులు చూపిన (ప్రతిభ, (శ్రద్ధ అనన్య సామాన్యం. . ఆయితే ఆవి 
శ్లోక బద్ధంగా ఉండటం విశేషం, కంఠస్థం చేసుకో వడానికి వీలుంటుంది ఛంద 
స్సుల్లో సౌదిగినప్పేడు. శబ్దార్థాలను శెలిపే నిఘంటువులే కాక శాస్తాలకూ 
శాస్త్రీయ శబ్దాలకూ [కియా [వత్యయాది (ప్రత్యేక పదాలకూ, సామెతలకూ, పారి 
భాషిక శబ్దాలకూ సంబంధించి" నిఘంటువులు ఉంటాయి. పుస్తకాల నిఘంటు 
వులు, వ్యాసాల నిఘంటువులూ, ఒహు భాషా నిఘంటువులూ, అక్షర పరిమితి 
ఉన్న నిఘంటువులూ ఉంటాయి. 


ఒక్కొక్క విషయాన్ని తీసుకుని అకారాదిగా విపులంగా వివరించే 
విజ్ఞాన కోళాలు కూడా ఒక విధంగా నిఘంటువులే. అధ్యాపకులు ఆయా విషయా 
a సంబంధించిన సమగ పరిజ్ఞానాన్ని ఈ విజ్ఞాన కోళాల వల్ల సంపా 


కోవచ్చు. ఇంగ్లీషులో రెఫరెన్సు పుస్తకములు అన్న పదానికి "తెలుగులో ప పరా 


., మర్శ (గంథాలు అన్న. మాట (ప్రచారంలో ఉన్నది. పరామర్శ (గంథాల్లో 
పాఠ్యాంశానికి సంబధించిన అంశాల సమాచారం విపులంగా ఉంటుంది. విద్యార్థు 


(గ 


54 


నిఘంటువులను ఎలా ఉపయోగించాలి? a 165 


లకు ఆయా విషయాలను గూర్చి విపులంగా చెప్పి, విశదీకరించడానికి (ప్రయ 
త్నిస్తే, బోధకుని పట్ట ట్ల ఆదరాభిమానాలు ఇనుమడించే అవకాళాలు ఎక్కువౌతాయి. 
క్రేవలం ప తరగతి పాఠాన్ని పరిమితం చేస్తే విద్యార్థులకు బోధకుని 
'వల్ణ'తెలిసేదేమీ ఉండదు. పరామర్శ (గ్రంథాలు ,చదివి బోధిస్తే. రకరకాల విద్యా 
ర్థులు పరిజ్ఞానాన్ని పెంచుకొని మననశీలతనూ, అధ్యయన శీలతనూ పెంపొందించు 
STP పాళ్చాత్య దేశాలలో అధ్యాపకులు ఈ పద్ధతిని అవలంబించడం _వల్ల 
విద్యార్థులలో పఠనాస క్రిని పెంచగలుగుతున్నారు. బుద్ధిమంతులను తయారు 
చేయగలుగుతున్నారు. 


నిఘంటు పరిశీలనానికి ఓపిక అవసరం లేదు. అప్పటి. కప్పుడే ఫలితం 
కనిపిస్తుంది. పదాలను వాక్యాలను దిద్దేటప్పుడు నిఘంటువుల [ప్రయోగాన్ని విద్యా 
ర్థులకు బోధించాలె. పొరపాట్లు తగ్గుతాయి. స్వయంగా తెలుసుకునే అలవాటు 
పెరుగుతుంది. తనకు తెలియని [కొత్త పదం విన్నప్పుడు, చదివినప్పుడు విస్తు 
“పోక అతడు వెంటనే కోళాన్ని ఆళయిస్తాడు. 


విద్యార్థులు ఏ (పశ్నో అడిగినా దానికి సమాధానం విజ్ఞాన కోళాల్లో 
ఉంటుంది. వాటిని తరుచుగా తిరుగ వేస్తుంటే బోధకుని పట్ల వాళ్ళకు గురుత్వం 
ఏర్పడుతుంది. భౌగోళిక పరిస్థితులూ, సంస్కృతీ, పండుగలూ, పబ్బాలూ, మహా 
స్‌ థి | 
పురుషుల జీవితాలూ ఇత్యాది విషయాలు తెలుస్తాయి. 


గోడ మై కేలండర్‌ ఎంత ఆవసరమో బల్లమైన నిఘంటువు అంత అవ 
సరం. అధ్యాపకులకు తోడు నీడ నిఘంటువు. విద్యార్థుల అధ్యయనానికి 
చేయూత నిఘంటువు. ల 


ణు 


34156 


i 
iB 


ఆ 


జ బహుజనపల్లివార్మి. 


= ఇరి వెంటి? వ్యాసాలు ఇ 
కొన్ని (నూచనలు ౩ నిఘంటువులకు నయ ంధించిన వి. 


_శ్యుత్త్సత్తి తి అర్థాలకోసం 3 గురుబాల (ప్రబోధిక 
వివిధ వషయాల కోసం - సం(గ్ర నన విజ్ఞానకోశం 
తెలుగు నిఘంటువులు: 


శబ్దరక్నాకరం. ఇ 
కొట శ్యామల కామళాన్త్రిగారి 
ఆంధ వాచస్పత్యం 1,2,8 వాల్యూంలు. 


GC టి చెలమచర్ల. +ఠంగాచాక్యులు! భారి 


*.ఉలధ: శబ్ద ఎరత్య్యాక రం, 
మునునూరి వేంకట శాస్త్రిగారి 
సవిద్యార్థి. కల్చతకఠువు. 


పురాణ సంబంధమైన వేమూరి (శ్రీనివాసరావు. గారి 
సమాచారంకోసం క పూర్వగాథాల హరి. 
సొమితల కోసం ఫ్‌ ఆం(ధ ప్రదేశ్‌ = సాహిత్య" "అకాడమీ వారి 


తెలుగు సామెతలు: * 


~. ue 





* 


జూనియర్‌ కళాళాలల అధ్యాపకుల ఉపయోగార్థం వారి పునశ్చరణ తర 
గతుల సందర్భంగా రచింపబడింది రచనాకాలం 20.1.1986. 


అలానా 


; 4 





27, భాష-చరిత-సంస్కృృతి 


భాష, చరిత, సంస్కృతి మానవ జీవిత స్వరూప స్వ భావాలనూ, 
మానవ వికాస దళలనూ, శూనవుడే సృజించి పెంపొందించిన (ప్రపంచాన్ని విశ్రే 
మీంచి వివరించే జ్ఞానానికి మూడు రూపాలు. 


భాష మానవుడు కల్పించుకున్నదే. చరిత్ర అతని అనుభవాల చయనిక, 
పాశవిక దశనుంచి తాను ఎదిగిన తీరు తెన్నులే సంస్కృతి. 


శ్వాసకోసం- ముక్కు, ఆహారంకోసం నోరు సవిజంగా మానవునికి వచ్చి 
నవి. వాటిని. చూనవుడు భాషా సృజనం కోసం వినియోగించుకున్నాడు. మాన 
వనీ; జీవితంతో పాటు భాష మారుతూ వచ్చింది. మనిషి మారుతూనే ఉన్నాడు. 
భాష-మారుతూనే ఉన్నది. భాష సహజంగా కృత్రిమమే. మానవ కల్పితమే: 


చెట్లనీడల్లో, గువోగర్భాల్లో.ఎదిగి ఉన్నంత కాలం (పకృతి. ఇల్దు; కట్టు 

౧ ౧ ౧ క ( క ౧" దట 

కోవడం సంస్క్భృత్తి,, ఈది నదిని: దాటడం. - (ప్రకృతి. దుంగనో, పడవనో. 
ఆభారల చేసుకోడం సంస్కృతి. చెట్టకున్న ఫలాలను, దొరికిన పశుపకవ్యాదులగు: 


పట్టుకుని తినడం (పకృతి. పండించుకొనియో, కాల్చుకొనియో తినడం సంస్కృతి? 
(పకృతి సంపదను తన ఇచ్చ్భానుసారం ఉపయోగించుకునే శ క్తి సమస స్త 
జీవకోటిలో"మానవునికే ఉంది. ఇతర జీవుల్లో, ఈ శక్తి ఉన్నా అది సహజం. 
పఠిమతం, 'పరిణామ రహితం. "పపపక్యాదుల చేష్టల్లో, అఆరుపుల్లోః అలనాటి 
నుంబీ-ఏ మార్పూ లేదు. ఏ పరిణామమూ లేదు. అయితే ఈ పాళవికపు-పొతిమే 
శల. నుంచి ఎన్నడో విడిపడ్డ మానవుడు (కమ. (క్రమంగా వికాసాన్ని , పొందు 
తూనే ఉన్నాడు (పకృతి రహస్యాలను ఛేదిస్తూనే ఉన్నాడు. అంతరిక్షంలోనికి 
హై, ఎగరన్నా కం సాగరతలాన్ని అందుకుంటున్నాడు. శబ్దాన్ని. కొన్ని. లక్షల 
మైళ్ళవరకు పంపి, తిరిగి సమాధానాన్ని పొందగలుగుతున్నాడు. వెలుగు కరొళా. 
లను" “పసోరం చేస్తున్నాడు. లక్షల మైళ్ళ దూరం నుంచి (పతిమలను దర్శించ 
- గలుగుతుస్నాడు: కంటి కగపడని సూక్ష్మ జీవుల స్థితిగతులను పరిశీలిస్తూ 
న్నాడు. "సృష్టికి (పతి: సృష్టి చేస్తున్నాడు: భౌతికంగా” చాలా ఎదిగిపోతున్నాము' 


168 ఇరీవెంటి వ్యాసాలు 


కొందరు పెద్దలు మానవుడు ఈ విధంగా భౌతికంగా ఎదిగిపోవడాన్ని నాగరి 
కత. అని, మానసికంగా ఎదిగిపోవడాన్ని అంటే పాశవిక లక్షణాలను దులిపి 
వేయడాన్ని సంస్కృతి అంటున్నారు. తన ఆకలిని మాతం తీర్చుకోవడం 
పశుత్వం, తనతో పాటు ఇతరుల ఆకలిని తీర్చఢం మానవత్వం. తన .ఆకలిని 
లెక్క చేయకుండా ఇతరుల ఆకలిని తీర్చే ప్రయత్నం చేయడం దేవతా త్వం 


అన్నారు ఆర్యులు మానళ్థుడు దేవతాత్వం వెపు పయనించడమే సంస్కృతి" 


అని నిర్వచించినారు. ళ స వ. 


(పతి దేశ చరి[తలో ఇలాంటి సంస్కృతి (ప్రజ్వరిల్లిన నాడే. ఆ దేశం 


ఒక ఆడుగు ముందుకు నడిచింది. (ప్రకృతి శక్తుల స్వాధీనం చేసుకుని సర్వ 


మానవాళికి సౌఖ్యం చేకూర్చాలన్న మహత్వాకాంక్షతో శాస్త్రజ్ఞాలు వైజ్ఞానికాన్వే 
షణకూ, సాంకేతిక శాస్తాభివృద్ధికి మానవుడు పూనుకున్నప్పుడు మానవుని 
జీవితం సుఖంకర మైనది. రసవంతమైంది. దారి ద్యాన్ని, దుఃఖాన్ని రూపుమా 


పాలని, వాటి మూలాన్ని తెలుసుకోవాలని మేధావులు తపళ్చర్యకు పూనుకున్న. 
'ప్పుడు, నూత్న ఆర్థిక రాజకీయ సిద్ధాంతాలు మానవాళికి మార్గదర్శక సూ|త్రాలై, 


పరిఢవిల్లినవి. మానవుని సౌందర్య ద ర్శనాకాంక్ష అతన్ని గుహలనుంచి మహలు 
తోనికి లాగి తెచ్చినట్రే, అతనిలోని స్వరం సంగీతమైంది. అతని -అనుకరణ 


సామర్థ్యం నృత్యమైంది అభినయమైంది. చి(త్రలేఖనమైంది. సృష్షినే తన (ప్రమా. 


కాలకు అనుగుణంగా సంస్కరించా లనుకున్నాడు మానవుడు. తపశ్చర్యకు 
పూనుకున్నాడు. (ప్రయత్నాలు చేసినాడు తన్నుతాను మరచి పునస్సృష్టికి పూను 
కున్నాడు. ఆ పునస్సృష్టి సంస్కృతి. , 


ఆ సంస్కృతిలో ఒక అంగం భాష. తన మనస్సులో ఉబుకుతున్న 
భావాలకు ముందు రూపకల్పన చేసుకున్నాడు. తరువాత సైగలను సృష్టించు. 
కున్నాడు, తరువాత తన అరుపులకు ఆర్థం సృష్టించుకున్నాడు. తనకు సహజంగా 
లభించిన జ్ఞాపకళ కిని అనుకరణ శక్తిని ఊతగా తీసుకున్నాడు భాషను 
సృజించినాడు. భాష ద్వారా తన అనుభవాలను భ[దపరచి ఇతరులకూ, తర 


తరాలకు అందించే సామర్థ్యం సంపాదించుకున్నాడు. భాష ద్వారా _మానెట్లి. 


ఉనికిని, అలవాట్లునూ, మనస్సునూ ఆర్థం చేసుకోవచ్చు. భాష మానవసంస్కృృతికీ 
వచోరూపం. భాష ద్వారానే మానవు డధిరోహించిన మహోన్నత నాగ రకతా 
శిఖరాలను సందర్శించవచ్చు. భాష మనిషి చరిత్ర చెప్పుతుంది. భాష మనిషి 


భాష-చరి[త-సంస్కృృతీ 150 


వ్య శక్రిత్యాన్ని వ్యంజిస్తుంది. భాష దేళానికి హృదయం. బహుభాషలున్న దేశుంలోసి 


మనిషి హృదయం విళాలంగా ఉంటుంది. బహు భాషలున్న దేశంలో-అంటే: మన 


భారతదేశంలో' ఆత్మ ఒకిటే. ఒకే ఒక్క. పద్మం; రేకులెన్నో. ఒకే:పూల 


దండకు ఎన్ని రకాల పూలో లిపులే వేరు!  భాహిరవేవమే వేరు. ఆంతర్యం ఆంతా, 
ఒక్కటే. ఏ (ప్రాంతీయ భాషాకవి యావద్భారత" కవి కాలేడు వాల్మీకి, వ్యాసుడు, 


కాళిదాసు' అంతటివాన్ళ సర్వభారతీయులకు కవులు. నరస రో రానివాళ్ళకు 
కూడా కవులే. ఎందుకంటే రామాయణఎ ఆందరికీ ఆవి కావ్యం. భారతం 


"అందరికీ పంచమవేదం. కాళిదాసు అందరి హృదయాల్లో ఉన్నాడు-ఆకాశంలో, 
మేఘంలా, భారతీయ భాషల శబ్ధజాలం ఇంచుమించు అంతా సంస్కృతం నుంచి 


పుట్టుకొ చ్చిందే. భారతీయ భాషలకన్నింటికీ వస్తు సంపదను పంచి యిచ్చింది, 
సంస్కృత మే భారతీ యుల సంస్కృతి ఆంతా సంస్కృత భాషా సాహిత్యాల్లో 
నిక్షిప్త ప్తమై ఉన్నది. 


భారతదేశ చరి (తను పరిశీలిసే స్తే ఇప్పుడున్న రాజకీయ సమైక్యం మరెన్నడూ 


1 లేదనిపిస్తున్నది. ఎన్నో స్వతం[త దేళాలుండేవి పరస్సర స్పర్థలూ కలహా 


లుండేవి. కాని ఒకే సంస్కృతి సర్యభార తీ యులను ఒకటిగా ఉంచింది. సాంస్కృళి, 


కంగా భారతీయులు తమది భరత వర్షమని నమ్మినారు. మతం వేరైనా స సంప్ర 


దాయం వేరై నా, భాష వేరైనా, ఆసేతుశీతనగం తన దేశం. ఒక్కటేననీ, తన 
జాతి ఒక్క టేననీ అని [ప్రతి భారతీయుడు నమ్మినాడు. కనుకనే నిన్న మొన్నటి 


రోజుల్లో, స్వాతం [త్య సమరం మహోద్ధృతంగా సాగిన రోజుల్లో భారతీయులకు 
సముత్సాహాన్ని కలిగించిన అంకాల్లో పురావైభవ సంస్మరణం ఒక్కటి. రామ 
రాజ్య 'స్పృహ, అశోకుని ధర్మ పరిపాలనాస్ఫూరరి, బౌద్ధుల త్యాగనిరతి, శంకర 
భగవత్పాదుల అద్వైత సిద్ధాంత (ప్రాచుర్యం, దయానందుల వేద సంస్కృతి 
(పసరణం, ఆం(ధ, మహారాష్ట్ర, వంగ, తమిళ, కన్నడ, హిందీ, గుజరాతీ, 
సంస్కృతాది భాషలలో వందల, వేల సంవత్సరాల తరబడి సర్వ లక్షణ 
లక్షితంగా వెలువడిన సాహిత్య సంపద ఇత్యాదంళాలెన్నో భారతీయులను 


సముద్దీప్తుల చేసినవి, స్వాతంత్య సముపార్ణనానంతరం కూడా తమ సాహిత్‌ 
సంగీత, నృత్యాది కళా సం(ప్రదాయాల పరిరక్షణలోనే కాకుండా, [ప్రపంచానికి 


ఒకనాడు తాము ఉద్భోధించిన శాంత్యహింసా సామరస్య సిద్ధాంతాలను తమ 


a 


160] ఇరివెంటీ" వ్యాసాలు: 


రోజీజ్టేంగంలో "పొందుపరచి, తమ. వైదేశిక నీతికి మార్గదర్శక సూత్రాలుగా. 


ను! 


( భాషకూ సం స్క్బ్బృతికీ అవినాభావ సంబంధం ఉంది. భాషా నిర్మాణానికి. 


ఆంతే వాగర్భ ప్రతిపత్తి త్తికీ, పద బంధాల ఏర్పా టేకూ, సామెతలకూ, జాతీయా 
లకూ, ఇతివృత్తాలకూ, ఆలంవారాలకూ, rye జీవన సరళి.అంటే సంస్కృతి 


ఆధథోరభూతమవుతుంది. తేలుగు భాష [ద్రవిడ భాషా కుటుంబానికి చెందినప్పటికీ, . 


సంస్కృత (ప్రభావాన్ని అతిమాతంగా స్వీకరించిన భాష. సంస్కృత వర్గమాలలో 

లేని కొన్ని వర్ణాలు తెలుగులో 'ఉన్నవి. సంస్కృతంలో లేని ఛందస్సులు 
తెలుగులో ఉన్నవి. ఐనా తెలుగుకు విలక్షణమైన ఒక నుడికారం ఉన్నది, 
., తెలుగుల జీవితాలలో నే వై లక్షణ్యం ఉన్నది. 


తెలుగు కళలనూ, సాహిత్యాన్ని అధ్యయనం చేస్తే తెలుగువాళ్ళ చరిత 
శ్రివేణి .సంగ మంలో సరస్వతీ నదిలాగా గుప్త వాహినిగా మనకు సాకాత్క 
రిస్తుంది. భాషా సంస్కృతుల వికాసాన్ని నమోదు చేసేదే చరి[త. ..చరిిత 
కేవలం. గతం కాదు. వ్యక్తిలో, సమాజంలో జీర్జించుకునిపోయిన ఆల్యోవనా 
సరళి. సంస్కృతి. వర్తమానాన్ని అవగతం చేసుకోవడానికీ, . భవిష్యత్తును 


ఊహించుక్లోవేడానికీ గత చర్విత అవసరం. భూత భవిషద్వ ర్తమానాల మధ్య, 


"మానవుడు పొందే అనుభూతులే చరి[తకు సామ(గిని సమకూరుస్తాయి. విద్యార్థు 
లకు చర్మిత చెప్పుతున్నప్పుడు ఈ అంశాన్ని. జ్ఞప్రిలో ఉంచుకో వలసిన అవసరుం 
"ఎంతైనా. ఉంది. చరిత్రను గతంగా కాక “అనుభవంగా చెప్పడం మంచిది. 


. చరిత పక్షస్మీయం. చరిత దేశభ. కి (పేఠకం. చరి[త వ్య _క్రీత్వ. నప 
సాధనం. % 


ల  , 





“జ జూనియర్‌ కళాళోతల అధ్యాపకుల ఉపయోగార్థం వారి. పునశ్చరణ 
తరగతుల సఠదర్భంగా రచింపబడింది, -రచనాకాలం: - 20-1-1986, 


28. “Evaluation of a Poetic Work- 
A New Method Suggested by 
Kavi Samrat Vishwanatha” 


జ 


One cannot claim himself a scholar and welver- 
sed in modern Telugu literature if he has not read, 
studied and enjoyed the works of Kavi Samrat Vish- 
wanath Satyanarayana, the great Telugu poet of’ our 
times. His magnam opus “Srimad Ramayana Kalpa vri- 
ksamu” enabled him to acheive the coveted ‘Gyan- 
Peeth’ Award. His erudition in Telugu, Sanskrit and 
English, his devotion towards the Indian culture, his 
comprehensive understanding of the contemporary 
world problems and versatile genius as a poet, a drama- 
tist, a critic, a short story writer, a novelist, a 
commentator, a teacher, an orator and as an embodi- 
ment of welaccomplished culture made him the most 
popular, venerable writer and distinguished literary 
Personality. 


At present 1 venture to throw light upon a 
novel method of Vishwanatha’s literary criticism. He 
has deeply studied along with the authentic commen- 
tories almost all the great works on Indian eastheWicse. 
right from Bharatha to Jagannatba Panditharaya. He 
has shown a special interest in the theories of RASA 


న. 


క్యు 


162 ఇరీవెంటీ వ్యాసాలు 


and DHWANI propounded by the Indian eastheticians 
of the past. He has the clear view of the different 
opinions on ‘western literary criticism. ప may add కషి 
that his knowledge in English’ literary. criticism and 
literature is efficient to understand "and. explain the 
western outlook pertgining to poetic evaluation with 
this’ backgraund Vishwadtha has contributed many 


works on literary criticism, 


Being a great poet of genius Vishwanatha atta. 
ches great importance to the individuality of the poet, 
in the process of evaluation. Strict confirmity with: 
the estabished principles of literary criticsm. Orien=; 
tal or Occidental is not acceptable to Vishwanatha.: 
He believes that the poet has his own image, unique! 
personality, . perception, creativity and mode _of- 


expression. | ఓ 


The first and foremost Telugu poet Nannaya Bha-.. 
ttu of llth century brought out the first possible. 
Telgu poetic work Mahabharatham. Eventhough he, 
followed Vyasa, he has employed the idiom and 
adoned it with suitable poetic values and made Maha. 
bharatha almost on original Kavya. Ofcourse the story 
is Vyasa’s, but the treatment, and exposition are of: 
his own. Nannaya Bhattu has written AVTARIKA:: 
(Preface) to the Mahabharatham in which his views 
on poetry, its purpose and the characteristics of his 
‘poetic work are reflected. Up to this day almost all 
th: Telugu poets of great stature have been writing 


సై క. 


168 
the prefaces to their poetical works, following Nannaya 
Bhattu. Inevitably in their prefaces the poets ‘spelt 
their opinions on poetry and the characteristics of 
their poetical works. These prefaces prepare more or 


less the background for telugu literary criticism, 


+ న 


Lovers of poetry of a studious nature may find 
poet’s impressions on poetic art not only in the 
prefaces: directly, but indirectly in his work else 
where. His characters speak of the poetry sometimes. 
Personifications, descriptions suggest the artistic 
values of the poetry. This aspect cannot be ignored. 
The. AVATARIKA or preface writing may not be a 
universal practice. But the poet's own feelings regar.- 
ding the poetic art can be traced in all the poetic 
works of the world. lt would not be. a fultile effort 
of we make an attempt to bringforth a comman idio- 
logy out of these opinions. Such effort may lead to 
emotional integration. It may even estinguish. the 
linguistic chawishism. The truth which needs no logic 
to explaih that the poet's faith is universal and uni- 
fying. Strict confirmity with the fixed rules may 
barm the interests of the individual liberty of the 
poet in particular and the democratic way of life in 


general. Following the artist's thoughts desirable? 


because the poet is a genius. Genius seeks truth 


Truth seeks beauty. Beauty seeks well being. Thus 
“SATYAM, SIVAM, SUNDARAM” the essense of 
Indian culture whichis acceptale to all the great poets 


164 | 'ఇరివెంటీ వ్యాసాలు 


and artists who aspire for the human values. This is 


the basis of Viswanatha’'s thinking. But his deep.-: 


rooted devotion and love for indian way of thinking 
has limits to the liberty to be enjoyed and propagated 
by the, artists. He says that the Bird flys to heights 


in the blue but ittshould return to its nest. Indian 


culture allows immense beets with an ultimate goal 
the purposeful life, freedom from suffering and 
rebirth, 


* Vishwanatha gives much importance to the pre- 
faces where in the poets thoughts on poetry’ are 


expressed. Instead-of following the tranditional and 


established of principles of “literary criticism, the’ 
critic must understand the poet,s outlook itsélf, 
because the poet's individuality should not be’ over 


shadowed by the prejudiced principles; otherwise the 


novelty will be vanished the new experiment made by 
the poet will be rediculed and the poets individuality 


will be submerged into the ocean of oblivian. 


Being a propound philospher and ardent custo- 


dian of Indian culture, Vishwanatha think’s that® the 
po:try like othzr fins arts cannot bs measured by the 


fixed concepts. Imagination and easthetic experience 


have no limits. This infinity symbolises the poetieg. ey 


thought, that bestows bliss and pleasure to the 
cinnoisseurs. The heart feels the poetic experience 


and .this heat cannot be known, 


జ / \ 


స్త ' 165 


APRAPYA MANASA SAHA (Even the mind 
(heart) cannot have him) Bhagavadgithu says... 


INDRIYANAM HI MANASCHASMI (among the 


Indices Iam the heart (mind). 


Poetry is one of the creative activities .of the 
_ mind. we are helpless® in finding out sources of the 
artistic creativity according to Vishwanatha, the best 
‘way of appreciating a poem or evaluating poetry is to 


study the poet’s mind through understanding 


The unique contribution of the poet to the human 
thought and social welibsing can be visualised only when 
the eveluation is made according to the poet's outlook 
which: is the intrensic sourse of expression of the own 
work, 


Though Vishwanatha has not propounded this 
particular evaluation theory directly anywhere in his 
works, I dare to say that he has suggested this idea on 
many occassions. Ido not claim that all his criticism 
is based ‘on this idea alone, but this much can be safely 
maintained that such a mode of valuation was very 


much alive in his mind. 


Neither the critics own individual fomey and his 
Sicretion nor the rigidity of the fixed principles tye 
the poet's thoughts on his own poetic art must be 


taken into consideration while evaluating. 


స 


Et 


166 ఇరివెంటి వ్యాసాలు 


Avatarika or the preface to the poetic work 
should be the guideline to the critics. . The easthetic 
values and the principles of literary criticism of east 
and west. One only helpful to keepup the poetic art 
aliye and to make the world-worth-living.. They help 
to create a sympathetic attitude towards the fine arts, 
particularly the pqetry. 


| After carefully going though the following critical 
works by Vishwanatha, పే made this humble attempt. 
1 understand this by inference, that Vishwanatha’s 
unique personality and distinct way of thinking re. 


garding the criticism of poetical works, 


Some of the Books on criticism by Vishwanatha : 
Nannayya Gari Prasanna Katha Kalitartha Yukti: 
Allasani vari Allika Jigi Bigi i 
Kavya Pareemalamu 

Kavya Surabhi 

Rasanandamu 

Sakunthalam Abhignatha 

Kalidasa Bhava Bhuthulu 


శు 
Many other essays.* 


వె కా లా పా ౩౨ 9 $ 





*  Thisessay was published in 84th All పంత గా. శా 


Oriental Conference Journal, Calcutta - in the, 
year 1986. 


a 


& స్ట 


29. (పయోగశీలి- - శ్రీనాథమహో హోకవి 


4, ్రీనాథమహాకవి సంస, ్రలతి ఉ త్తమ: సంస్కృతి. ధతిభావ్యుత్ప త్త 
Sar మూ వళ నింపిన శ్రీనాథుని వంటి సత్కవి ఆం(ధ సాహితీ జగత్తులోనే 
అరుదు, 


శ్రీనాథుని సాహిత్యాన్ని పరిశీలించడం (ప్రాచీనాంధ్ర సాహితీరీతులతో పరి 
చయం కలిగించుకో వడ మే. శ్రీనాథుడు సంస్కృతాం| ధ భాషల్లో అశేష వైదు 
ష్యాన్ని స సం పాదించుకున్నవాడే కాక (ప్రాకృత కన్నడ శౌర సేన్యాది భాషల్లో 
చక్కని అభినివేశాన్ని సముపార్థించుకున్న మనీషి. వ్యాక రణ, న్యాయ, తర్కా.ది 
శాస్త్రాలలో అతడు నిష్టారుడు, స్మృతులు, (శ్రుతులు, ఆగమాలు మున్నగు ఆర్ష 
విద్యలు. ఆయనకు క రతలామలకములు, తనకంటె పూర్వులైన సంస్మృతాం|ధ 
మహాకవుల గచనలను తలస్పర్శిగా అధ్యయనం చేసి, వాటిలోని రసమాధుర్యా 
లను ఆస్వాదించి ఆనందించిన సహృదయ శేఖరుడు. గీర్వాణ భాషలో (ప్రౌఢ 
రచనలు చేయగల సామర్థ్యం ఉండికూడా తెలుగుల్లో రచనలు చేయడం ఆం[ధుల 
భాగధేయమే. శ్రీనాథునికంచె పూర్వం రాజాస్టానాల్లో (పాయికంగా సంస్కృత 
పండితులకే గౌరవాదరాలు ఉండేవి. శ్రీవాథుడు ఆంధ్రేతర 'రాజాస్థానానికి వెళ్ళి 
అక్కడ విజయదుందుభిని (మోగించి, తెలుగు |ప్రతిభ్లా వెజయంతికను రెపరెప 
లాడించిన్గాడు. 


శ్రీనాథుడు ఈశ్వరార్చన కళాశీలుడు. అనువాద (గంథమైన నైషధంలో 
తప్ప ఆయన |పధాన రచనలన్ని ంటిలో భక్రిరసం పొంగులు వారుతుంది. ఆయన 
కవిత్వ మంతా శివమహిమాభివర్ణ నంతో, శివభక్తుల తపోదీఇాభివర్ణ్షనంతో (ప్రకా 
శిస్తూ ఉంటుంది, తన కావ్యాలలో; చాటువుల్లో తెలుగుదేశం అందాలన్నూూ జొన్న 


త్యాన్నీ, తెలుగు (పజల ఆచార వ్యవహారాలనూ, వేషభాషలనూ తని వితీర కొవర్డిణ, 
చిన కవి మరొకడు ఈ నాటికీ మనకు వెదికినా దొరకడం కొంచెం కష్టమే! 


అనేక శాస్త్రాల్లో శ్రీనాథునికున్న పాండిత్యం, రాజకీయ, సారస్వత, సాంమిక 


శ 


168 .  ఇరివెంటి వ్యాసాలు 


జీవితంలో అతనికున్న (ప్రమేయం, అనుభవం అతని కావ్యాల్లో ' సూటిగానో, 
చాటుగానో కనిపిస్తూనే ఉంటుంది. మహారాజుల సరసన కూర్చుండి, మహా 
మాత్యులతో, దండనాథులతో, వణిజులతో గౌరవ సత్కారాలను పొంది, మహో 
నగరాల్లో ధనికులతోనూ, పల్లె. పట్టులలో నిరుపేదలతోనూ, ధర్మ శాలల్లో, 
గుళ్ళలో భక్తులతోనూ, విద్వత్సభల్లో విద్వాంసులల్లోనూ కాలంగడిపి శ్రీనాథుడు 
రసనిర్భర్థ 'కీవితానికి అధినాథుడు అనిపించుకున్నాడు. కనుకనె శ్రీనాథుని 
జీవితమే ఒక మహాకావ్యం. ౪: 


ఆయన ఆం(ధవాజ్మయ శ్నేత్రంలో అంతకు ముందు లేని కొత్త పోకడ 
లకు ఎన్నింటికో అద్యుడై, పయోగ శీలిగా, మార్గద రృకుడుగా, (ప్రతిభామూ ర్తిగా 
వెలసినాడు. సాహిత్యకేదారంలో ఆయన నాటిన కొన్ని కొత్త మొక్కలను 
గురించి పరిచయం చేయడమే ఈ వ్యాసంలో నేను చేస్తున్న (ప్రయత్నం. : 


పలువురు నడిచే దారిలో పదిలంగా పయనించవచ్చు. కొత్త పుంతలను 
వెదకి ఎగుళ్ళనూ దిగుళ్ళనూ తట్టుకుంటూ ముళ్ళనూ ఫొదలనూ పుట్టలనూ తొల 
.గించుకుంటూ నడిచి గమ్యం చేరుకో వడం (ప్రతిభ అనిపించుకుంటుంది. జగత్తులో 
ఏ రంగంలో అయినా సరే ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహితోత్ము 
లందరూ కొత్తగా దారుల కోసం ఉద్యమించినవారే, 


“బాహ్మీదత్తవర పసాదుడై న శ్రీనాథుని కంటె పూర్వం కవి|త్రయం 
వారు, నన్నెచోడుడు, పాల్కురికి సోమనాథుడు, భాస్కర రామాయణ కవులు, 
గోన బుద్దారెడ్డి, నాచన సోమనాథుడు,మారన మనకు (ప్రచురంగా కనిపించే కవులు, 
పురాణేతిహాస్తాలను తెలుగు చేయడం, దేశి ఛందస్సుల్లో రచనలు సాగించడం, 
కొత్త |ప|క్రియలకు నారుపోయడం వంటి లక్షణాలు మనకు కనిపిస్తాయి. పురాణేతి 
హాసాల జోలికి పోని దేశికవులు,విశేషించి శివకవులు స్వతం (శేతివృత్తాలను నిర్వ 
హించి కొత్త బాటలు వేసి (ప్రజా బాహుళ్యానికి కొత్త" రుచులతో పరిచయం కలి 
గించినారు. పురాణేతిహాసాలు బహుకథా కల్లోలినులు. ఏకనాయకమైన కావ్యం 
ఆప్పటికి తెలుగులో లేదు. రామాయణం వంటి కావ్యం ఉన్నా అది ణి 
అదొక విశిష్ట (ప్రక్రియ. దాని లక్ష్యం వేరు. దాని వస్తు నిర్వహణా వి 
వేరు: 16, “7 శతాబ్దాల్లో తెలుగులో మను చరి(త్ర, వసు చరిత, కళాపూర్ణో 


Li 





(వయోగశీలి-శ్రీనాథమహాకవి . 169 


దయాది కావ్యాలు ఏకనాయక మైన కథలు అనేకాశ్వాసాల్లో విభాజితములై, అష్టా 
దశ వర్ణనలతో అలంకృత ములై శృంగార వీర రస(ప్రధానములై (పబంధాలనే 
సరికొత్త (ప(క్రియాభిధానాల్లై వెలువడినవి. ఈ (ప్రబంధ సదృశ మైన కావ్యం 
శ్రీనాథుని కాలం నాటికి లేదు. శ్రీహర్షుడు సంస్కృతంలో (వ్రాసిన నైషధ 
కావ్యాన్ని శ్రీనాథుడు తెనిగించి తెలుగు రసికులకు :అందించినాడు. అది సంస్కృ 
తంలో ఎంత (పౌఢకావ్యమో తెలుగులో అంతే (ప్రౌథకావ్యంగా రూపుదిద్దు 
కున్నది. శ్రీనాథుని కంటే పూర్వ్వం అనువాద విధానం ఎలా ఉండాలనే 
“విషయాన్ని ఎవ్వరూ సూటిగా చెప్పినవారు లేరు. నైషనంలో శ్రీనాథుడు “అశేష 
మనీషి హృదయంగ మంబుగా _ శబ్దం బనుసరించియు, నభి[ప్రాయంబు 
గు ర్రించియు, భావం బుపలంక్నించియు, రసంబు ఫోషించియు, నలంకారంబు 
భూషించియు, నౌచిత్యం బాదరించియు, ననౌచిత్యంబు పరీహరించియు మాతృ 
కానుసరణంబున( జెప్పంబడె”నని ఆనువాద విధానాన్ని సూచించి మార్గ 
దర్శకుడై నాడు. అంతకు పూర్వం అనువాదాలు అసలే కాలేదని, బాగా కాలేదనీ 
అభిప్రాయం కాదు. అనువాదానికి (ప్రమాణాలను ఏర్పరచినవాడు శ్రీనాథుడని 
చెప్పడం ఈ వ్యాసక ర్త ఉద్దేశ్యం. నై షధాంధధ్రీక రణం శ్రీనాథుడు చేసిన కొత్త 
ప్రయోగం తరువాతి (ప్రబంధ కివుల కిది పాథేయమైనది. ఏ: నాయక కావ్య 
రచనకు తెలుగులో శ్రీకారం చుట్టినవాడు శ్రీనాథుడే. అనువాద విధానానికీ, 
కవులకూ, రచయితలకూ, తొలిసారిగా తెలుగులో దారి చూపిన వాడు శ్రీనాథుడే. 
అయితే శ్రీనాథుడు సూచించిన ఈ అనువాద విధానాన్ని పాటించడానికి పుష్కల 
మైన పాండిత్యం, నిండైన హృదయం ఆత్యావశ్యకాలని శ్రీనాథుడు ధ్వనిగర్భి 
తంగా కూడా ఈ పట్టులో చెప్పగలిగినాడు. యధాతథమైన అనువాదం వల్ల 
సాహిత్యానికి గాని పఠితలకు గాని ఒరిగే లాభం ఏమీలేదు. దేళకాలాదులను 
ఆర్థం చేసుకున్న వాడికే. సంస్కృతిని జీర్ణం చేసుకున్న వాడికే జొచిత్యం 
సంగతి తెలిసి వస్తుంది. రస భావాలంకార రహస్యాలు తెలియవస్తాయి. అను 
వాదం అన్నంత మాత్రాన తూష్టీంభావం వహించనక్కర లేదని శ్రీనాథుని 
హృదయం. మనీషిత్వ మే వాంఛనీయమని ఆయన అభిమతం. సంస్కృతంలో 
ఉన్న భావాన్ని సమ(గంగా ఆవగతం చేసుకుని తెలుగు వాక్య సరళిలో దోస. 
(ప్రకటించడం ఆనువాద మనిపించుకుంటుంది. కొన్ని సందర్భాలలో శ్రీనాథుడు 
తనకున్న సంస్కృత భాషా వైదుష్యాన్ని (ప్రదర్శించి గ్రీహార్డుని సమాసాలకూ, 


న! 


"ta 





170 | ఇరి వెంటివ్యాసాలు 


(కియా పదాలకూ తెలుగు (ప్రత్యయాలు చేర్చి చమత్కరించిన సందర్భాలు 
లేకపోలేదు. అయితే ఇది కేవలం చమత్కృతి కోసమే క్వాచిత్క్మంగా చేసినాడు. 
రసపుష్షి వస్తునిర్వహణ సందర్భాలలో శ్రీనాథుడే చమక్కుల జోలికి పోలేదు. 


“పురాణభిన్నమైన కావ్యానువాద' పద్ధత్తికి శ్రీనాథుడే గురువు” అన్న 
అచార్య పింగళ లక్ష్మీకాంతంగారి అభియక్తో క్రి ఈ పట్టున సంస్మరణీయం. ' 


¥ 

శ్రీనాథుడు స్వతం|(త్ర * (ప్రవృత్తిని అవలంబించిన |ప్రతిభామూ ర్తి. 

సంస్కృత భాషలో వెలసిన పురాణేతిహాసకావ్యాల్లో ని ఐదు కథలనూ, దేశీ 
సాహిత్యంలో ఒక కథనూ తీసుకుని శివమహిమా సూత్రంతో మాలగా కూర్చి 
“'హరవిలాసమినే కథాప్రసూన మాలికగా మలచి తెలుగు సహృదయకోటికి 
అందించినాడు థ్రీ నాథుడు. ఈ విధంగా పాల్కురికి సోమనాథుని బసవపురాణం, 
వ్యాసుని శివపురాణం, మహాభారత భాగవతాలు. కాళిదాసుని కుమార సంభవం 
నుంచి కథలను ఏరుకున్నాడు. తాను ఎన్నుకున్న అనువాద సూ(తాల (ప్రసక్తి 
కూడా లేకుండా స్వతం(తంగా గద్య పద్యాల్లో ఆ కథలను చెప్పి స్వతంత్ర 
కావ్యంగా “హరవిలాసా'న్ని సృజియించినాడు. సమకాలిక సామాజిక జీవితాన్ని 
ఆ కథల్లోనికి జొనిపినాడు. అనుకరణ దోషం లేకుండా ఆ కథలను తానుగానే 
చెప్పినాడు. చక్కని తెలుగు నుడికారానికి ఈ “హరవిలాసి కావ్యం ఒక మనోజ్ఞ 
మైన ఆదర్శం. ఇష్టదైవ మహిమలను మూలసూ(త్రంగా పెట్టుకుని ఎక్కడెక్కడి 
కథలనో ఏరికూర్చి ఒక కథా సంకలనంగా అనందించడం ఇంతకు పూర్వం 
తెలుగులో లేదు. దీనికి ఆద్యుడు శ్రీనాథుడే కేవలం (పసిద్ధ కథలను తాను 
చెప్పడమే కాదు, తనకు తోచిన కల్పనలతో ఈ కథలను కై సేసి శివలీలా విలా 
సాన్ని మరింత శక్రిమంతంగా భక్రిభావ బంధురంగా, ధ్వనిమంతంగా నిర్వ 
హించి చరితార్థుడెనాడు. ఈ కావ్యాన్ని తన బాల్యసఖుడై న అవచి తిప్పయకు 
అంకితంచేసీ తన చెలిమి విలువను కాపాడుకున్నాడు శ్రీనాథుని కృతులను 
ఆంకితం పొందినవాళ్ళల్లో (పభువులున్నారు. మం(తులున్నారు. మి(త్రులున్నారు. 
భక్తులున్నారు శ్రీనాథుని వ్య క్రిత్వం అలాంటిది. , ల 


“ క్రీడాభిరామం” శ్రీనాథుని రచన కాదని కొందరి అభిప్రాయం. ఆ కావ్య 
కర్తృత్వం మాట ఎలా ఉన్న దానిలోని కవికా పారమ్యం శ్రీనాథమహిత 


(పయోగ శీలి. శ్రీనాథమహాకవి 4 I 


కవితా ప్రభావితం అని చెప్పడానికి సందేహం ఉండనక్క_రలేదు. సయు క్తికంగా 
శ్రీ వేటూరి |పభాక రశాన్రీగారు “| క్రీడాభిరామం” శ్రీనాథకృతమే అని నిరూపించి 
నారు. ఆచార్య పింగళి లక్ష్మీకాంతంగారు కూడా “(క్రీడాభిరామం శ్రీనాథుని 
కృతిగానే నమ్మి నారు. ఇది తెలుగులో వెలువడిన మొట్టమొదటి హేళనకావ్యం 


అనగానే అందులో కవిత ఉండదనీ, వెకిలితనం ఉంటుందనీ అనుకోవలసిన' 


ఆవసరం లేదు. (క్రీడాభిరామం సుందర మైన కావ్యం; కాకతీయ సా(మాజ్య 
రాజధాని ఓరుగల్లు నాగరికతను పొదుగుకున్న కావ్యం. అప్పటి వేషాలు, 


. విన్యాసాలు, పటు, పాటలు, స్రీలు, పురుషులు, ఇళ్ళు, గుళ్లు, గోపురాలు అన్నీ 


మనముందు వచ్చి నిలుస్తాయి. (క్రీడాభిరామం వీధి” అనే రూపక విశేషం, 
తెలుగులో వచ్చిన మొట్టమొదటి రూపకం ఇది. అన్ని లక్షణాలూ ఉన్న తెలుగు 
తొలరూపకం (క్రీడాభిరామం. శ్రీనాథుడే తెలుగులో రూపక రచనకు ఆద్యుడు, 


ఈ కావ్యానికి ఆశీ లతా దోషాన్ని అంటగట్టి శ్రీనాథుని ' వ్య క్రిత్వాన్నే 
(ప్రశ్నించే (పయత్నం జరిగింది. తెరమరుగున నున్న రసిక జీవితాన్ని ఈ 
కావ్యం చూపుతున్నది. అప్పటి సంఘాన్ని పొట్టువొలిచి చూపుతున్నది. సాంఘిక 
చరి(త్రకు అత్యంతోపయు కవైన (గ్రంథంగా దీనిని సురవరం (పతావ రెడ్డిగారు 
(పస్తుతించినారు. మొన్నటి తెలుగు నాగరిక జీవనం ఎలా, ఉండేది? అన్న 
(పళ్నకు, ఏ తెలుగు కావ్యం బదులు బలుకగలుగుతుంది ఒక్క. | క్రీడాభిరామం 
తప్ప! (ప్రజా జీవితంతో చెట్టపట్టాలు పట్టుకుని (బతికిన కవి మాత్రమే ఇలాంటి 
కావ్యసృష్టికి పూనుకోగలుగుతాడు. శ్రీనాథు డీ సృష్టికి ఆద్యుడై (పజల కవి 
అనిపించుకున్నాడు. 

ఇక్క డొక్క. విషయం అప్రస్తుతమైనా (ప్రస్తావిచక ఉండలేక 
పోతున్నాను.” 

“దేశభాషలందు తెలుగు లెస్స” 
. అన్న ఆతి(ప్రసిద్ధమైన నినాదం వంటి సూక్తి ఈ (క్రీడాభిరామంలోనిదే. 
శ్రీనాథునిదే. 

శ్రీనాథుడు రెడ్డిరాజుల ఆస్థానాల్లో సన్మానాలను అందుకున్న సలి, 
పెదకోమటి వేమారెడ్డి స్థా: నంలో “ విద్యాధికారిగా ఉండి ఎందరో కవిపండితులను 
ఆదుకున్న సహృదయుడు. | 


172 . ఇరి వెంటి వ్యాసోలు 


". “సంస్కృత (పాకృత శౌరసేసీ ముఖ్య 
భాషాపరిజ్ఞాన పాటవంబు 
పన్నగ పతి సార్వభౌమభాషిత మహా 
భాష్య. విద్యా సమభ్యాసబలము 
నక్షపాదకణాద' పక్షిలో దిరిత -. = +" 
*  న్యాయకళాకౌశలాతికయము. నా 
(శుతిపురాణాగ మస్కృతీ సాంఖ్యసిద్ధాంత 
కబళనవ్యుత్స త్తి గౌరవంబు 
పూర్వకవి ముఖ్యవిరచితా పూర్వకావ్య 
భావరస సుధాచర్వణ |ప్రౌఢిమ” 


pri శేముషిని చాటుతున్న వి. అంతకు. ఆయన “అఖిల పురాణ 
విద్యా (పవీణు డు, అధ్వర్యుడు, “వేదాళాఖాధీతినిష్టాతుడు' . అం(ధభాషా 
' నైషాధాబ్దభవుడు, ఉభయభాషాకవిత్వ (ప్రయోగకుళలుడు. ' / 


“దిహ్మీద త్త వర(పసాదుడ వురు _పజ్ఞావిశేషోదయా 
'జిహ్యాస్వాంతుడ వీశ్వరార్చన కళాశీలండ వభ్య ర్లిత 
(బహ్మాండాది మహాపురాణ చయతాత ఎర్యొర్థ నిర్ధారిత 
(బిహ్మజ్ఞాన కళానిధానమవు. ..... ... 


ఆని ఆయన కావ్యావతారికలు ఉద్దోషిస్తున్నవి వేదాది విద్యల్లో"'పారడితీ 
కర్గను సంపాదించిన పండితులు మార్గ కవితా పద్ధతికి బాసటగా. నిలుస్తారే 
“కాని దేశి కవితా పద్ధతిని ఆంతగా ఆదరించరు. అందులోనూ ఆంధ్రదేశంలో 
శివకవులు వస్తు విషయంలో ఛందోవిషయంలో, భాషావిషయంలో, సం|(వ్రదాయ 
సిద్ధంగా వస్తున్న పద్ధతులకు ఎదురుతిరిగినవారు. వాళ్ళు [ప్రారంభించి దేశి 
కవిత్వోద్యమం, వాళ్ళ జేసీ వ్యవహారిక ప్రయోగాలూ, వాళ్ళ దేశీయమైన వస్తు వా 
సంవరణం శ్రీనాథుని ఆదరణకు ఎలా పా(త్రం కాగలిగినవి? శ్రీనాథుడు శివ 
భకక్తుడేకోని శివమెత్తిన వీర శై వుడు కాదు. అతనికి శివకేళవభేదం లేదు. "వేళ్ల. 
(ప్రమాణాన్నీ, యజ్ఞయాగాది ఆర్ష[క్రియాకలాపాలను నమ్మిన భూసురుడు. అయితే 
శ్రీనాథుడు సామాన్య (పజల అభిరుచులకు విరోధికాడు తన దేశంలో ఇరిగిన వీర 


4 


(ప్రయోగ శీలి. శ్రీనాథమహాకవి 178 


గాథను జనం పాడుకుంటుంపే విని, రసష్టావితులొతుం టే "చూచి తనకేమీఎపట్ట 
నట్టుండే ఆరసిక.డుకాడు, తన కాలంనాటికి జనబాహుళ్యంలో వి శేష (ప్రాచుర్యాన్ని 


అందుకున్న వీరగాథను తేలికగా పాడుకునే పద్దతిలో, మా(తాచ్చందస్సుల్లో * 
. విశేషించి మంజరీద్విపదలో (వాయాలని తలచినాడు. దానిని రచిఐ౨చి పామరుల 


ఆదరానికి కూడా పాత్రుడు కాగలిగినాడు. |క్రీడొభిరామంలో కూడా ఈ డ్విపద 
(ప్రబంధ (ప్రస క్రిని శ్రీనాటీడు ఉట్టంకించినాడు. మంజరీ ద్విపదలో తెలుగులో 


- వెలసిన మొట్టమొదటి కావ్యం శ్రీనాథుని పలనాటి వీరచరి[తయే. ఇందులోని ' 


కవిత్వం పండితులకూ ఇందులోని సంగీతం రసస్ఫూర్తి అభినయం వస్తుగౌరవం 


పామరులకూ ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. మహోన్నత శేముషీ శిఖరాన్ని 
అధిరోహించిన ఒక మహాకవి పామరజనానికి ఇంత సన్నిహితంగా వచ్చి ఒక 


చక్కని కావ్యాన్ని రచించి కవిత్వం సర్వజనాదరణీయంగా ఉండదగినదన్న 
సత్యాన్ని అక్షరాలా తొలిసారిగా తెలుగు వాజ్మయంలో చాటిన రసరాణ్య్మూ ర్తి 
శ్రీనాథుడు. 


కాశీఖండం భీమఖండం శ్రీనాథుడు రచించిన కే త్రమాహాత్మ్యాలకు సంబం 
ధించిన కావ్యాలు, భీమఖండంలోని కథాభాగం స్కాందపురాణంలో ఉన్నదని, 


దానిని (శ్రీనాథుడు తెనుగు చేసినాడని కొంతకాలం[కింత ఒక అభి ప్రాయండఉండేది, .. 


- కాని, కొంత పరిశీలన తరువాత విచిత్రమైన విషయం బయలుపడింది. సంస్కృ 
తంలో స్కాంద పురాణంలోని భీమఖండం శ్రీనాథుని తెలుగు భీమఖిండానికి 


సంస్కృతానుకరణమని. శ్రీనాథుని తరువాతికాలంలో ఆది స్కాందపురాణానికి 


ఎక్కిందని విమర్శకుల తలపోత. దాక్షారామ (ప్రాంతాన్ని (ప్రత్యక్షంగా చూసి 
ఆ మ్మే(శానికి వచ్చిన భక్తుల వేషభాషా విన్యాసాలను చూసి శ్రీనాథుడు యథా 


తథంగా వర్ణించిన తీరుతెన్నులే సంస్కృతంలో ఇవ్పుడు లభిస్తున్న స్కాందపురా ' 


ణంలో కనబడుతున్న వట, స్కాంద పురాణంలోని భీమభిండభాగం (పకి ప్రం 
అన్నమాట ఎలాఉన్నా ఓక నిషయం మాతం ఈ పరిశీలనం వల్ర తెలియవస్తున్నది. 


అం (ధదేశాంతర్గత మైన దాఇారామాన్ని, గోదావరీనదినీ శ్రీనాథుడు సహకికిజ్ఞా 


వర్గించినాడన్న విషయం మాత్రం సృష్టం. కేత్రసందర్శనం సర్వపాపఘ్నం 
అన్న నమ్మకంతోనేకాక ఆ (ప్రాంతం భౌగోళిక, (ప్రాకృతిక పరిస్థితులను, సౌంద 


ర్యాలను తనివితీరా అభివర్ణించే పద్ధతికి శ్రీనాథుడే ఆమ్యడు. వ్యాస(ప్రోక్త మైన " 


1/4. ఇరివేంటీ వ్యాసాలు 


. పురాణాల్లోని వర్దనలను ఉన్నవి ఉన్నట్లు తెలుగులోనికి దించడం మనకు క్నే|త 
మాహాత్మ్యాల్లో కనిపించే లక్షణం, భీమఖండంలో థ్రీనాథుడు చేసిన శే తస్థలాభి 
వర్ణనం ఎందరికో మార్గదర్శకమైనది. దొక్షారామ పరిసర (ప్రాంతాలలో 
టాటా వర్ణించిన విశేషాలు ఇప్పటికీ ఉండటరోప్పిశేషం: 


16వ " శళాబ్దంలో bliss ఆతి విచ్మితమైన ఆలంకారిక మైన ' 


(ప్రబంధ పద్ధతికి శ్రీనాథుడే దారి చూపినాడు. ఎ(ర్రనవల్ల (ప్రబంధకవులు నేర్చు 
కున్నది వర్గనాత్మకమైన శైలి.. అయితే శబ్దారాలంకారాలను జొనిపి . శ్రీనాథుడే 
ఆలంకారిక రీతిని అందే |ప్రబంధరీతిని (ప్రవేశపెట్టి తన (ప్రయోగదక్షతను 
నిరూపించుకున్నాడు. 


మార్గ దేశిక కవితా పద్ధతుల నడుమ ఉన్న వ్యత్యాసాలతో సంబంధం 
పెట్టుకోక శ్రీనాథుడు తనదైన ఒక శైలిని ఏర్పరచుకుని తన కావ్యాల్లో 
(పయోగించుకున్నాడు. మార్గదేశీ భేదాలు సంగీతానికీ, నాట్యానికీ సంబంధించినవి, 
భాషాపరంగానూ, ఛందఃపరంగానూ, వస్తుపరంగానూ అతిమా[తంగా సంస్కృత 


(ప్రభావానికి లోబడిన కవితా పద్ధతి మార్గ పద్ధతి, భాషలో," ఛందస్సులో," 


వస్తువులో జానుతనాన్ని, జాతీయతా ముద్రను ' వేసుకున్నది దేశీమార్గం. 
ఈ రెండు మార్గాలు కొన్ని సందర్భాల్లో సమానాంతరంగానూ, కొన్ని సంద 


ర్భాల్లో కలగాపులగంగానూ, మరికొన్ని సందర్భాల్లో ఒకదానితో ఒకటి ఒరుసు' 


కుంటూ పోయి ఒక (పత్యేక తలి ఆవిర్భావానికి అవకాశాలు ఏర్పడినవి. 


సాంస్కృతిక మైన మార్గపద్ధతినిగాని, దేశీయమైన దేశి పద్ధతినిగాని (ప్రత్యేకించి, 


అభిమానించక ఆ కెంటేలోని చేవను హస్తగతం చేసుకుని" (శవణసులభంగానూ, 
మనోజ్ఞింగానూ సహృదయుల అనుభవానికి వచ్చే ఒక శైలిని శ్రీనాథుడు 


తెలుగులో (ప్రవేశ పెట్టినాడు. ఆ శెలికే అతడు కర్ణాట భాష అనే సంకేతాన్ని 
(పసాదించినాడు. “కర్ణాటక భాష అంటేక న్నడ భాష కాదు, చెవులకు ఇం'పెస్కా. ష్‌ 
తెలుగు భాష అని కూడా కాదు. సంగీత శాస్త్రంలో, నాట్యశాస్త్రంలో పరిభాషా: 


పరంగా ఉన్న కర్ణాటక" పదమది. కర్ణాటక సంగీతం అంటే కన్నడ సంగీతం 
ఆని ఆర్థం చేసుకోవడం ని ేతుకమే అవుతుంది, 


(ప్రయోగ శీలి. శ్రీనాథమహాకవీ ' 175 


*“పౌఢి పరికింప సంస్కృత భాష యండు 
పలుకు నుడికారమున ఆం[ధభాష యం(డ్రు 
ఎవ్వ రేమం(డుగాక నాకేల కొజత 

“నా క విత్వంబు నిజము కర్ణాట భాష'' 


అని కవితా శైలికి ' కర్ణాట భాషి అని నామక రణం చేసి తనదైన అరు : 
దెన (ప్రజ్ఞను వదర్శించినాడు. 


మనకు తెలుగులో స్వతం తమైన సాహిత్య శాస్త్రం నేటి వరకూ పుట్టక 
పోవడం వల్ల ఇలా మన తెలుగు కవులు (పతిపాదించిన వినూత్న కవితా పద్ద 
తులు మరుగున పడిపోయినవి. 

సరికొత్త గద్య కె లిని తెలుగులో (ప్రవేశ పెట్టిన ఘనతకూడా శ్రీనాథునికే 
దక్కుతుంది. సంస్కృత సాహిత్య (సష్టలలో కాళిదాసు, శ్రీహర్షుడు, మురారి, 
బాణుడు, మయూరుడు శ్రీనాథునికి ఆద రణీ యులు. నన్నయ, తిక్కన, ఎర్రన 
పట్ట కూడా ఈ ఆదర భావాన్నే ఆతడు (పదర్శించినాడు. తనకు అభిమాన పాతు 
లైన సంస్కృత కవుల కావ్యాల్లోని శ్లోకాల నెన్నింటికో శ్రీరాథుడు తన కావ్యా 
లలో తెలుగు వేషం వేసి నాట్యం ఆడించినాడు. వారి అడుగుజాడలలోనే తన 
భావాలను తెలగునుడికారపు మూసలో పోసి స్వకపోల కల్పనలు చేర్చి అందంగా 
తీర్చిదిద్ధినాడు. కాశీఖండంలో మయూరుని సూర్యశతకంలోని శ్లోకాలకు తెలుగు 
సేత శ్రీనాథుని సంస్కృత భాషా పాండిత్యానికి తెలుగు భాషపై నెరపిన అధి 
కారానికి అపూర్వమైన కవితా శక్తికీ నిద ర్శనాలుగా నిల్చినవి. కాళిదాస కుమార 
సంభవలలోని శ్లోకాలు హరవిలాసంలో వృత్తాలై నవి, ఆటవెలదులై నవి, తేటగీతు 
లైనవి. కొన్ని తావులలో శ్లోకాలలోని భావాలకు కొత్త ఇంపు సొంపులను సమ 
కూర్చ కలిగినవి. శ్రీహర్షుని నైషధాన్ని తెలుగులోనికి శ్రీనాథుడు తెచ్చిన తీరు 
ఎందరికో ఆద ర్శమైనడి. శ్లోకాలు పద్యాలుగా మారడం సరే కాని, పలనాటి వీర * 
చరిత్రం తప్ప శ్రీనాథుని కావ్యాలన్నీ చంపూ కావ్యాలే. వాటిలో పద్యాల్లోనూ 
గద్యాల్లోనూ ఆయన తన కవితాశ క్తిని నిక్షిప్తం చేసినాడు. విశేషించి గర 
శైలిని కాదంబరీకర్త బాణుని వల్ల అతడు నేర్చుకున్నట్లు కనబడుతున్నది. 
బాణుని కాదంబరిలోని సమాసరచనా రీతులు, శబ్ధారాలంకార (ప్రయోగ కౌశలం, 
సావయవరూపక, పరిపూర్ణోపమ, ఉల్లేఖ, దృష్టాంతా ద్యార్థాలంకారాలతో శ్రీనాథుని 
గద్యం సాగింది. ఆలంకారికమైన గద్య రచనా శె లికి శ్రీనాథుడే ఆద్యుడు, 


శ జ 





176 | ఇరీవేంటీ వ్యాసాలు 


పదిహేనవ శతాబ్ది చివరివరకు తెలుగులో విలసిల్లిన ఏ కవికూడా చెప్పని 
చాటు పద్యాలు శ్రీనాథుడు చెప్పినాడు. ఇప్పటికీ మనకు తెలిసినంతవరకు ఏ 
(ప్రాచీనాం[ధ్ర కవి కూడా ఇంత దేశ సంచారము చేసి ఎరగడు. ఏ నగరానికి 
వెళ్ళినా, ఏ పల్లెకు పోయినా, ఏ గుట్టయెక్కి నావ తీర్థమాడినా, ఏ క్షేత్రం దర్శిం 
చినా,?ఏ మనిషిని చూచినా, ఏ కోవెళలో పూజలు సేసిన, ఎక్కడ సన్యానం 
పొందినా, కష్టాలు క కైడేట నిళచినా, భోగాలలో మైమరచినా శ్రీనాథుడు తాను 
కవినన్న సంస్కారాన్ని విడు వలేక పోయినాడు. కోపమో, తాపమో, ఆనందమో, 
ఉద్దేశ మో, దుఃఖమో, ఆశ్చర్యమో భక్రిభవమో ముంచే త్తినపుడు చక్కని చాటు 


పద్య మొక్క-టి చిమ్ముకొచ్చింది. ఎన్నెన్ని చాటువద్యాలో? కొన్నే మనకిప్పుడు. 


మిగిలినవి, అవి ఆనాటి (పజల కథలను చెబుతున్నవి. వేషభాషలను చెబు 
తున్నవి. తీరుతియ్యాలను చెబుతున్న వి: రుచులనూ అభిరుచులనూ చెబుతున్నవి. 
కొలిచే మస చూపుతున్నవి. పడిన కష్టాలను చెబుతున్నవి. 


చాటు పద్య రచనకు శ్రా ఆద్యుడు కాకపోవచ్చు. కాని, అనేక, 


అనేక చాటువుల ద్వారా నాటి సాంఘిక చరి(త్ర చెప్పిన కవులలో మున్నెన్న. 


దగినవాడు శ్రీనాథుడే మో! 


సుగృహీత నామధేయులు - శ్రీ చిలుకూరి వీరభ|[ద్రరావుగారు శ్రీనాథుని 
కావ్యాలు లేకుంటే రెడ్డి వెలమ (ప్రభువుల చరి(త్ర 'అసమ్మగంగా ఉంటుందని 
అభిప్రాయపడ్డారు. శ్రీనాథుని కావ్యావతారికలు పదునాల్గవ శతాబ్దినాటి ఇతిహో 
సానికి [ సాధనాలు. 


(ప్రబంధ సాహిత్య సరస్వతికి అమూల్యాభరణమైన వసుచరి[తంలోని 
పద్యంలో రామరాజభూషణుడు భ్రీనాథుణ్ణి [ప్రపంచాన్ని కాపాడే విష్ణుమూర్తితో 
పోల్చి తెలుగు సాహిత్యాన్ని కాపాడినవాడు శ్రీనాథుడని శ్లేషించి కవితాబద్ధంగా 
చెప్పినాడు. నిజమే. శ్రీనాథుడు సాధించిన సిద్దులు, ఆం(ధ్రసాహితికి ఆందింలిన 
ఉ పలబ్ధులు చిరస్మ రణీయాలు! స. 


శ్రీనాథ సాహిక్యాధ్యయనం సహృదయ (పపంచానికి శ్రీరామరక్ష .* 


తత 
* “శ్రీనాథకవితావై జయంతి" [గ్రంథంలో (ప్రచురితం. ము[దణ 2.101086, 


\ 





| ల్‌ 
80. అకాడమీలు - సకలగవ్యు 
అల J న 9 
సుతీర్థములు 
క్‌ 

“పవ రమవివేక సౌరభ విభాసిత సద్గుణ పుంజ వారిజో 

.త్కర రుచిరంబులై సకలగమ్య సుతీర్థముల్లై మహామనో 

హర సుచర్మిత పావన పయఃపరిపూర్ణములై న సత్సభాం 

తర సరసీ వనంబుల ముదంబొనరం గొనియాడి వేడుకన్‌”. 


అని ఆవీకవి 'నన్నయ విద్వత్సభలను భారతావతారికలో కొనియాడి, అవి 
సంస్కృతి నిర్మాణానికి ఎలా తోడ్పడ గలుగుతాయో, సకలజనులకు ఎలా 
అనుభవ యోగ్యములౌతాయో సుందరంగా వ్యంజించి వివరించినాడు. కవులు, 
రచయితలు, పండితులు కలుసుకున్న వేదిక విద్వన్మండలిగా రూపొందుతుంది. 
అలనాడు (గీసుదేశంలో మహామనీషి ప్లేటో తన శిమ్యలకు హితబోధచేసిన తోట 
“అకాడమీ. ఆ అకాడమీయే ఇప్పుడు విద్వత్పరిషత్తుకు నామాంతరంగా 
(ప్రయుక్తమవుతున్నది. (ప్రభువుల ఉత్తర్వుల (ప్రకారం జరిగే పరిపాలనా. వ్యవస్థ 
కాదు విద్వత్సభ అంటే. భగవద్ద త్హమైన [ప్రతిభా పరీమళాలు ఎక్కడ సముద్దీ ప్తిని 
పొందుతాయో అవే అకాడెమీలు, విద్వత్సభలు. మౌనంగా ఉండే అకాడెమీలే 
(గంథాలయాలు, 


నిన్నటి మొన్నటి కాలంలో సాపాత్యం బహుముఖీనంగా వికాసం పొంద 
డానికి రాచరికాలే కారణం అని కొందరి తలపోత. రాజులు కవులను (ప్రోత్స 
హించిన వారే! కాని కవితలను (ప్రజా హృదయాల్లోకి తీసుకుపోయినవారు కారు. 
(పజల నాలుకలపైన కావ్యాలను లాస్యం చేయించినవారు కారు. కవితల్లోని నిగ్గ 
దేల్చి, కవి పర్మిశమను సానుభూతితో, పరిశీలించినవారు (ప్రజలే! (పజల్లోత్మర్హు . 
డిన విద్యత్సభలే ఎలా ఆలోచించాలో, ఎలా చి(తించాలో, ఎలా నాట్యంచేయాలో, * 
ఎలా గానం చెయ్యాలో, ఎలా అభికయించాలో, సాహిత్య (ప్యకియలకు రూపు 
IV.12 | | 


178 క | ఇరీవెంటి వ్యాసాలు 


రేఖలు ఎలా దిద్దాలో విద్వత్సభలే సూచనలు చేస్తాయి. నిన్నటి కాలంలో కవులు, 
" కళాకారులు సభల్లో తమకు సన్మానం జరిగితేనే హర్షాన్ని అనుభవించారు. రాజ 
సన్మానం తనన రక్షణకు తోడ్పడ గలిగిందే కాని సృజనాత్మక కృషికి 
దోహదం చేయలేకపోయింది. ఇది యధార్థం. కళాత త్తం తెలిసినవారికి ఈ 
యశాక్ష్యంలో ఆంతర్యం అవగతమవుతుంది. 


అలనాడు శ్రీనాథుకు విజయనగర విద్వత్సభలోనే తన ప్రతిభా 
వై జయింతికను రెపరెపలాడించినాడు. నిన్న కావ్యకంఠ గ ణపతిళాన్త్రి నవద్వీప 
పండిత సభలో తన (ప్రతిభా కాంతులను విరజిమ్మి నాడు. అవధానాతు తమ 
(ప్రతిభను సభలోనే కురిసినవి, 


విద్వత్సభల్లో జరిగే పరీక్షలు, చర్చలు పాండిత్య (ప్రదర్శనలు, కవితా 
కళాళారద సాఇాత్కారాలు సాహిత్య శాస్త్ర సిద్ధాంతాలకూ, సూ[త్రాలకూ, 
వాథ్యానాలుకూ పురుడు బోసినవి. 


అలనాటి రాజరాజనరేం[దుని కొలువు, రెడ్డి వెలమ (ప్రభువుల సాహిత్యో 
తృవాలా, పల్నాటి వీరగాథా[శవణం, కృష్ణరాయల భువన విజయం, రఘు 
నాధరాయల ఇందిరా మందిరం, నిన్నటి కాకినాడ సాపొిత్య పరిషత్తు, నవ్య 
సాహిత్య పరివత్తు, వ్యవహారిక భాషోద్యమ సభలు, తెలుగుభాషా సమితి, కవితా 
సమితి, ఆం(ధ్రేతిహాస పరిశోధక మండలి, అభ్యుదయ రచయితల సంఘం, 
ఆంధ సారస్వత పరిషత్తు, తెలుగు భాషా సమితి, ఆంధప్రదేశ్‌ సాహిత్య 
అకాడమీ, ఆం(ధ్ధ నాటక కళాపరిషత్తు, ఆం(ధ్మపదేశ్‌ సంగీత నాటక అకాడమీ, 
లలిత కళా అకాడమీ, ఇంకా ఎన్నెన్నో సాహిత్య, సాంస్కృతిక సరివత్తులూ, 
సంఘాలూ ఏర్పడి, రచయితలను, కళాకారులను వేదికల పెకి ఆహ్వానించి 
(వజా బాహుళ్యానికి పరిచయం చేసి, సంస్కృతిని పరిరక్షించడంలో తమ 
ఎధ్యుక్త ధర్మాన్ని నెరవేర్చినవి. దాస్యం పెత్తనం చెలాయిస్తున్న మరుభూమిల్లో 
ఈ సంస్కృతి సమితులు ఒయాసిస్సులై కలకలలాడి జాతీయ జీవనానికి 
స్ఫూర్తి రిని (ప్రసాదించగ లిగినవి, మార్గదర్శనం చేయగలిగినవి. దేశ (పజల 
కళలకూ, భాషలకూ మారాకులు హాత్త కలిగినవి. 


te 


nT 


అకాడమీలు -_ “సకలగమ్య సుతీర్ధములు” 179 


రచయిత వ్యక్తి, ఆతని సృష్టి సమష్టికోసం. రచయిత సంఘఎలోకి ఎలా 

పోగలుగుతాడు? అతనిలోని విలక్షతనూ, చదివించే గుణాన్నీ సాహిత్య 
సంఘాలే సంఘానికి పరిచయం చేస్తాయి. అతజ్జి (ప్రోత్సహిస్తాయి. రచయిత 
(వతిభ వ్యక్తిగతమైనదే కాని పాఠకులు, సహృదయులు. ఆ (ప్రతిభా, 
పరిమళాలను ఆస్వాదించాలంటే సమీశావీవికలు' (పసరించవలసిందే. 


సంస్కా_రమున్న్ల సమాజంలో సహృదయులకు నేతృత్వం వహించి, 
వారిని సమీకరించి, వారి సహకారానికి రూపకల్పన చేసి, రచయితలకు చేదోడు 
వాదోడై నిలిచి, ప్రజా సమూహంలో కొందరి హృదయాల్లో నిక్షిప్తమై ఉన్న 
అనంత శ క్షులను మేల్కొలిపి, తాము రచయితలై ఉండికూడా సహరచయిత 
లకు అండగా (పభవిల్లిన మనుషులు ఒక్కొాక్కరొక సంస్థగా రూపొంది కళా | 
విస్తృతికి గణనీయమైన తోడ్పాటు నందించారు. కొన్ని ప్యతికలు కూడా 
సంస్థలుగా రూపొంది రచయితలను సంఘానికి పరిచయం చేసినవి, అయితే 
ఆయా పత్రికాధిపతులు కేవలం స్వకీయ సామర్థ్యాలను దేశానికి (పదర్శించాలనే 
తపనను విడనాడి తమ పృతికా తరుచ్చాయలో ఎందరో రచయితలకు ఆ[శయ 
మిచ్చి సాహితీ వికాసానికి చేయూతనిచ్చి ధన్యులై నారు. గతించిన ఆరు దశాబ్దాల 
సాహిత్య సాంస్కృతిక చరిత అంతా ఈ మహనీయులు నిర్మించినదే. తెలుగులో 
వెలువడిన కొన్ని స్వీయచరి[తలు చదివితే ఈ సత్యం కన్నులముందు కద 
లాడుతుంది. కాశీనాథుని నాగేశ్వరరావు, ముట్నూరి కృష్ణారావు, సురవరం (ప్రతాప 
రెడ్డి, కొమర్రాజు, వేంకట లక్ష్మణరావు, మళ్లంపల్లి సోమశేఖరళ ర్మ, పూండ్ల 
రామకృష్ణయ్య, కాశీభట్ల (బహ్మయ్యళాన్త్రివంటి సుకృతాత్ములు కేవలం వ్యక్తులు 
కారు. రూపుదాల్చిన సంస్థలు, 


ఆం(ధదేశంలోనే కాదు, భారతదేశంలో అన్ని [ప్రాంతాలలోనూ గత 
ఆరేడు దశాబ్దాలలో మహోన్నత మైన కృషి జరిగింది. సాహిత్య సాంస్కృతిక 
రంగాలలో. స్వాతం! త్యోద్యమంలో దూకిన రచయితలెందరో ఉన్నారు. కొంత 
తోడ్పాటు ఉంటే ఇతోధిక మైన అభివృద్ధిని సాధించవచ్చుననే ఆశ శృప్రతిపద 
చం|ద్రరేఖా సదృశంగా వారి మనోవిషయాల్లో తకుక్కుమంటూ ఉండేది. “ఈ, ఇ 


త్యాగ మహితమైన సమరం సలిపి స్వాతంత్రాన్ని సంపాదించుకున్న భార 
తీయులు, స్వేచ్భాకేతనం ఎగురవేసిన మరునాటినుంచే కళావికసనానికి పథకాలు 








180 గ్‌ ఇరివెంటి వ్యాసాలు 


సిద్ధం చేసుకున్నారు, ఆలోచనా, భావ పకటనా, ఆరాధనా ' స్వేచ్చలను తమ 
రాజ్యాంగంలో పొందుపరచుకున్నారు. రచయితలకు, కళాకారులకు సృజనాత్మక 
కృషి సాగించుకునేందు కనువైన అవకాళాలను కల్పించడానికి అకాడమీలను 
నెలకొల్చినారు, _పభుక్వాధినేతలుగా ఉంటూనే (ప్రభుత్వాధికారులుగా (పజా (ప్రతి 
నిధుల సభల్లో సభ్యులు పండిత నెహూ9, డా, జాకీరొహుసేన్‌, డా. రాధాకృష్ణన్‌, 
డా, బెజవాడ గోపాలరెడ్డి, ఫౌకాల వేంకట రాజమన్నారువంటి సహృదయులు 
అకాడమీలలో బాధ్యతాయుతములై న పదవులను చేపట్టినారు. అయినా తమ అధి 
కారాన్ని ఎక్కడ రచయితలమీద రుద్దలేదు. ఆకాడమీల్లో వాళ్ళ సహృదయులు 
గానే వ్యవహరించినారు, సాహిత్యంవట్ల, కళలపట్ల మవోన్నతాదర గౌరవాలున్న 
ఆ మహానుభావులు, (పభుత్వపుటదుపులో కళారంగం ఉండాలనీ, (ప్రభుత్వ మే 
కళావికసనానికి మార్గదర్శనం చేయాలని ఎన్నడూ (ప్రకటించలేదు. అయా 


రంగాలలో నిష్టాతులై నవాళ్ళను (ప్రజాస్వామ్య పద్ధతిలో సమీకరించి, సాధ్య 


మైనంత మేరకు అందరికీ [ప్రాతినిధ్యం ఉండేతీరున నియమావళిని రూపొందించి 
సువ్యస్థితమైన అకాడమీలను ఢిల్లీలో స్థాపించినారు అన్ని రాష్ట్రాల భాషా, కళా 
సాహిత్యాలతో సంబంధం ఉండేటట్టుగా దీన్ని తీర్చిదిద్ది సృజనాత్మక . కళకు 
ఎంతో (ప్రోత్సాహాన్ని కల్పించి ఎందరో రచయితలకు యావద్భారత స్థాయి 
కల్పించినారు. భారతీయ సాహిక్యాలన్నింటికీ వేదిక ఏర్పరచినారు. 


అదేపద్ధతిలో రాష్ట్రాలలో కూడా అకాడమీలు ఏర ఎడ్జీవి. ఆయా రాష్ట్ర 
(వభుత్వాలు తమ రాష్ట్రాలలో (ప్రభుత్వాధినేతల అకాడమీల స్థాపనకు తొలిదశలో 
చొరవ తీసుకున్నా రానురాను వాటిని స్వేచ్చగా తమ కార్యకలాపాలు సాగించు 
కొనే (ప్రతిపత్తిని కల్పించి, ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఆదుకున్నారు: 
రాష్ట్రాలలో ఆ అకాడమీలు [పజాబాహుళ్ళానికి చేరువగా పోవడానికి ఎంతో 
|పయత్నం చేసినవి, ఎందరో రచయితలను, ఎందరో కళాకారులను ఎన్ని 
*ధాలగానో ఆదుకున్నవి. ఉత్తమ సాహితీ (ప్ర(క్రియలకు బహుమతు లందజేసి 
నవి. పుస్తక వ్యాపారులు చేపట్టలేని [ప్రచురణలను చేపట్టినవి. లాభార్జనత్తో 
నిమిత్తం లేకుండా పఠితృిలోకానికి పుస్తకాలను అందజేసినవి. ఉ త్తమ పరిశోధనకు 
తోడ్చడినవి. అలభ్యమైన (గ్రంథ [పచుఠణకు పూనుకున్నవి. అయితే బహు 
మతుల విషయంలో ఆకాడమీల నిర్వహణను దోషజున్టంగా వ్యవహరిస్తున్న వని 
నిమర్శించినారు. బహునుతి లభించినవారు తమ (ప్రతిభకు గుర్తింపు దొరికిందని 


ప 





అకాడమీలు _ “సకలగమ్య సుతీర్థములు” 181 


సంతోషిస్తున్నారు. బహుమతి లభించనివారు నిర్వహణలో లోవముందనో, పక్ష 
పాత ముందనో భావిసున్నారు. అందరికీ బహుమతి రాదుమరి। బహుమతుల విష 
యంలో ఏకవాక్యత నిన్నలేదు, మొన్నలేదు. రేపుకూడా ఉండదు. ఆశలూ, 
“ఆకాంక్షలు తర్కాతీతాలు. పద్ధతులు తర్కబద్ధం. ఈ రెంటికీ ఘర్షణ సహజం. 
హేతుబద్ధంగా ఆలోచించే వాళ్ళకూ, సంస్థలను సామాజిక వికాసంకోసం నడిపే 
వాళ్ళకూ ఈసంగతి తెలుసు. ఈ సంగతీ తెలిసినవాళ్ళే సంస్థలను నిర్వహింప 
గలుగుతారు. కళారంగంలో విభిన్నాభిిప్రాయాలు, పలుదృక్పథాలు సహజ 
మైనవి. వాటిని సమున్వయపళచుకొని, నలుగురినీ కూడగట్టుకుని సంస్థలను 
'నిర్వహించవలసి ఉంటుంది. సాహిత్యవేదికలు నిరంతరంగా కొనసాగితే ఒక 
సంస్కారం ఏర్పడుతుంది. ఒక వ్యవస్థ ఆంటూ ఏర్పడిన తరువాత, కొని 

కట్టుబాట్లుకు లోబడి అ వ్యవస్థ కార్యకాలాపాలు సాగిస్తుంటే కళాకారులకు నీడ 
ఏర్పడుతుంది. 


(పభుత్వం జోక్యం లేకుండానే ఆకాతమి వంటి స సంస్థలు కళారంగానికి, 
భాషా సాహిత్య రంగాలకు ఎనలేని సేవచేస్తూ వచ్చినవి. నిజోనికి చాలా సంద 
ర్భాల్లో (పభుత్వం చేయలేనిపని ఈ స సంస్థలు చేపట్టి తక్కువ వ్యయంతో 
తక్కువ వ్యవధిలో రచయితల పట్ట ఆక్మీయేత పవర్తి రిస్తూ సాధించగలిగినవి. 


సాహిత్యం (పజల ఉద్యమం, (పజాభి(పాయానికీ (పజాభిరుచులకూ (వతి 
బింబం సాహిత్య కళారంగాలకు సంబంధించిన ఉత్తేజం (పజల్లోంచే పుట్టుక 
రావాలి, (పజల మనోభిరుచులకు అనుగుణంగా' "వికసించే కళాసాహిత్యాల 
పోషణకు మాత్రమే (పభుత్వం పూనుకోవాలె. ఆయా కార్యకలాపాలు నిర్వ 
హించే సంస్థలకు స్వతం(త్ర (ప్రతిపత్తి ఆవసరం, [పజాస్వామ్య వ్యవస్థలో 
శాసనం, (పీభుత్వా ధికారం, సాధ్యమైనంత తక్కువగా జోక్యం కలిగించుకో వేడం 
శేమకరం శివంకరం. స్వతం[త దేశాల్లోని (పభుత్వాలు కళారంగాల 
స్వేచ్చను కాపాడాలి. సాయం అందించాలే కొని అదుపుకుదుపుల పట్ల నమ్మకం, 
పెట్టుకోగూడదు. 


ఆం(ధ సారస్వత పరిషత్తు వంటి సంస్థలు తెలంగాణంలో తెలుగును 
సంరక్షించవలసిన బాధ్యతను స్వీకరించి ఆం(ధోద్యమాన్ని సాత్త్వికంగా నడుప 
గలిగినవి. స్వాతం[త్యం వచ్చిన తరువాత కొంత (పభుత్వ సహాయం అందినా 
ఆంధ సారస్వత పరిషత్తు తన స్వతం[త (ప్రతిపత్తిని కాపాడొకకుట్టూ 


సారస్వత కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. దానికి నాయకత్వం వహించిన 


ఆ 


ఆం(ధ్రుల రాజధానిలో మల్లెపందిరిగా నిలిచింది. నిత్యకళ్యాణం పచ్చతో రణంగా 





182 ఇరివెంటి వ్యాసాలు 


శ్రీ దేవులపల్లి రామానుజరావుగారు మూ ర్రీభవించిన ఉత్తమ సాహిత్య సంస్కారం. 
. రెండున్నర దశాబ్దాలపాటు సాహిత్య అకాడెమీ నావను నడిపిన కర్ణధారులు. 
పరస్పర విరుద్ధ స్వభావాలున్న రచయితలతో ఇంతకాలం ఒక సాహిత్య 
సంఘాన్ని నిర్దుష్టంగా, (పయోజనాత్మకంగా, సమన్వయ గుణ సంపన్నంగా 
నడిపిన గౌరవం ఆయనకే దక్కుతుంది. ఇది భారతదేశ చరి[తలోనే ఒక అపు 
రూపమైన .విషయం. ఆయన స్వయంగా రచయిత. అయినా తన (ప్రాభవం 
కోసం సంస్థను ఉపయోగించని ధీరోదాత్తులు. అకాడెమీ ఇప్పుడు లేదు. కాని 
ఆయన, ఆయన సహచరులు నిర్మించీన చరి(త్ర ఉంది. అందించిన సాహిత్య 
సంపద ఉంది. సాహితీమూర్తులకు పట్టిన నీరాజనాల నిగనిగలింకా ఉన్నవి. 
ఆం(ధ(ప్రదేశ్‌ సాహిత్య అకాడెమీ భారత దేశంలో అన్ని రాష్ట్రాలలో సాహిత్య 
అకాడెమీలకంటె మిన్నగా తన ఉనికిని సార్థక పరచుకుందని నిష్పాక్షికులై న 


థి 


విజ్ఞులెందరో తమ అభిప్రాయాలను వెలిబుచ్చినారు. 


భావ స్వాతంత్ర్యం విలువ తెలిసిన మహానాయకులు (ప్రారంభించిన 
సాహత్యోద్యమానికి అండగా నిలువడం సహృదయుల కర్తవ్యం. సహజంగా 
కళావికాసం పట్ట (పత్యయం ఉన్న (ప్రభుత్వం ఇతోధికమైన సహాయసహకారా 
లను, సాహిత్య సంస్థలకందిస్తూ రచయితలకూ కళాకారులకూ సర్వదా, సర్వధా 
ఆధారంగా నిలిచి ఉంటుందని విశ్వసించడంలో అనౌచిత్యం ఏమీలేదు. దేశం 
పట్ట, సంస్కృతిపట్ల అభిమానాదరాలున్న కళాకారులు (పభుత్వం (పారంభించే 
(పతి అభ్యుదయకర మైన ఉద్యమానికి స్వాగతం పలుకుతారు. నిజమైన రచయిత, 
దేశాన్ని (పేమించే రచయిత అరాచకాన్ని (పేరేచే రచనలు చేయడు; చేసినా 
జనం సహించరు. జనం వై దుష్యానికే గౌరవం చూపుతుంది, (ప్రతిభకే పట్టం 
గట్టుతుంది. సంస్క్రరణాభిలాషకే ఆహ్వానం పలుకుతుంది. రచయిత స్వేచ్చ 
దేశానికి శ్రీరామరక్ష. సాహిత్య సదస్సులు ఈ స్వేచ్చకు దివ్యమందిరాలు: ఈ 
దివ్య మందిరాలు అధిక సంఖ్యలో ఊన్న దేశమే సంస్కృతికి నిలయమై ళాంతికి 
. నిలయమై సౌభాగ్యాలకు తావలమై విరాజిల్లుతుంది. కవులకు ఇంతకంటే కావల 
సిందేమీ లేదు. ఉండదు. , 


“సుకవితా యద్య సి రాజ్యేన కిమ్‌” * 


* దేవులపలి రామానుజూవుగారి అభినందన సంచిక 'అక్షరదీపంిలో 
౧ 
(ప్రచురితం. ముద్రణ మార్చి 1986. 


అ 


బహి 


a 





81. (పాచీన సాహిత్యాధ్యయనము- 
ఆవశ్యకత 


అసేతుకీతాచలం వ్యాపిరిచి ఉన్న భారతదేశం ఆతి|పాదీనమైనది, ఈ 
సువిశాలమైన దేశంలో అనేక భాషలు, అనేక ఆచార వ్యవహారాలు, అనేక 
జాతులు తమ తమ విశిష్టలక్షణాలతో విలసిల్లుతూ ఉన్నవి. ఇంత అనంతమైన 
వై విధ్యం (పపంచంలో మరేదేశంలోనూ లేదనడానికి సందేహించవలసిన 
అవసరంలేదు. అయితే ఈ వై విధ్యాన్ని ఒక అంతస్ఫూ (తం బంధిసున్న టి. 
అదే భారతీయ సంస్కృతి. అలనాడెప్పుడో ఈ దేశంలో చెప్పన్న (58) రాజ్యా 
లుండే వట. అన్నీ స్వతర్మతరాజ్యాలే. సర్వసత్తాకమైన అధికారము కలిగినట్టివే 
కాని, సాంస్కృతికంగా భారతీయ (ప్రజలను ఈ 56 (ప్రభుత్వాలు విడగొట్టలేక 
పోయిపవి. ఈనాడు కూడా ఏబుద్ధిమంతుడై న భారతీయుడు కూడా తనది ఫలానా 
రాష్ట్ర్రమని గర్వపడడు. తన ఇంట్లో ఏ వభకార్యం జరిగినా కలశస్థాపన చేసి, 
తన ఊరిలో దొరికిన సీళ్ళనే ఆ కలశంలో పోసి సర్వభారత పవి(త్ర నదులన్నీ 
తన సన్నిధిలో ఉన్నాయని భావించి భక్తితో సమస్కరిస్తాడు. జంబూద్వీపంలో, 
భరతఖండంలో, మేరువుకు దక్షిణంలో శ్రీశైలానికీ లేక హిమాలయాలకు 
ఏ దిక్కున ఉన్నాడో ఏ పవి(త నదీమతల్లుల నడుమ తాను ఉన్నాడో చెప్పుకొని 
పూజకు ఉపక్రమిస్తాడు. అంతేకాని, తనది కాశ్మీరమనీ, కేరళమనీ, ఓ(ధమనీ, 
తెలుగునాడనీ, తమిళనాడనీ చెప్పుకోడు. ఇలా చెప్పుకోవడం రాజకీయ వేదికల 
వరకే సరిపెట్టుకుంటాడు. తన సాంస్కృతిక జీవితంలో రాజకీయ విభజనలకు 
అతడు తావిచ్చుకోలేదు. 


సాంస్కృతికంగా భారతీయులనందరినీ ఒకటి చేసింది పురాశారత 
సాహితి. వ్యాసుడు, వాల్మీకి, కాళిదాసాదీ మహాకవులు ఈ దేశప్రజలకు ఆలోచనా: + 
ఫణితినీ, జీవిత విధానాన్ని, జీవిత లశ్యాన్నీ (పసాదించిన మనీషివతంసులు. 
ఈ మహితాత్ములు సంస్కృతంలో రచించిన (గ్రంథాలన్నీ భారతీయ భాషల్లోకి 


184 ఇరి వెంటి వ్యాసాలు 


కావ్యాలుగా, నాటకాలుగా, కథలుగా, సామెతల గా, పదబంధాలుగా, జానపద 
కళారీతులుగా రూపుదిద్దుకున్నవి. ఈ కావ్యాల పాత్రల పేర్లతో నగరాలూ, 
(గ్రామాలు వెలిసినవి, బిరుదులు. వెలసినవి, ఆర్థసం|ప్రదాయాన్నికి వ్విత్తిన 
వై జయంతికలీ మహాకావ్యాలు. భారతదేశ భౌగోళిక హేందర్యం, భారతీయుల 
జీవితవ్య త్ర త్తం, వారి ధర్మాభిరతి,_లోఫకిక : పారలౌకికో, జీవితా దర్శాలు, మానవ 
జీవిత సాఫల్యానికి దోహదం చేసే అపార కాస్త్రపరిజ్ఞానం, రాజనీతి, ఆర్థనీతి. 


ఖీ 
' ఓక టేమిటి అన్నీ వాల్మీకి ,వ్యాసకృత రామాయణ భారతాది ఇతిహాస పురా 


ణాలలో నిక్షిప్త ప్రములై ఉన్నవి, ఇప్పటికీ యావ[త్పపంచ (పజలకూ అతి ప్రీత 
పా(త్రమైన మానవత్వపు విలువలను ఈ మహాగంథాలు అందిస్తూ ఉన్నవి, 
'పేదలూ, ధనికులూ, అబలలూ, సబలలూ, పఖపవ్యాదులు, తరులతాగుల్మాదులు, 
యక్షరాక్షర గంధర్వ విద్యాధరులు, ఆటవికులూ, నాగరికులు, ఉత్తమకులజులూ 
చండాలురు, నదులూ కొండలూ లోయలు, మునులు మాయావులు, దయాళులు, 
పరునాల్లులోకాలూ, పదునాల్గు విద్యలూ, అరువై నాలుగు కళలూ అన్నీ తమ తమ 
కొనల చూసుకుంటాయి గ పురాణ వాజ్మయ దర్పణంలో. 


రామాయణం, మహాభారతం, పదునెన్మిది పురాణాలూ, కథాసరిత్సాగశరం 
అనే పుస్తకాలను సాధ్యమైనంత విపులంగా చదువుకో వలసిన ఆగత్యం ఎంత్రై.నా 
ఉన్నది. ఏ శాస్త్రాన్ని అభ్యసించినాసరే ఏ వృత్తితో పొట్టపోసుకున్నాసరే, ఏ 
పదవిని - చేపట్టినాస రే - ఈ పుస్తకాలను తప్పకుండా చదువాలి. “ఇవి సంస్కృ 
తంలో ఉన్నవి కదా! నాకు సంస్కృతం రాదుకదాః” అని తూష్టీంభావాన్ని చూప 


నక్క రలేదు. తెలుగులో ఈ పుస్తకాలన్నీ దొరుకుతాబి. తెలుగులోనే చదివి 


సంస్కృతంలో చదివినంత రసానుభూతినీ, విజ్ఞానాన్నీ, పుణ్యాన్ని పొందవచ్చు. 
భారతీయులలో పలువురికి సంస్కృతం రానే రాదు. సంస్కృతంలో వ్యాస కాళ్లి 
దాసాదులు (వ్రాసిన పుస్తకాలు చదువనేలేరు. చదివినవారు అరుదే! అయినా సర్వ 
భారతీయులకు ఏ (ప్రాంతీయ భాషాకవి కాలేకపోయినాడు. సంస్కృత భావతో 


1 


= 
రో 


పరిచయం. లేకపోయినా భారతీయలకందరికీ వ్యాసుడు కవి, కాళిదాసు కవి, భవ్య _ 


భూతి కవి. ఇది ఒక ఆమోఘమైన, అనిర్వచనీయ మైన భారతీయ సయ్య కీ 
రహస్యం. 


(ప్రావీన సాహిత్యాధ్యయనము _ ఆవశ్యకత 185 


స్వాతంత్ర్య సమర యోధుడూ, దేశభ క్తుడూ, మహామనిషీ చక్రవర్తుల 
రాజగోపొలాచార్యులుగారు భారతాత్మను అర్థంచేషుకోవాలంటే రామాయణ భార 
తాలను చదివి తీరవలసిందేనని సంచేశమిచ్చినారు, 


నవభారత నిర్మాత జవహర్‌లాల్‌ నెహ్రూ తన “డిస్కవరీ అఫ్‌ 
ఇండియా”లో మహాభారత రామాయణాలనుగూర్చి (వ్రాస్తూ, అవి భారతీయ సం|ప్ర 
వాయ విజ్ఞాన సర్వస్వాలపీ భారతీయులను ఏకసూ|త్రంలో కలిపే సందేశకావ్యా 
. లనీ భారతీయుల త త్తచింతనకూ, భారతీయుల బహుముఖ భావ విజ్ఞానానికీ 
పతీకలనీ ఉగ్గడించినాడు, పండిత నె హూయేకాదు, భారతీయ స్వాతం |త్య సమ 
రంలో మహోత్సాహ ఆవేళాలతో సాల్గొని తమ త్యాగనిరతితో, వినిర్మల జీవిత 
వృత్తంతో భారత (పజాహృదయాలను పునీతం చేసిన మహానుభావులందరూ 
రామాయణభారతాది [పాచీన భారతీయ సాహిత్యంతో ఉద్దీపులై నవారే, గాంధీ 
మహాత్ముడు “గీత నా తల్లి” అని భగ వద్గీతపట్ట తర (శద్ధాభిమానాలను 
(పకటించినాడు. 


మన భారతీయ |ప్రావీన సాహిత్యంతో పరిచయం లేశపోతే భారతీయ 
భాషలలో దాదాపు రెండువేల ఏండ్లనుంచి వెలువడిన సాహిత్యాన్ని తల 'స్పర్శిగా 
అవగాహన చేసుకోలేము. మన దివ్యక్నే[తాల సంగతి తెలియూదు. మన పుణ్య 
తీర్థాం మాహాత్మ్యం అవగతం కాదు. కొన్ని పదబంధో ౨కు, కొన్ని జాతీయా 
అకు, కొన్ని ఉపమా[ద్రవ్యాఅకు, కొన్ని కథలకు, కొన్ని పొడుపు కథలకు 
వెనుక ఉన్న ఆంతర్యం స్పష్టంగా (వత్యక్షంగాదు. మన తెలుగులో ఇప్పటి దిన 
పత్రికలలో అత్యాధునిక కవితల్లో, నవలల్లో, కథల్లో, నాటికల్లో, కార్టూనుల్లో, 
జనవ్యవహారరీలో *కబఎధహాస్తాలు', “పరజూమ పీకి”, “చుప్పనాతి”, “పాను 
మంతుని తోక”, *రామబాణం”, “విశ్వామి[త్రసృష్టి”, “భగీరథ (పయత్నం” క్‌ 
“బలి”, “నై వేద్యం” , “యజ్ఞం”, “సర యాగం”, “మార ణహోమం", 
“స్వర్గం-న రకం”, “రంభ”, “రావణాసురుని కాష్టం, “చిదంబర రహస్యం”: 
““లక్ష్మణ రేఖ", “హిరణ్యాక్ష వరాలు", “నల భీమపాకం”. “భీష్మ (పతిజి”, 


“కుబేర సంపత్తి”, “*ఇం[ద్రభవనం'””, “లక్ష్మీపు[త్రుడు”, “దేవేంద్ర పదవి” 


“పుష్పక విమానం”, *““ఘోషయా(త*””, “ధర్మరాజు” వంటి మాటలు చిమ్మే 
అర్ధాన్ని పురాణాలు తెలియకపోతే పట్టుకునేది ఎలా సాధ్యం? నిన్నటి తరంలో 


te 


"ty 


186 - ఇరి వెంటి వ్యాసాలు 


నిరక్షరాస్యులు అధికంగానే ఉన్నా, పారికథా పురాణ కాలక్మేపాలవల్ల అందరికీ 
వీటి సంగతి తెలియవచ్చేది. ఇప్పుడీ వ్యాసంగాలు సకృత్తుగానే జరుగుతున్నవి: 
పండుగలూ పబ్బాలూ జరిగే సందర్భంగా ఏవోకొన్ని ధర్మాలు తెలిసొచ్చేవి, 
.ఇప్పటి యాం త్రిక కేవల రాజకీయ జీవితంలో అవీ కరువై పోయినవి. రసాను 
-'భూతికీ, ధర్మనిరతికీ, సమైక్య జీవితానికీ మార్గదర్శకమైన సం(ప్రదాయం 
(క్రమంగా నశించిపోతున్నది. భారతీయులకు (ప్రపంచంలో నిన్న ఉన్న విశిష్ట 
స్థానం ఈ వేళ లేకుండాపోతున్నది. మానవుడు పశువుగా పుట్టి (క్రమంగా పరి 
' జొమం చెందుతూ మానవుడై నాడని పాళ్చాత్యుల్లో పలువురు నమ్మితే మానవుడు 
దైవాంశ సంభూతుడని భారతీయులు నమ్ముతున్నారు. ఈ విశిష్టమైన ఆలోచనా 
ఫణితిని మనం కాపొడుకోవలసి ఉన్నది. (ప్రాచీన సాహిత్యాధ్యయనం అంటే 
తిరోగమనం కాదు. (ప్రాచీనులు ఏ విలువకోసం (బతుకును మలచుకున్నారో 
ఆ విలువలు నేటికాలంలో ఎంతవరకు సమంజసమైనవి? అని పరిశీలిస్తే, వారు 
సార్వకాలీనమూ, సార్వజసీనమూ అము విలువలకోసం తపస్సు చేసినారని 
నమ్మవలసి వస్తుంది. 


.... వాల్మీకి, వ్యాసుడు తమ రచనల్లో భారతదేశంపట్ల dal (పేకును 
పెంచుకొమ్మని దేశాన్ని పూజించమని డం పుణ్యభూమి అనీ కర్మభూమి అని 
దేశంకోసం త్యాగం చెయ్యాలనీ ఉద్బోధించారు. . “జనపీ జన్మభూమిశ్చ 
స్వర్గాదపి గరీయసీ” అన్న అభియుకో క్రిని పసాదిస్తున్న పురాణ వాజ్మయం 
పాతదా? కొత్తదా? నిత్య నూతనమైనదా, యుగోచితా(గ గామిత్వానికి (పేరే 
షిస్తున్నదా? ఈ (ప్రశ్నలకు సమాధానం లోతైన అధ్యయనం వల్లనే లభిస్తుంది. 
ఉత్తమ సాహివ్యానికి పాతికొ త్రల విం" డింపులు పులమకపోతే కనిపిస్తుంది. 
వ్యాసుడు భాగవతంలో. 
“కల్పాయుషాం స్థానజయాత్‌ పునర్భవాత్‌ క్షణాయుషాం 
భారతభూజయోవరం 
క్షణేన మంర్హ్యేన కృతం మనస్వినః స సంసస్య సంయా నృభయం న. 
పదంహరేః 
అన్న క్ల శ్లోకంలో ఒక కల్పకాలం స్వర్గంలోఉండి సౌఖ్యం అనుభవించిన దాని 
కంటే కొంతకాలమైనాసరే భారతదేశంలో (బతుకగలిగితే. చాలునని హితబోధ 


(ప్రాచీన సాహిత్యాధ్యయనము. - ఆవశ్యకత 187 


చేసినాడు. దేశ పేమ గొప్ప ఆదర్శం. దేశాన్ని (ప్రేమించేవాడు అవినీతిపరుడు 
కాజాలడు. దురవాంకారి కాజాలడు. నిన్నటితరంలోని దేశ భ క్తులందరికీ పురాణ 
వాజ్మయంమీద భ క్రివిక్వాసాలు ఎక్కువేనని మనకు తెలుసు. దేశాన్ని [పేమించే 
వాడికి అధికారం లభిస్తే దేశం వెలుగుబాటల్లో పయనిస్తుంది. తాను, తన కులం, 
తన కుటుంబం, తన కీర్తి, తన లాభం అని అహరహం ఆరాటపడుతూ ఉండే 
వాడు దేళోనికి ఏమీ చెయ్యలేడు. పురాణేతిహాస పఠనంవల్ల కలిగే సంస్కారం 
మనిషిలో దైవగుణాలను .స్పజిస్తుంది. స్వార్థచింతనను నశింపచేస్తుంది: 


కాశీ విశ్వనాథుని దర్శించి ఆక్కడనుంచి తెచ్చిన గంగతో సేతు 
రామేళ్వరునికి అభిషేకంచేస్తే యా[త్రాఫలం దక్కుతుందని ధర్మజ్ఞుల ఉపదేశం. 
యా|త్రానెపంతో దేళాన్ని సందర్శించే ఆవకాశం కల్పించినారు పురాణక ర్తలు, 
తీర్థాభిగమనానికి క్నేత్ర సందర్శనానికి ఏ విధమైన ఆంక్షలులేవు. అన్ని ఆశ్ర 
మాలవారు అన్ని వర్ణాలవారు యో[త్రలు చెయ్యవలసినవారే యా(తలవల్ల తన 
దేశాన్ని చూడవచ్చు. “తరించవచ్చు. విజ్ఞానాన్ని సంపాదించవచ్చు. 


పురాణేతిహాసాలలో మన గతచరి[త దాగివుంది. మన నిన్నటి అనుభవా 
లున్నవి. నిన్నటి కన్నీరు ఉంది. పన్నీరు ఉంది. మానవుకు తన జీతాన్ని 
రసాత్మకంగా (ప్రవర్తింప జేసుకోవడంలో చూపిన చొరవ వు్నడి. పాళవిక 
(పవృత్తులపై అతడు సాధించిన విజయ పరంపరలున్నవి. అతడు మానవు డ్రై 
పుట్టినా దేవతత్త్యాన్ని సాధించాలనే తపన ఉన్నది. కనుకనే పురాణేతిహాసాలలోని 
కథీలూ, ధర్మాలు సుందర శిల్బసృష్టికి రస నిర్భరకావ్య నిర్మాణానికి 
(పేరకములై నవి. 


ఆర్షధర్మాన్ని (పబోధించే (గంథాలే వేదాలు. కాని ఆ వాటిలో ఆ 
ధర్మాలు నిగూశ్గంగా, (పతీకాత్మకంగా, వీజాక్షరళ క్రిపయుక్తంగా, లౌకికేతర 
సంస్కృతభాషా విరచితంగా ఉండడంచేత (పాజ్ఞులకే కొందరికో అర్థం అవు 
తాయి. సర్వ జనులకు వేదచోదితములై న ధర్మాలు తెలియడానికి. ఈ సపరాజేకి 
హాసాలు పుట్టుకొచ్చి నవి. సోదాహరణంగా, రమ్యంగా, అద్భుతంగా ఈ ధర్మాలకు 
వ్యాఖ్యానం ఉంటుంది పురాణేతిహాసాల్లో, 


పురాణాలలో కొన్ని విష్ణపారమ్యానికీ, కొన్ని శివపారమ్యానికీ అంకితమై 
నట్టివి. అయితే ఆయా పురాణాల్లో ఆయా అదిదై వతముల (ప్రశస్తి నిరాకరణా 
Pan మనకు కనిపించినా, మొత్తానికి దై వభ కక. ధర్మానురక్తి కిక్రీ, ధర్మానుచర 
ణానికీ ఇవి (ప్రమాణ(గ ంథాలుగా రూపొందుతూ వచ్చినవి. 


శ te 


"ta 


188 | ఇరి వెంటి వ్యాసాలు 


వురాణేతిహాసాలను చదువనివాడు ఏమీ చదువనివాడే. 


పురాణేతిహాసాలతోపాటు, వీటి నీడల్లో నడిచిన మరికొన్ని పుస్తకాలున్నవి. 
“పురాణాలు పద్ధెనిమిది. ఉపపురాణాలు పద్ధెనిమివి. ఇతిహాసాలు రెండు. .ఇవికాక 
తను కథలకు పురాణ పళ స్తీ కలగాలనే ఆశ చ్లుంతో [(వాయబడిన పురాణసంకా 

వలి 3 a 

శరై! న కొన్ని పుస్తకాలున్నవి, వాటిలో ముఖ్యంగా పేర్కొనదగినవి రెండు. 

ఒకటి, |క్రీ. శఒకటవళతాబ్టిలో వచ్చిన బృహత్కథ (కథాసరిత్సాగ 
రము). ప స 

రెండు, ఈ శతాబ్దంలో మనకు సమకాలికులై న మధిర సుబ్బన్న దీక్షితులు 
(వాసిన “కాశీమజిలీ కథలు.” 


మన (ప్రాచీన ఆంధ సాహిత్యంలో జై నమత (ప్రభావంతో. బసవపురాణం 
అన్నది కూడా ఒకటి వచ్చింది. ఇందులో వీరశె వమతాన్ని స్థాపించిన బసవేశ్వ 
రుని జీవితగాథ మరికొందరి శివభక్తుల జీవితకథలున్నవి. - 


ఈ రోజుల్లో పురాణం అనే మాట చమత్కారానికీ, పెద్ద (గంథానికీ, 
అభూత కల్పనకూ, అపఖ్యాతిపాలై న వ్యక్రి కథకూ పర్యాయవాచిఃగా (ప్రజలూ, 
రచయితలూ వాడుకుంటున్నారు. అది వేరే విషయం - కాని “పురాణం” అనే 
మాటకు వుతృత్త్యర్థం ఎంతో రహస్యమయంగా ఉంది. ఎంతో విజ్ఞాన పదంగా 
ఉంది. పురాణాల కాశ తత్వాన్ని ధ్వనిస్తున్నట్టుగా ఉంది. పాతదైనా కొత్తగా కని 
పించేదీ అని వ్యుత్పత్యర్థం. అంటే పురాణాల్లో పాతకథలే ఉంటాయి కాని 
కొత్తగా తోస్తాయి. కుచేలుడూ శ్రీకృష్ణుశూ చెలిమిచేసిన కథ, రన న్త్రీపట్ట అవ 
మానకరంగ్నా (పవర్హించినవాడి డొక్కచించి, తన పౌరుషాన్ని నిరూపించుకున్న 
రాముని కథ, దేవుణ్ణని (ప్రకటించు తండ్రికి బుద్ధి చెప్పెన [పమోదుని కథ 
జ్ఞానానికీ, కులానికీ సంబంధం లేదని చెప్పే ధర్మవ్యాధుని కథ, ఇంకా 
ఎన్నో కథలు ఇలాంటివి నేటికీ మనకు ఆదర్శంగా ఉన్నవి. 


పురాణవాజ్మయంతో పరిచయం భారతీయతా లక్షణం, జాతీయకాలక్ష ణం, 


విశిష్టవ్యక్రిత్వ లక్షణం, ఉత్తమ ఆధ్యేత లక్షణం. * 


* “పీయూష లహరి" సంచికలో (ప్రచురితం, (ప్రచురణ: జనవరి, 1987 


(౧) 


'తిశి. నాటిక (ఏకాంకిక) 


(ప్రపంచంలో పలు[ప్రాంతాలలో నాగరకతో గంధమే లేని కాలంలో సమా 


హార కళ అయిన రూపక్తాస్నో రూఫొండించి, లక్షణళాస్త్రాన్ని నిర్మించి, సర్వ 


సృష్టి కర్త అయిన భగ వంతుణ్ణే జగన్నాటక సూ(తధారిగా భావించిన కళా 
మనస్సులు భారతీయులకు అభివందనాలు. 


అప్పుడెప్పుడో [క్రీస్తుకు పూర్వం భరతముని నాట్యశాస్త్ర రచన చేసినాడు: 
ఆందులో ఆయనచేసిన సూ(త్రకల్పన నేటికీ నాటకకళాసం|పదాయానికీ, అభినయా 
నికీ.సంబంధించినదే అయిన రానురాను అది సర్వతోముఖంగా వికసించిన సాహిత్య 


శాస్త్రానికి |ప్రాతిపదిక కాగ లిగింది. చతుర్విధాభినయాలు నాట్యస్వరూపానికి 


అనివార్యాంశాలు. భరతుని మతం (పకారం నాట్యం విసృత మైన ఆర్థాన్ని 
పొదుగుకున్న సంకేత పదం. భరతుడే వస్తు, నాయక, రస, అంక సంఖ్యల 
ఆధారంగా పది విధాలుగా రూపకాలను వింగడించినాడు.! రూపకం అంటే ఒక 
విధమైన నాట్యమే. రూపకం అంటే రామాగుల రూపాన్ని ధరించి సాభినయంగా 
ఇతివృత్తాన్ని (ప్రదర్శించడం. అంత [ప్రాచీన కాలంలో కూడా వింగడింపులో 
నిత్యనూతన వికాసానికి ఆవకాశం కల్పించడం భరతుని హృదయ వై ళాల్యాన్నీ, 
కళావై దగ్గ్యాన్నీ సాంఘిక (ప్రయోజనాన్ని, సుసంస్కృత పృదయాన్నీ 
సువ్యక్తం చేస్తున్నది. అప్పటికే (వథ్యాత పురాణేతిహాసాల ఇతివృత్తాలకే "కాక 
కల్పిత ఇతివృత్తాలకూ, బహుళ [ప్రచారం ఉన్న ఇతివృత్తాలలో కొన్ని కల్ప 
వలు చేసి మి(శ్ర పద్ధతికి అతడు వీలు కల్పించినాడు. ఆతడు వింగడిచిన పది 
రకాలైన రూపకాలలో నాటకం కూడా ఒకటి. వస్తునాయక రసాది అంశాలలో 
వైశిష్ట్యం ఉన్న కారణాన ఆ పది రూపకాలలో నాటకానికే (ప్రాముఖ్యం హెచ్చుతూ 


వచ్చింది. రానురాను రూపకానికే నాటకం అన్న [ప్రత్యామ్నాయం ఏర్పడిందే. 


1. నాటకము, (పకరణము, సమవాకారము, ఈహామృగము, డిమము, 
వ్యాయోగము, అంకము, (ప్రహసనము, భాణము, వీధి, 


న! 


క్యు 


190 శ ఇరివెంటి వ్యాసాలు 


సమానార్థక మైంది. నాటక రచనలో సిద్ధహస్తులై న కథకులు ఆ _ప్మకియకు ఎనలేని 
ప్రాముఖ్యాన్ని సంతరించి పెట్టినారు. రామాయణ భారతాలు రచించిన వాల్మీకి 

వ్యాసుల తరువాత నాటక కర్తలైన కవులకే సవృాదయ సమాజంలో ఆదరం 
లభించింది సాహిత్యంలో నిష్టాతుల కావాలనుకున్న వారంతా దృశ్యకావ్యం 

అంటే నాట టకాన్ని అవలోడించ వలసిందే, పరిశీలించ వంసిందే , అధ్యయనం 
చేయవరిసిందే. ఆందుకే “నాటకాంతంహి సాహిత్యం" అన్న అభియుకక్తికి 
సాహిత్య లోకంలో చెల్లుబాటు కలుగుతూ వచ్చింది. 


అతి (ప్రాచీనకాలం నుంచి భారతదేశంలో నాటకి రచన జరుగుతూ సీ 
నాటక (ప్రయోగం జరుగుతున్నా, ఏ కారణం చేతనో మరి, రానురాను అంటే 
పన్నెండవ శతాబ్దం తరువాత దాని వికసనం ఆగిపోయింది సంస్కృత భాషా 
(వయోగం సమాజంలో కొన్ని వర్గాం వారికే పరిమితం అయిశింది. జన సామా 
న్యంలో అనేక (ప్రాకృత భాషలు అనాది నుంచే (ప్రచారంలో ఉండేవి ఈ యాధా 
రాన్ని సంస్కృత నాటక ర్రలు గురించి తమ నాటకాలలో స్రీలకూ,. సామాన్యు 
లకూ' (ప్రాకృత, భాషలనే (పయోగించుకున్నారు, ప్రకృతులు అంటే (పజలు. 
కనుక |పాకృత భాషలని తాత్సర్యం. సంస్కృత నాటకాలలో కొన్ని పా(త్రలకే 
పరిమితమైన (ప్రాకృత భాషలు (వజా బాహుళ్యానికి మాతం చాలా సన్నిహిత 
మైనవి. "ప్రాకృత భాషలు అప(భ్రంళాలుగానూ నేటి దేశభాషలుగానూ రూపుదిద్దు 
కున్నవి. అయితే ఈ దేశ భాషల్లో సంస్కృతంలో వలె నాటకాలేవీ వెలువడలేదు. 
అభిరుచి ఉన్నవాళ్ళు విశేషించి, సంస్కృత భాషా పరిజ్ఞానం కలవాళ్ళు సంస్కృత 
నాటక |ప్రయోగాలనే చూసి ఆనందించే వారు. ఆ వయోగాలు కూడా చాలా 
సకృత్తుగానే జరుగుతూ ఉండేవి. విద్యత్స భలలో, రాజాస్థానాలలో, 'కలవారి 
లోగిళ్ళలో జరుగుతూ ఉండేవి. జనసామాన్యంలో అభినయ, “సంగీత (ప్రధానమైన 
కళా రూపాలు కొన్ని (పాచుర్యాన్ని అందుకున్నవి. 


నాటిక లేక ఏకాంకికను గూర్చి వివరించవలసి ఉన్నది. అయితే తెలుగు. 


నాట నాటకా విర్శావాన్ని ఈ పట్టున తెలుపడం ఆ(పస్తుతం కాదనుకుంటాను ోళ్ల. 


. ఆదికవి నన్నయ్య, ఆదిగాగల ప్రాదీనాం[ధ్ర మహాకవులందరూ 
సంస్కృత భాషా సాహిత్యాలను తలస్సర్శిగా మధించిన మనీషులు. సంస్కృతం 


sd, 


నాటీక (ఏకాంకీక ) - 19i 


లోని సాహిత్య (ప్రక్రియలతో చక్కనిపరిచయం ఉన్నవారు. ఇంచుమించు 


సంస్కృత. సాహిత్యంలోని [ప్యకియలన్నింటినీ తెలు గలోకే తెచ్చినవారు. కాని, 


నాటకం యథాతథంగా తెలుగులోకి రాలేదు. సంస్కృత నాటకాలు తెలుగులో 
(పబంధాలుగా రూపుదిద్దుకున్న వి, శృంగార శాకుంతలం (పబోధచం[,దోదయ. 
వంటివి. (ప్రాయికంగా సంస్కృత నాటకా అన్నింటిలోనూ (ప్రాకృతభాషా ప్రయోగం 
అనివార్యంగా ఉంటూ ఉన్థ్నది.. సంస్కృతానికి తెలుగు వేషం వేస్తే, మరి 
(ప్రాకృతానికి ఏ వేషం వెయ్యాలె? + అన్న విచికిత్స వారికి ఎదురై ఉంటుందనీ, 
అప్పట్లో (పాక్య తానికి బదులుగా ఏ భాష వాడాలో నిర్ణయించలేక తెలుగుకవులు 
' నాటకాలను శ్రవ్య కావ్యాలాగా తెలుగు చేసి ఉంటారని వాజ్మయ దివాకరులు 
ఆచార్య దివాకర్ల వేంకటావధానిగారు! తను (గ్రంథములలో అభిప్రాయపడినారు, 
అయితే తెలుగులో అభినయ (పధానమైన యక్షగానం వంటి రూపక విశేషాలను. 
సామాన్య (ప్రజలు సృష్టించుకుని సంబరపడ్డారు. ఆయక్షగానాలే జన బాహు, 
ళ్యంలో ఆశేష ప్రాచుర్యాన్ని అందుకున్న తరువాత పండితులు కూడా తమ 
పాండిత్యంతో యక్షగానాలను అలంకరించి (ప్రామాణిక సాహిత్య |ప్ర[కియగా 
రూపొందించినారు. పదహారవ శతాబ్దానికి చెందిన బొడ్డుచర్ల తిమ్మ యకవి రాఘవ 
నాట్య (పబంధముః అనే అపురూపకావ్యాన్ని రచించినాడు. ఇది (శ్రవ్య 
కావ్యమే అయినా దృశ్య కావ్య(ప్రయోగాల లక్షణాలు కనిపిస్తాయి. దృళ్య' 
(శవ్యకావ్యాలకు ఈ కావ్యం వంతెన వంటి దనటంలో తప్పులేదు. తిమ్మ యకవి 
(పవేశ పెట్టిన ఈ సరికొ త్త పద్ధతికి ఏ కారణంచేతనో (ప్రాచుర్యం కలుగలేదు. 
ఆ తరువాత (ప్రజా బాహుళ్యం యక్షగానాల పట్టనే ఎక్కువ మక్కువ చూపుతూ 
వచ్చింది. యక్షగానంలో చతుర్విధాభినయాలూ _ పురాణగాథలూ సంస్కృత 
నాటకాల్లో ఆరుదుగా కనిపించే హాస్యరసం ఈ జన (పియత్వానికి కారణాలని 
చెప్పవచ్చు. 





1. 1ఆం|ధ నాటక పితామహుడు. రచన _ 1987 ము; [దణ అ lag 
11 ఆధ వాజ్మయ చరి[త్రము. 

2. (ప్రచురణ ఆంధ రచయితల సంఘం. సంపాదకుడు ఆచార్య ' బి, రామ: 
రాజు, 1962, 


ఆ 


జ్య 


192 " ఇరీవేంటి వ్యాసాలు 


ఇన్ని వేల యేండ్ల చరిత ఉన్నా ఇంత నాటక సాహిత్య సంపద ఉన్నా 
నాటక కళ మన భారతదేశంలో మరుగున పడిపోయింది. ఇంచు మించు యావ 
ద్భారతాన్ని కలవరవరచిన ఇస్టాం అధికార (పాబల్యం, భార తేత రమైన 
సంస్కృతిని (ప్రచారం చెయ్యాలనే ముస్టిం" పరిహ్మాతీకుల దురా[గ్రహంవల్ల ఒక్క 
నోటకవ్నే కాదు పురాభారతీయ సాహిత్యమంతా త్రిస్తంగ మితమైనది. గత శతాబ్దం 
ఉత్తరార్థంలో ఆంగ్రేయుల్యపరిపాలన భారతదేశంలో బాగా పాతుకొని పోయిన 
తరువాత భారతీయుల “జీవితంలో |క్రొంగొ త్తతీరులు అనేకం పొటమరించినవి 
ఇంగ్లీషు భాషా బోధనం, ఆభ్యసనం భారతీయులకు నిఖిల (ప్రపంచాన్ని చూసే 
గవాక్షాలై నవి. ఐరోపా ఖండంలోని సాహిత్య మర్యాదలతో పరిచయం కలిగిన 
తరువాత భారతీయులలో కొత్త కొత్త ఆలోచనలు పుట్టుకొచ్చినవి. అంతకు 
పూర్వంలో లేని సాహిత్య (ప్యకియలకు అంకురార్పణ జరిగింది. ఆంగ్లేయ 
పండితులు కొందరు దేశ భాషలను నేర్చుకొని, చెదలపాలవుతున్న (గంథాలను 
వెలికితీసి, ఆచ్చువేసి ఆకారాది నిఘంటువులను సృజించి, వచన వాజ్మయానికి 
వీస్ఫృతి కలిగించి, సాహిత్యేతర మైన అంశాలను వివరించడానికి యోగ్యమైన 


భామలను రూపొందించి ఎనలేని .కృషి చేసినారు. దాదాపు 250 సంవత్సరాల 
నుంచి ఇంగ్లీమ భాషా సంస్కృతులతో తెలుగువారికి సంబంధం ఏర్పడింది. 


రాజకీయ (ప్రాబల్యం దీనికి (ప్రధాన కారణమే అయినా సాంఘికంగా, భాషా 
పరంగా సాహిత్యాత్మకంగా ఇంగ్లీషు ప్రభావం వల్ల తెలుగు భాషా సాహిత్యాలు 
కొత్త మెరుగులు. చిమ్మినవి. ఇంగ్లీమ ద్వారా విశ్వాన్నీ, విశ్వసాహిత్వాన్నీ 
విశేషించి పాళ్చాత్య భావ (ప్రపంచాన్ని తెలుగు (ప్రజ్ఞా చక్షువు సందర్శించ 
గలిగింది, పంద్లొమ్మి దవ శతాబ్ది ఉత్తరార్థంలో పాళ్చాత్య నాటక పద్ధతులను 


కోంతవరకు అనుకరించే నారీ కరర కర్ణాటక మహారాష్ట్ర (పాంఠాల 


నుంచి వచ్చి అనేక (పవర్శనలతో వివిధ నగరాల్లో తెలుగు రసికులను అలరించి 
తెలుగు సాహిత్యకులలో కొత్త ఆలోచనలకు నారు పోసినవి. అప్పుడెప్పుడో 


భారతదేశంలో (ప్రాచుర్యాన్ని అందుకున్న నాటక సాహిత్యం తెలుగులోకి మళ్ళీ. 


వచ్చింది సంస్కృత నాటకాలకు. అనువాదాలు వచ్చినవి. ఇంగ్లీషు నాటకా 
అనువాదాలు వచ్చినవి. భారతీయ నాటక సాహిత్యంలో సళృతంగా ఫ్లు. 
విషాదాంత నాటకాలూ, కాల్పనికేతివృత్త నాటకాలూ, పా(కోవిత భాషా (ప్రయో 
గాలు అనేకం వెలువడినవి, 


జౌ 
ళో 


సోటీక (ఏకాంకిక) క్ట {93 


ఇరవయ్యో శతాబ్దం తొలి మూడు దశకాలలో నాటక సాహిత్యం మంచి 
వెకొసాన్ని పొందిండి. 'గంధర్వాంళ సంభూతులై న నటీనటులెందరో (ప్రజా 
హృదయాలను చూరగొన్నారు. వేల సంఖ్యలో నాటకాలు వచ్చినవి. పౌరాణిక, 
సోక్రమిక, చారిత్రాత్మక ఇతివృత్తాలు ఉన్న నాటకాలు, సమకాలీన సమస్యలను 
హచ్యబ్లగానో, సూచ్యంగానో స్పృశించి యుగోచిత మర్యాద లను సంతరించు 
కొన్నవి. "పద్యానికి పాళ్ళకూ ఈ నాటకాల్లో ఎంతో విలువ ఉండేది. సంగీతాత్మ 
కరగా“వెలువడిన సాటికాలలోని "పద్యాలూ, గీతాలు _పజా' వృదయాల్లోనేకొదు- 
జిహ్వా (గ్రాలపై నాట్యమాడినవి. 


“కడచిన నలుబది సరవత్సరాల నుంచి నాటక రచనలోనూ,- (యోగం 
లోనూ కౌత్త మలుపులు వచ్చినవి. సుదీర్శమైన ' కావ్యాలకంటె, ఖండ” కావ్యాలు 
(పజొద'రణకు పాత్రమైనప్రే అయిదారు గంపెల పాటు (పయోగించే నాటకం 
కంటే ౧ఆరగంట “లేక ముప్పావు. గంటలో (ప్రయోగించే 'దృశ్య కావ్యాలపట్ట 
(ప్రజలు 'మొగ్గు చూపడంవల్ల రచయితలు కొద్ది సమయంలోనే (ప్రయోగించడానికి 


'వీల్లైన:నోటికలను రచించటం (ప్రారంభించినారు. చిన్నదిగా ఉండడంవల్ల తొలి 


రోజ్ఞుల్లో: నాటిక అన్న 'పేరు ఈ చిన్న నాటకాలకు ' ఉండేది. ఇప్పటికీ ఊంది. 
ఈళ'రోజులలో నాటిక అనే నూట అంతగా ఉషయోగించబడక ' పోవడానికి 
కారణం 'నాటికకున్న 'చఠి(త్ర. సంస్కృత 'సాహత్యంలో నాటిక అనే-ఒక 
రూపక విశేషం ఉంది. ఇందులో నాలుగంకాలు' ఉంటాయి. నాయకుడు  'ధీరలలి 
తుడు అంటే. నృత్యగాన వినోదాల్లో కాలం గడిపేవాడు. ' శృంగారం (ప్రధాన 
రసంగా ఉంటుంది, శ్రీ పాత్రలకు (ప్రమేయం ఎక్కు వ, "నాటకం. కంటే 
విస్సృతిలో"చిన్నది. కాని ఇప్పుడు మనకున్న నాటికలకు ఈ లక్షణం సరిపోదు, 
ఇప్పుడున్న నాటకాలకుకూడా ఆనాటి లక్షణాలు సరిపోవు. ఇప్పుడు రచనలోనూ, 
(పయోగంలోనూ పాళ్చాత్య (ప్రభావం సమధికంగా కనబడుతున్నది. (ప్రాచీన 
సంస). గ్రాత నాటకాల్లో రూపకేతివృత్తం అనేక అంకాల్లో ఉండేది. ఎక్కువగా ర్‌, 
7,12 అంకాలు నాటకంలో ఉండేవి. దశ విధరూపకాలలో వ్యాయోగం, ఇర్షిక్షము, 


(ప్రహసనం, భాణం, వీధి అనేవి ఏకాంక పరిమితాలు. ఇవిగాక సంగీత తో; ఇ 


(పధావములైన డోంబి, దుర్మల్లిక, es నాటిక, తోటకం, . గోష్టి, 
1vV:-18 Ea క 


194 4... ఇరీ వేంటీ వ్యాస్తాలు 


సట్టకం, నాట్యరాసకం, (పస్తానకం, ఉల్లాప్యం, కావ్యం, (పేంభణం, రాసకం, 


'సంతాపకము, శ్రీగ దితం, శిల్పకం, విలుసిక, (పక రణికం, వాల్టీసకం,. భాణి... 
అనే ఉపరూపకాలు కూడా ఏకాంకికలే. అయితే అలనాడు ఒక అంకంలో ఒక్ల,, 
రోజు జరిగిన కథను మా(తమే (ప యోగించాల్లనే నియమం ఉండేది. ఆ దృష్టితో a 
మలచ, 'బడ్డవే ఆనాటి ఏకాంకికలు, అయితే వాటినీ, ఆ రోజుల్లో 'ఏకాంకిలని  . 
ఏకారణం “జేతనో అనలేదు. భరతముని వివరించిన నాటికకూ, తను నాటికగా .. 
వ్యవహరింపబడుతున్న దానికీ ఏమీ సంబంధం లేదు. నాటి నాటికా లక్షణాలు... 


నేటి నాటికా లక్షణాలతో సమన్వయించవు, అందుకే ఈనాటి ఏకాంకికలు, 
నాటికలు పాళ్చాత్య సాహిత్య (వభావంతో వచ్చినవని నిష్కర్షగా చెప్పవచ్చు. 
అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలె. ీకాంకికలు లేక 

నాటికలు భారతీయులకు కొత్తవేమీ కావు. కొన్ని చారిత్రక కారణాలవల్ల అవి 
మరుగున ' పడినవేకాని కేవలం పోక్చాత్య ప్రభావం వల్ల ఈ పక్రియ పుట్టు 
కొచ్చిందని వునం స్థూలంగా నమ్మడానికి వీలులేదు, ' ఇంగ్లీమతో సంపర్కం 
కలిగిన తరువాత ఎప్పుడో మృగ్యమైపోయిన వకాంకికలు మళ్ళీ అలనాటి నాటికా 
వీజం నుంచి పుట్టుకొచ్చి వినూత్న పాళ్చాత్య దోవాద (ప్రక్రియలతో కొ త్తపూలు 
పూచే సరికొత్త తీగగా నవనవలాడుతూ మనలను ఇప్పుడు అలరిసున్నమవి: 
అయితే నేటి కాలంలో తెలుగులో వెలువడుతున్న ఏకాంకికల రచయితలు - [ప్రాచీన 
కాలంనాటి సంస్కారంతోనే (వాసినారని కూడా చెప్పలేము. ఇప్పటి. ఏకాంకికల 
పెన పాళ్చాత్య (ప్రభావం ఉన్నదన్నమాట వాస్తవమే. కాని ఈ (ప[కియ భారత 
దేశంలో ఎన్నడూ లేదని, . పాళ్చాత్యులే ఈ నాటికా వీజాలను ఇక్కడ నాటి 
నారన్న మాట పూర్తిగా యథార్థం కాదని చెప్పవచ్చు. 


నాటిక, వీకాంకిక పర్యాయ వాచకాలుగానే ఇప్పుడు మనం ఉపయోగిస్లు 
న్నాము. ONE-ACT PLAY అన్న ఇంగ్లీమ పదానికి ఏకాంకిక అన్న తెలుగు 
మాట పూర్తిగా సరిపోవడంవల్ల ఏకాంకిక అన్న పేరుకే చెల్బుబాటు ఎక్కువై ంది. 


నాటకాన్ని సక్షిప్తం చేసినంత న్యూ కాన నాటిక అనిపించుకోదు. నాటకం 
ఎంత (పత్యేక మైందో నాటిక అంతే (ప్రత్యేకమైనది. నిజానికి ఏకాంకి 
రచన నాటికా రచన కంటే: కష్టత రమని అనడానికి ఎక్కువగా సందేహించ 
వలసిన అవసరం లేదు. మంచి నాటకం (వాయగలిగిన వాడు మంచి నాటికను 
కూడా (వాయగలుగుతొడనుకో వడం పొరపాటు. కాకపోతే తొందరపాటు. 


| 


నొటీక (ఏకాంకీక ) - ' 195 


పురా భారతీయులు రూపకాలలోని అంకానికి సమకూర్చిన లక్షణాలు ఈ 
"నొటి ఏకాంకికకు సరిపోవడం ఆశ్చర్యకరమైన విషయం. కనుకనే ఏకాంకికలు 
మొన్న మనదేశంలో ఉన్నవి, నిన్న లేవు, నేడు మళ్ళీ వచ్చినవని అనుకో వలసి 
. వస్తుంది. భారతీయులు రూపకంలోని భాగమైన అంకంలో ఒకనాటి కథే ఉండా 
లనీ, 'ఉపోథ్ర లుండకూడద నీ, స్థలంలో మార్పు. ఉండకూడదనీ, "పెక్కు పాత్ర 
లుండకూడద ఖ్‌ నాయకుడ్ధుండి ట్‌ లక్షణాలు ఏర్పరచినారు. తెలుగులో 
వీరేశలింగంపంతులు గారికాలంలో వచ్చిన |ప్రహస నాలన్నీ నాటికలనే చెప్పవచ్చు. 


కొన్ని సందర్భాలలో నాటిక లేక ఏకాంకికలో రెండు మూడు "రంగాలు 
(scenes) ఉంటాయి. ఇలా ఉంటే ఏకాంకిక అవుతుందా? పాళ్చాత్యులు మన 
(ప్రాచీన నాటక లక్షణ కర్తలవలె కాక అంకంలో రంగ వైవిధ్యాన్ని ఒప్పు 
కుంటారు. కనుక వారి దృష్టిలో రంగాలు అనేకం ఉన్నా అది ఏకాంకికగానే 
గుర్తింపబడుతుంది. అయితే వాళ్ళ ఏకాంకికలన్నిటిలో రంగ వైవిధ్యం ఉంటుం 
దని అనుకోవడానికి వీలులేదు. 


ఆద్యతన కాలంలో విశేష (పాచుర్యాన్ని wee సాహిత్య[ప్ర క్రియల్లో 
ఏకాంకిక ఒక్కటి. 


దశవిధ రూపకాలలో వ్యాయోగం, భాణం, అంకం, వీధి ఆనే. నాలుగు 
రూపకాలు ఏకాంక సీమితాలు. సాహిత్యదర్పుణంలో___ | 
“భ్యాతేతి వృత్తో వ్యాయోగః 
థ్యాతోద్ధత నరాశయః” 
.- అస్త్ర “నిమిత్త సంగ మో జామదగ్న్యా జయేయధా ఏకాహ చరితై కాంకః 
అంటే వ్యాయోగం అనే రూపక విశేషంలో ఒకే ఒక. అంకం ఉంటుంది. 
“భాణస్తు ధూర్త చరితం 
స్వానుభూతి ' పరేణవా మేల 
య(తోప వర్ణయదేకో సంబోధనో క్రి క్రి' న్‌ 
(ప్రత్యు క్తీ కుర్యాదా కాశ భాషితై ౩” : 3 
ధూర్త చరితం ఇతివృత్తం కలిగిన ఏకాంక పరిమితం కళ “రూపకం 
భాణం:- | . ళో | అలి జ్‌ అ రో లి 


196 | ఉరివేంటీ వ్యాసోలు' 


“ఉత్భ్సష్షి కొరకే వృత్తం (వఖ్యాతం 
వృత ంబుద్ధ్యా (పపంచ మేత్‌ 
CCT .నేతారం (పాహ్ఫాతానర్గాఖో 


Po 


ఇందులో, నాయకుడుగా ఉంటాడు. 


స్ట 
“ఏవం వీథీ విధాత వ్యాద్వ్యేక పాత [పయోజితా” 


ఒకటి రెండు పా(త్రల చేత (ప్రయోగించబడే రూపకం వీథి. 


ఈ విధంగా రసం, పాత్రల స TM పాతల స్థా సాయి, త్రీ ప్రతలు,..! లేక 
హోవడంలాంటి వివరాలు ఈ ఏకాంక పరిమిత ఈాసకాలక లక్షణాలు. ఆయితే 
ఈనాడు (ప్రచారంలో ఉన్న ఏకాంకికలకు ఆ లక్షణాలేవి సరిపోవడం లేదు. 
స్వల్పావధిక ప్రక్రియలు పాళ్చాత్యుల్లో ఎక్కువ (ప్రాచుర్యాన్ని పొందుతూ 

ఉండటం చేత పెద్ద నాటకాలకు బదులుగా చిన్న నాటకాలు అంటే మిక్కిలి 
తక్కువ కాలంలో ,(ప్రయోగింపబడే నాటికలు నాటికలు అనిపించుకున్న వి. 
ఏకాంకికలు అనిపించుకున్నది. ఏకాంకిక కళాత్మకమైన సాహిత్య, (ప్రక్రియ: 
ఏకాంకిక నాటకమే. అయితే చిన్న నాటకం అన్నంత ,మా(త్రాన అద్‌, ఏీకాంకిక 
అసపించుకోచు. ఏకాంకిక ఒక విలక్షణమైన సాహిత్య వడ్రియగా "రూపుదిద్దు 
క కున్నది. ఒక పెద్ద నాటకం కలిగించే ఆనందం, స్పూర్తి, ఏకొంకిక కలిగించ 
గలుగుతుంది. _సామాజికులకు జీవితానికి సంబంధించిన ఓక |ప్రధానాంాన్నీ , 
లేక ఒక చిన్న అంశాన్ని తెలియజేస్తుంది, ఆ అంకం ఆధారంగా. (పేక్షకులు 
మానవ జీవితానికి సంబంధించిన ఒక మహావిషయాన్ని ఆవగతం చేసుకోగలుగు 
తారు. ఇప్పటి ఖండ కావ్యాలు మహాకావ్య స్ఫూర్తిని కలిగించినట్లే ఏకాంకిళలు 
కూడా మంచి సంస్కారం ఉన్న (ప్రేక్షకులకు ఆనందాన్నీ, 4 శ్రేజాన్నీ, విజ్ఞా 
నాన్ని (ప్రసాదిస్తాయి. 


ఏకాంకిక లక్షణాలను స్థూలంగా ఇలా వింగడించీ చెప్పవచ్చు: 
. వస్తు (ప్రాధాన్యం అంతగా ఉండదు. 
ఒకటో లేక రెండు సంఘటనలో (ప్రాయికంగా ఏకాంకికలో ఇమిడిపోతోయు' 


. అంకం అనే రూపక విశేషం కూడా ఏకారిక పరిమితమే, సామాన్యుడు 


ళు 


jd 
/ 


4 


నాటిక వ ఏకాంకశ ) 197 


కథకంటే కథను;తెలిపే తీరుకు [పాముఖ్యం ఎక్కువగా ఉంటుంది, 
*' ఉపకథలకు ఏకాంకికలో' ఆస్కారమే ఉండదు, a 
_ _ రసవెవిధ్యానికీ, ఏకాంకికకూ చుక్కె దురు. ఏదో ఒక మం వకాంకిక 
పరిమితమై ఉంటుంది “ట్లో 

కథలో చమక్కా_రానికి [ప్రాముఖ్యం అంటే పాత్రల సంకాషణల్లో చమ 
త్క్సారరి. ముఖ్యం, ఖై : 

igre రంగాంంకరణకు (ప్రాముఖ్యం ఉండదు. 

“ఓక గంటకు. తక్కువైన వ్యవధిలో: అంటే: నలుబదీయైదు నిముషాలలో 
ఈచయిత: తాను : కోరుకున్న అంశాన్ని (పేక్షకులకు అందజేయగ లగడం: ఏకాం 
కికలోని. (ప్రత్యేకత. అందుకే ఏకాంకిక రచన కష్టతరమని విమర్శకుల అభి 
ప్రాయం. రచయిత ఒక్క క్షణం కానీ, ఒక వాక్యంగానీ వృధా చేయడానికి వీలు 
లేదు: అయితే ఏదో ఒక చిన్న సంఘటనో, స్వల్పమైన. సందేశ మో ఎన్నుకుని 
సరిషె పెట్టుకో గూడదు. ఎంతో తీవమైన స సన్నివేశాన్ని (ప్రదర్శించడం ఏకాంకిక 
మభ్యోద్దేశం కావచ్చు. కాని రచయిత ఆ తీ(వ్రమైన అంశాన్ని, మహనీయమైన 
వష్షయాస్నీ అదుపులో పెట్టుకుంటాడు. ఒక చిన్న సంఘటనతో ఇమిడ్భివేస్తాడు. 
టక సమగ జీవితాన్ని ఏకొంకికలో కుదించడం ఆసాధ్యమే. నిజానికి ఆ సన్ని 
వేశం ఒక గంటకాలంలో జరిగితే దాదాపు అంతేకాలంలో' దై నందిన వా స్తవిక 
జ ఏకంలోనూ జరగాలె. 


ల్‌ో 


_ ఏకాంకికలో పా(త్రలు ఎక్కువగా. ఉండవు. ses పాతల: సంఖ్య 
ఏక్కువైతే కథా నిర్వహణంలో ఉత్కంఠను కలుగ కేయడంలో -. ఒకట కరీ 


aaa 
శ్రీ పాత్రలు లేకుండానే ర క్తి కట్టించవచ్చు. 


ఏకాంకికలోఒకే ఘటన, ఒకే అనుభవం, క ga 
ఆ ఒకే సందర్భం ఒకటో రెండో ప్మాతలు దర్శనమిస్తాయి. nts Ag b= 


అన్ని డికంటే ముఖ్యమైన ' అంశం ఏటాంకికలో: గతివేగం. butt వడి 
ప్రాహ శతా. క న పాల వజ 


198 : ఇరివెంటి వ్యాసాలు 


స్థూలంగా ఈ కొన్ని లక్షణాలను ఊతగా తీసుకుని (ప్రయో కలు పాత్ర 
(ప్రవేశంలో రంగాలంకరణంతో సంభాషణారీతుల్లో పలు పోకడలు పోయినారు. 


వకాంకికలు పిల్లల కోసం కూడా (ప్రత్యేకంగా వెలువడినవి, నృత్యగేయ 
(సాగా వెలువడి, నృత్య నాటికాలుగా, గేయ నాటికలుగా పసిద్ధిపొందినవి. 


1985 నుంచి * గత నాటికి అనే ఒక కొత్త (ప(కియ పుట్టుకొచ్చింది. 
ఒక్క వాచికాభినయంలోనే మిగిలిన అభినయాల స్ఫూర్తి రిని పొదువుకొన్న 
(పక్రియ ఇది. సాధారణంగా రేడియోలో కాలపరిమితి తక్కు వగా ఉంటుంది. 
'కనుక పరిమిత కాలంలో [ప్రయోగించటానికి ఏకాంకికకు మాత్రమే వీఇంటుంది. 
,అముతే గంట కంటె ఎక్కువ కాలంలో (వయోగింపబడిన నాటకాలు కూడా 
రేడియోలో రాకపోలేదు. అయినా ఏకాంకికా రచనకు రేడియో అనువై న వాతావర 
ణాన్ని కలిగించగలిగింది. ఏకాంకిక ల్లో దాదాపు తొంబై శాతం రేడియో 
కలిగించిన స్ఫూర్తి వల్లనే ఆవతరించినాయని చెప్పడంలో సావాసం ఏమీ లేక; 


| కడచిన నాలుగు దళద్దాల్లో ఏకాంకికలు లేక నాటకాలు (వాయని. రూపక 
రచయితలే అరుదు, విశ్వనాథ, శివళంక రస్వామి, నోరి నరసింహశాస్త్రి, తీఠీ, 
ఆరుద్ర, ఆత్రేయ, నారాయణరెడ్డి, దాశరథి, రజని, భమిడిపాటి కామేశ్వరావ, 
అని శెట్టి, గొల్లపూడి మారుతీరావు, పిని శెట్టి, భమిడిపాటి రాధాకృష్ణ, సోమంచి 
యజ్ఞన్నళాత్రి, మొక్కపాటి నరసింవాాన్ర్రీ, బుచ్చిబాబు, పద్మరాజు, వేటూరి 
ఆనందమూ రి, బాపు రెడ్డి, కొరపాటి గంగాధరరావు, ముదిగొండ లింగమూ sy 
రావి కొండలరావు, వేలూరి శివరామశాస్త్రి, ఎన్‌ ఆర్‌. నంది, జి.వి, కృష్ణరావు, 
కృష్ణళాన్రీ,గోరోళా స్రీ, రాజమన్నారు (ప్రభృతులు అనేక గేయ, పద్య, వచనాలలో 
అనేక ఏకాంకికలను రచించి, _ప్రయోగింపజేసి ఈప్ర క్రియకు ఒక విశేషస్థానాన్ని, 
కల్పించగ లిగినారు, సోమంచి యజ్ఞన్నళాన్రి లోకులు కాకులు, పెద్దమనుషులు, 
ఆత్రేయ ఎవరుదొంగ, రాజమన్నారు మనోరమ,నార్ల వారి అర్థాంగి, దొంగ దొర, 
గోపీచంద్‌ అభాగిని, ముదిగొండ లింగమూ ర్తి వెంకన్న కొపురం, పినిశిట్టి ఆడ 


రిశావాడు, బుచ్చిబాబు తెరపడని నాటకం, భమిడిపాటి రాధాకృష్ణ కీ ర్రిశేవులు, 


దంతవేదాంతం, మనస్తత్వం, గొల్లపూడి మారుతీరావు విలువలు, కళ్ళు, రావి 
కొండలరావు కుక్కపిల్ల దొరికింది, రావూరి భరద్వాజ భానుమతి, వేణు... డిని 


న. 


En 


నాటిక (ఏకాంకిక) 199 


బొమ్మలు, మొక్కపాటి నరసింవాశా స్రీ మొక్కుబడి, విశ్వనాథవారి పాముపాట, 
కుందు రి ఆశ, నారాయణరెడ్డి ఊర్మిళ, సినీకవి కృష్ణళా స్రీ ఊర్వశి, విద్యాపతి, 
రజని చండీదాసు, బోయిలీమన ర్న కూలిరాజు, పాలేరు, కొరపాటి గంగాధరరావు 
జంగారు సంకెళ్ళు, వేటూరి శివరామరాన్తి స్తుల్తానీ, ఎన్‌, ఆర్‌. నంది పుణ్యస్థలి, 
శ్రీశ్రీ 2001, ఆర్యుద న్యాయాధికారి, కాటూరివారి మువ్వగోపాల, కరుణశ్రీ 
కరుణామయి, దాళరథిగ్థారి వెన్నెల మడుగులు, రాధ(పేమ, గోరాళాస్త్రి నైట్‌ 
డ్యూటి, చదువులరాణి, ముద్దుకృష్ణ టీ కప్పులోని తుఫాను,  చింతాదీక్షిలుల. వారి 
శబరి, మల్దవరపు విశ్వేశ్వరరావు వరూధిని, నోరి నర సింహళాన్త్రి గజ్జైల మొల 
(కాడు, డి.వి, నరసరాజు ఆత్మహత్య, వాపస్‌, అంతరాత్మ, కొండముది శ్రీరామ 
చం[దమూర్తి తెర మరుగునీడలు, శ్రీమతి కళ్యాణి పెండ్లికొడుకు వంటి ఉత్తమ 
వచన గేయ నాటికలను ఎన్నింటినైనా ఎత్తి చూపవచ్చును. ఏడిద కామేశ్వర 
రావు, న్యాపతి రాఘవరావు, న్యాపతి కామేశ్వరి, నార్ల చిరంజీవి, చెరుకుమిల్లి 
భాస్కరరావు (ప్రభృతులు అసంఖ్యాకమైన బారనాతెకలను రచించి, దాదాపు 
అన్నింటిని ప్రసారం చేయగలిగినారు. శివశంకరస్వామిగారు గేయ నాటికలకు 


శ్రీకారం చుట్టిన (ప్రయోగ శీలి, శ్రీ స్వామివారు పెక్కు పద్యనాటికలను కూడా 
వెలయించి, 'హిటికొ (పకియను పాండిత్యంతో కళావిలసనలతో సమలంకరించ 
గలిగిన మనీషివతంసులు, ౬ 


నాటికా ప్రక్రియా (పసరణానికి ఇతోధికమైన వాతావరణాన్ని కల్గించిన 
ఆం(ధనాటక కళాపరిషత్తు కృషి అభినంద సీయం. 

.ఏకాంకికా సంకలనాలు, శతాధికంగా (ప్రచురింవబడనివి. నాటికా రచయిత 
లెందరికో పత్రికలూ, సాహిత్య సంఘాలు, సాహిత్య అకాడమీ సమాదరించినవి. 
ఏకాంకికల పోటీలు ఎందరో జౌత్సాహిక నటులను ఆకర్షించినవి. ఎందరోరచ 
యితలను పురికొల్పినవి. ఏకాంకిలపై విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరుగు 
తున్నవి.! హింది, ఉర్దూ, తమిళం, కన్నడం, బెంగాలీ, మరాఠి, మళయాళ 





1. తెలుగులో గేయ నాటింలు : డా, తిరుమల శ్రీనివాసాదార్యుణోా. ఇ 
పి, హెచ్‌.డి, 


2. డా. జి. వి. కృష్ణారావు : సత్యరాణి మంగళగిరి _పమీలాదేవి 
నాటికా సాహిత్య పరిశీలనం ' మ. ఎంఫిల్‌, 


క 


200 ఇరివెంటి వ్యాసాలు 


భాషల్లోని రసాత్మకములై న ఏకాంకికలెన్నో తెలుగువేషం వేసుకున్న వి. జాతీయ 
సమైక్యానికి నాటికలు చెప్పుకోదగిన మేలు చేసినవి. ఏమీ చదువుకోని వాళ్లు కూడా 
ఇతర భాషల్లోని ఏకాంకికలను తెలుగులో చడివి, చూసి ఆయాభాషల రచయితల 
_పతిభా సామర్థ్యాలను తెలుసుకోగలిగినారు. ఏ సాహిత్య (పక్రియ కూడా 
సమైక్య శక్తులకు ఇంతగా తోడ్పడలేదు. 
నేటి యాం(తిక సమాజంలో (ప్రజలకు విరామమే తక్కువ. అనుక్షణం 

(ప్రతి వ్యక్తి పరిగెత్తుతున్నట్టు' కనిపిస్తాడు. తెలియని గమ్యం వైపు మైమరచి 
పరుగులు తీస్తున్నాడు. ఒక రాతి ఆంకా కూర్చుని పెద్ద నాటకాన్ని చూసే 
స్థితిలో లేడు. కొన్ని గంటల తరబడి కూర్చుని ఒక మహా కావ్యాన్ని లేక 
ఒక పెద్ద పుస్తకాన్ని చదవలేడు. జీవితావసరాలను తీర్చుకోవడానికి నిరంతరం 
కష్టపడుతున్న మనిషికి ఆహ్లాదాన్ని అనుభవించడానికి రాను రాను అవకాశాలే 
తక్కువ అవుతున్నవి. కేవలం ఒక కళను నమ్ముకొని దాని ద్వారా (బతుకు 
బరువులీడ్చుకోవడం (ప్రపంచంలోని బహు దేశాల్లో ఈనాడు సాధ్యమయ్యే పని 
కాదు. (ప్రత్యేకించి భారత దేశంలో కవిత్వం, చి[తలేఖనం, నృత్యం, అభినయం 
వంటి కళలు సుఖ జీవనానికి తోడ్చాటు కలిగించలేక పోతున్నవి. వృత్తి క్రళ్లా 
కారుల కంటె జౌత్సాహిక కళాకారుల స సంఖ్య నానాటికి పెరిగిపోతున్నది. పొట్ట 
కోసం (శమించే వ్యకి కళకోసం పరిశమించడానికి అవకాశాలు తక్కు వగానే 
ఉన్నవి. బౌత్సాహిక కళాకారులు సుదీర్గమైన రూపక (ప[కియలను అవలంబించి 
నిశ్చింతగా జీవితం గడుపుకోలేరు. అనుక్షణం భయంతో (బతుకు లీడుస్తున్న 
(పజలకు ఆనందాన్ని అనుభవించే అవకాశమే అరుదు. కనుకనే సూక్ష్మంలో 
మోక్షం అన్న పద్ధతిలో కళ అనుభవంలోకి రావాలని ఇప్పటి (పజల తహ తవ. 
అందుకే దీర్షకాల, ప్రయో ంవల్లి సాధించే (పయోజనాలను ఆల్బకాల (ప్రి 
యలు సాధించి పెట్టాలె. వకాంకీకలకు నేటి సమాజంలో ఎక్కువ (ప్రాచుర్యం 


కి. కందుకూరి వీరేశలింగం 
గారి (ప్రహసనాలలో 


సాంఘిక దృక్పథం * పి, లోకాచారి ఎం.ఫిల్‌. 
4. తెలుగు ఏకాంకిక ఒక 
పరిశీలన : వనం మధుసూదన్‌ ఎం.ఫిల్‌. 


క్‌. గోరాళాస్త్రి నాటికలు : ఎం. గిరిజాదేవి _ఎం.ఫిల్‌.. 


నాథిక (ఏకాంకిక) క 201. 


కలగడానికి ఇదే కారణం. ఒకేసారి జు నవలలను. చదివేవాళ్ళ సంఖ్య 
కూడా నానాటికి తగ్గిపోతున్నది. రోజూ కాసేపు, వారానికి కాసేపు చదువుకో 
డానికి వీలుగా నవలలు ధారావాహికంగా పత్రికల్లో, రావడానికి ఇదే కారణం, 
కాలపరిమితి నియమం ఉన్న రేడి యో,దూ రదర్శన్‌కూడా. ధారావాహిక మైన పద్ధతినే 
అవలంబిస్తున్నవి. (ప్రచురితమవుతున్న, (పసారితమవుతున్న ఒక్కొక్క భాగంలో 
. చాలా. పనితనం, సమ్మగ కథను అవగాహన చేసుకుంటున్నామన్న చిత్ర -సంస్కా 
రాన్ని కలిగించగలుగుత్తున్నో వి. 


., మొన్న మొన్నటిదాకా సాహిత్యాధ్యయనం తెలుగులో సంస్కృత నాట 
కోనుహదాలతోనూ, స్వతంత్ర నాటకాలతోనూ (ప్రారంభ మయ్యేది, కాని అయ్లుద్దు 
అంకాలున్న నాటకం, ఎన్ని కళా (పమాణాలకు ఆకరంగా ఉంటుందో, ఏకాంకిక 
కూడా అన్ని కళా (ప్రమాణాలకు ఆకర మై ఉంటుంది. అయితే ఇది పరిమాణంలో 
చిన్నది కావచ్చు. నాటకొనికి విలువ కట్టే. యోగ్యత వస్తుంది ఏకాంకికను చూస్తే. 
అన్ని మెలకువలను పాటించి ఒక్క ఏకాంకికను (ప్రదర్శించడం మేలు పెద్ద 
నాటకాన్ని రచించడం, [పయోగించడం చాలా కష్టసాధ్యమైనపని. రచన సాధ్య 
మేమోకాని (పయోగం ag కష్టం. వ్‌ నాటకం న (వయోజన్నాల 
వీకోంకిక సాధిస్తున్న ది. 


(ప్రజాస్వామ్య సమాజంలో కళా విలసనం (పజాధీనంగానే ఉంటుంది. 

క రంగం సర్వ మానవుల్లోని కష్ట సుఖాలకు (పతిబింబం. తరతమ భేదాలకు 
ఇది shu కవిత్వం వలెనే. సంగీతం వలెనే నాటక కళ ప్రత్యేకించి ఏమి 
బోధించదు. వ్వీ శాశ్రీయమైన ఆంశాన్నీ నిరూపించదు. అయితే ఏద్‌ ఉ త్తమమో 
ఏది సత్యమో “తెలుసుకోగ లిగే చిత్త సంస్కారాన్ని నాటక కళ, _మనిన్లలో 
సృష్టించ గలుగుతుంది. . 


నాటకం కష్టపడిన మనిషికి కొంత ఊరట కలిగించడానికీ, కొంచెం 
అనందాన్ని కలిగించడానికీ పుట్టిశ కళ. ఆందుకే ఇది అందరికీ: అంటే ష 
తులకూ, పామరులకూ, కలవారికీ లేనిపారికీ " అర్థమయ్యే పద్ధతిలో" ఉంటు ప 
పాండితీ (పకర్షకూ, శాస్ర్రీయ' విశ్లేషణానికీ, (పశ్యేకమెన" “ధర్మ [వదారానికో 
రాజకీయ పడాల (ప్రచారానికి వ. ఆలంబనం 'కాక్తూడదు., అంటీ నాక్షుకంట్లో 





- 202 : ఇరివెంటి వ్యాసాలు 


ఇవన్నీ ఉండకూడదని కాదు. ఇవన్నీ నాటక రచయితకు ఉండాలె. ఆ సంస్కా 
రంతో అతడు సమాజాన్ని చూడాలె. పాత్రలను కల్పించాలె. కథను అల్లాలె. 
' కళాత్మకంగా మానవ జీవిత సమస్యలను చూడగలగాలె. (పేక్షకునికి తెలియ 
"కుండానే ఆలోచనలను హృదయంలో వెద జల్లాలె. ఆలోచంచడాన్ని అలవరచాలె. 
కోని రచయిత తన ఆలోచనలను కొట్టవచ్చినట్లు (పేక్షకులపై గుమ్మరించగూడదు. 
ఒక్క 'నాటికకే కొదు, స్తాహితీసృష్షికంతటికీ ఇది వర్తిస్తుంది. కళాత్మక" దృష్టికి 
¥ టబ అతా ట్‌ 
“ఇది అవసరం, £ ఇ re 


చిన్న కథ, లఘు కావ్యం వంటి సాహిత్య (ప (కియల్లోని అంతరార్థాన్నీ, 
రచయిత చిత్త సంస్కారాన్నీ ఆర్థం చేసుకోవడానికి కొంత పాండిత్యం అవ 
సరం. వ్యంగ్య మర్యాదలతో పరిచయం అవసరం. కాని నాటకం పామరులను 
కూడా తన (ప్రాంగణంలోకి ఆహ్వానించి. ఆనందాల ఆమెతలను ఇస్తుంది. 


“కన్యాశుల్కం వంటి నాటకాలు, ణమిడిపాటి కామేశ్వరరావు నాటికలు, 
చీలకను. రి, వీరేశలింగం (పహసనాలు ఎంత పని చేసినాయో తెలుగు దేశంలో 
ఏవేకవంతులందరికీ తెలుసు, కనుక తక్కువ కాల వ్యవధిలో ఎక్కువ |పయోజ 
నాలను సాధించిపె పెట్రే ఏకాంకిక ఈనాడు నాటకాన్నే ,మరిపించింది. ఇప్పుడు 
నాటకం అంటే నాటికే, ఏకాంకికే. ఒకప్పుడు నాటకం ఒక విధమైన రూపకం 
అనుకున్న వాళ్ళకు నాటకమే రూపకం. అదే విధంగా ఇప్పుడు రూపకం అంటే 
ఏకాంకిక, దీన్ని (పయోగించడానికి ఎక్కువ వ్యయ [వయాసలు అంతగా 
అక్కరలేదు. వస్తువు సాంఘిక మైనదిగా ఉంటేనే ఎక్కువ (ప్రయోజనాన్ని 
సాధించి పెట్టుకుంది. కనుక రంగాలంకరణం, ఆహార్యం బ్రా సమస్యలవల్ల 
కలీగే సక అంతగా ఉండవు, స్వల్పకాలిక మైంది కాబట్టి రచయితకూ, 
(పయోక్తకూ, నటులకూ, (పేక్షకులకూ ఆయాసం ఉండదు. 


 పాళ్చాత్య సాహిత్య (ప్రక్రియలు, _ ముఖ్యంగా నీకాంకికా (ప్రయోగ, ప్రద్ధ 
శ. శీ. ? > 
తులు మన భారతీయ రచయితలను ఉ త్తేజపరచినవి. ఫలితంగా ఎన్నడో మన 
ఉండి. కనిపించకుండా పోయిన ఏకాంకిక మళ్ళీ వార్లివిల్డై కనిపిస్తున్నది. బహు. 
వేర్గరంజిత విద్యుత్కాంతులతో జిగేలుమంటున్నది. | : 


నాటిక (ఏకాంకిక ) 3 | 208 


నేనీ (ప్రసంగంలో ఏకాంకికను విహంగ దృష్టితో మాతమే పరిశీలించి 
నాను. ఈ (పక్రియ తెలుగులో. ఏ విధంగా [కమవికాసాన్ని పొందిందో, ఈ 
ప్రడ్రియకున్న సాంకేతిక లక్షణాలను ఏ విధంగా" విశ్లేషించారో నేనిక్కడ 
అంతగా తడుమలేదు, ప్రొజ్ఞులూ, భరతుని నాట్యకాస్తాన్ని సుగమమైన పద్ద 
తిలో; తెలుగు వారికి అందించిన మనీషలూ, ఉత్తమ పరిశోధకులు, డాక్టర్‌ 
పోణంగి: శ్రీరామ అప్పారాస్హగారు వెలయించిన “తెలుగు నాటక నికాసం "అన్న 
సిద్ధాంత |గంథాన్నీ, ఆచార్య కె.వి. ఆర్‌. నరసింహంగారు (వ్రాసిన “స్తాహిత్య 
' దర్శనము" చదివితే సవివరంగా ఏకాంకిక స్వరూప స్వభానాలు .ఉద్లమ్లు 
వికాసాల వివరాలు తెలిసివస్తాయి. 


“నాట్యం భిన్నరుచేర్ణనస్య బహుధాప్యేకం సమారాధనం”.* 


* యువభారతి (పచురణ నవ్య సాహితీ లహరి'లో (కం wel 
అక్టోబరు 1987, వ ఇడి . 





వ్‌ ర సంపదాయోద్యమం- విమర్శ. | 


అ సజాత్య వసరణకీలో విమల్శకుని ప్ర అత్యంత (పధానమైనద్‌. 
కవి ఆందరి' వృాదయాల్లోక్షి పోగలుగుతాడు. నిజానికి కవి కూడా వమర్శకుడే; 
ఆయితే 'కవి తన విమర్శ పరిజ్ఞానాన్ని కవితా సృష్టికి (పేరకంగా, సాధనేదగా 
'ఊప్రయోగించుకుంటాడు. కవి, పండితుడు కావడం అభిలషణీయమే. పాండిత్యం 
లేని కవిత్వానికి ప్రామాణికత రాదు. అపండితుడైన- కవి రచనల్లో "పై మెరుగులే 
కనిపిస్తాయి _ ఆలోచిస్తున్న కొద్దీ, పరిశీలిస్తున్న కొద్దీ ఆ రచనల్లో “మౌల్తికతగానీ, 
గాంభీర్యంకాని; తా క్రికతగానీ కనిపించదు. ' ఈ గణాల్లేని " కవి వైత్తాళికుడు 
కాజాలడు, భావాన్ని కుదురుగా చెప్పే శ్‌ డి, ఆత్మ (పత్యయంతో చెప్పేశ క్ర క్రి, 
కల్పనను రమణీయంగా (శ్రవణ సుభంగా చెప్పేశ కి క్రి ధ్యనిమంతంగా చెపే ప్పే 
శి పండిరుడై న కవికే ఉంటుంది. విమర్శకుడు సత్క_ వులకు ఉండే శక్తులతో 
పరిచయం సంపాడించుకోవలసి ఉంటుంది. ఉత్తమ కవిత్వం పుట్టినప్పుడే 
ఉత్తమ విమర్శ పుట్టుకొస్తుంది. అయితే మన భారత దేశంలో అలనాటి నుంచి 
వస్తున్న కవిత్వమే లభ్యమైనది కాని దానికి తోడుగా పుట్టిన విమర్శ లభ్యం 
కాలేదు. కాలేదంటే ఈనాడున్న (ప క్రియరూపంలో లభ్యం కాలేదన్న మాట, 
ఆధునిక కాలంలో, ఇతిహాసంలాగా, పురాణంలాగా, ఉదాహరణంలాగా, శతకం 
లాగా, నాటకంలాగా, నవలలాగా, కథలాగా విమర్శ ఒక (పత్యేక సాపాత్య 
(ప్రక్రియగా రూపుదిద్దుకొన్నది. అయితే కవితకు తోబుట్టువెన విమర్శ ఏ రూపంలో 
ఉండేది అన్న (పళ్న ఉదయిసుంది. 


ఏది కవిత్వం? కవిత్వానికి [పయోజనమేమి? కవి లక్షణాలేఏ? కవి 
త్వాన్ని వింగడిస్తే శబ్దం, అలంకారం, ఛందస్సు, వ్యాకరణం వంటి ఎన్నో 
అంళాలను స్పృశించవలసి వస్తుంది. ఈ వింగడింపే సాహిత్య శాస్త్ర న్యడూవర 
భారతదేశంలో అనాది కొలంసుంచి. అంటే కీ! పూ॥ ఎనిమిదవ శతాబ్దం 
వెళువడిన భరతుని నాట్యశాస్త్రం నిన్న మొన్నటిదాకా. "మహోస్యలంగా. విక 
సించిన సాహిత్య శాస్త్రానికి ప్రాతిపదిక, అయితే భరతుడు నాట్యకాస్త్ర రచన 


ము. 


క్క 


లా 


సం(పదాయోద్యమం-విమర్శ ey 


చేసింది నాట్యాన్నీ, రూపకాలనూ' ఉద్దేశించి. (శ్రమ(కమంగా నాట్యానికి సంబర 
ధించీన రీతులూ, _ఆలంకారాలూ, రసాలు " 'సాపిళ్యానికి “అనువ ర్రిరవబడినేవి! 
అగ్ని పురాణంలో వామనుడు, దండి;. భామహుడు, రాజశేఖరుడు, " అనందవర్థు 
నుడు,,. రు[దటుడు, అభిన వగుపుడు, అప్పయ్య దీక్షితులు, జగన్నాథపండిత, 
రాయలు మున్నగువారి' సాహిత్య శాస్త్ర రచనల్లో ' కావ్య స్వరూపాన్ని. గూర్చి 
కొవ్య ప యోజనాన్ని గూర్చి; కామ్యాత్మనుగూర్చి, ఆలంకారాలనుగూర్చి, రసమును 
గూర్చి, శబ్ధారతత్త్వాలను గూర్చి? శబ్దారదోషాలను గూర్చి విశేషంగా చర్చలు 
కనీపిస్తాయి: కావ్యరచనకు సంబరధిలచిన ఆనేక అంశాలపై 'మనీమల ఆఫీ 
(పాయాలు' ఆ సాహిత్య శాస్త్ర. (గ్రంథాల్లో శాస్ర్రీయ దృక్పథరలో ' సాగిక్‌పి' 

తర్కక్షమంగా సాగినవి: ఒక రినిమించి ఒకరు కావ్యగత శ తాంశాలను విశ్లేషింటే 
సాహిత్య తత్వాన్ని లోకానికి అందజేసినారు. లక్షణాలను ఏర్పరచుకున్నారు? 
ల్లశ్ష్యాలుగా వాల్మీకి, వ్యాస, కొళిదాసాదుల కావ్యాలలోని శ్లో శోకాలను ఉదాహరించి 
నారు. నూత్నాంశ గవేషణ, కవిత్వానికి సమున్నత (ప్రమాణాలను ఏర్పరచా 
లనే మహతా 050క్ష (పతిభకూ, పాండిత్యానికీ మహనీయ (పయోజనాలను 
సమకూర్చాలనే ఉదాత్తాశయం :ఆ సాహిత్యళాస్త్ర (నాకో ట్రై 
గానూ, సూటిగాను నల లర 


SEE 


pe పరిధిలో 'శేరోనిందినవుడ్లు. మనకు ఈనోడు శనిపింటే 
' విమర్శ విచిత్రంగా కనిపిస్తుంది. భిన్నంగా కనిపిస్తుంది. . మనం, ఇంతవరేక్టు 
ఏర్పరచుకున్న కొలతలకు అందనట్టుగా కనిపిస్తుంది. 


తీ 
కి 


సంప్రదాయ సిద్ధమైన విమర్శలో కావ్యానికే (ప్రాధాన్యం, కవికి కాదు: 
కావ్యం దోనరహితంగా.. ఉందా లేదా? అన్నదే ముఖ్యాంశం. ఇప్పుడు మనం 
విమర్శను పరిశీలిస్తే వాటి విలువల సంగతిని చూడవలసివస్తుంది. - ఆ దినాలలో 
పాఖ్యానాలుండేవి. అవి నేటి విమర్శలో కొంత భాగాన్ని - స్పృశించేగ లుగు 
తున్నవి. కవి (ప్రయోగించిన శబ్దానికి: అర్థమేమి? అది ఎంతవరకు 'సమంజి 
సము? 'ఏదైనా ధర్మ రహస్యం 'దాగి-ఉరోచే (పమాణ పూర్వకంగా 'దౌళ్ళని 
నిరూపించి వివరించడం ళోకమే అర్థంకానప్పుడు, కవి" శబ్దపు (పయోగమే 
ఆర్థంకానప్పుడు కావ్య విమర్శకు పూనుకోవడం వాస్యాస్పదం. కనుక సంప్‌ 
దాయ: సిద్ధమైన: వ్యాఖ్యానాల్లో కావ్యాన్ని "అవగాహన" చేసుకోవడానికి " "తనివార్య 


206: ట్‌ ఇస ఉరివెంటీ వ్యాసాలు న్‌ 


మైద పద్ధతులుండేవి అప్పటి కాలంలో రసచర్చకూ అలంకార చర్చకూ, గుణ, 


దోష. వివక్షతలకూ సాహిత్య శాస్త్రజ్ఞులు తమ పాండిత్యాన్ని వినియోగించుకునే 


వారు, సంప్రదాయ పరిరక్షణకూ, నిర్దుష్టమైన భాషా పద్ధతికీ, ఎంత కల్చనా = 
సౌండర్యం ఉన్నా, ధర్మ పరిధులనుదాటి సోగూడదనే ధర్మా(గ హానికి ఆ 
వినుర్శ పనికి. వచ్చింది. ఆలాంటి విమర్శ దేశాన్ని. నిలబెట్టింది. సంప్రదాయాన్ని 
నిలబెట్టింది, కావ్య పరిమళీలకు (శాశ్వతత్వం కల్పించగ లిగింది  కాళిడాసు, 


భారవి, మయూరుడు, చోరుడు, జగన్నాధుడు, మురారి, భవభూతి, దిజ్నా గుడు, 
భాసుడు; మాఘుడు, ఆది శంకరులు మున్నగు మహాకవులు సంస్కృత 
భాషలో - వెలయించిన కవితలన్నీ సంప్రదాయ “సిద్ధమైన సాహిత్య విమర్శ 


ముమ్మరంగా జరుగుతున్న దినాలలోనివే. సాహిత్య వికాసానికి విమర్శ అవసరరి = 


అన్న అభియుక్తో క్తి లోని యధార్థ్యానికి నాటి సాహిత్య శాస్త్ర feme చిరంజీవ 
(పమాణాలుగా నిలుస్తున్నవి. 


కాళిదాసును కవిగా గుర్తించడానికి, అతని కవిత్వాన్ని విశ్లేషించడానికి, 


నాటి (పమాణాలు సరిపోవు అనడం సమంజసం కాడు. సంస్కృతంలో వెలు 
వడిన సాహిత్య శాస్త్రాలను తలస్పర్శిగా ఆధ్యయనం చేసి వాటిపట్ట [ప్రమాణ 


బుద్ధిని పెంచుకుని, అవి చూపిన వెలుగు దారుల్లో పయనించి ఉత్తమ కావ్య. 


శచనలు చేసి నేటికిని మన తెలుగుకవిత ఉనికికి కార ణభూతులౌతున్న నన్నయ్య, 
తిక్కన, పెద్దన, అన్నమయ్య, ' 'పోతన్న, రామరాజభూషణుడు, విశ్వనాథ మహా 
కవి. వళృతుల, సాహిత్య వ్య _క్రిత్వాలు వన్నె కెక్కినవే.. sys 


కావ్యం ఆర్థమయితే, కవి వ్య క్తిత్వాన్నీ, కవి విలక్షణతనూ, సమకాలిక 


(ప్రజా జీవిత వృత్త త్తేంపె చేసిన (పభావాన్నీ అంచనా కట్టవచ్చు. నిన్నటి మొన్నటి 
తెలుగు కవులలో కొందరు సాహిత్య శాస్త్రాలను వెలయించిన వారు విన్నకోట రై 
పెద్దన, రామరాజభూషణుడు, అనంతామాత్యుడు, “అప్పకవి మున్నగు తెలుసే ల్ల 


ఇలంకారికులు తమ సాహిత్యళాస్త్ర పరిశీలనాన్ని సంస్కృతాలంకారికులు చిమ్మిన 
వెలుగుల్లోనే సాగించినారు. |ప్రాయికంగా సంస్కృత సాహిత్య శాస్తారిల్లోని 
సూత్రాలకూ, నిర్వచనాలకూ. అనువాదాలుగానూ వ్యాఖ్యానాలుగానూ వెలసినవి, 
టే 


జ! 


సం(ప్రదా యోద్యమం-విమ ర్శ 907" - 


.(ప్రాచీనాం్యధ మహాకవులు కావ్య విమర్శకు సంబంధించిన తమ...ఆలో... 
చనలను. పలువిధములుగా. వ్య కం చేసినారు. తమ తమ కావ్యావతారికల్లో వ్యాస =. 
వాల్మీక్యాది స సంస్కృత కవులను (పస్తుతస్తున్న ప్పుడూ, తెలుగు కవులను సంస్మ_ 
రిస్తున్నప్పుడూ, కృతిభ ర రలు కృతికర్త రలను (వళంసిస్తున్న ప్పుడూ, కుకవినింద, , 
చేస్తున్నప్పుడూ, కావ్య పశ స్తిని ఉగ్గడిస్తున్న ప్పుడూ,' ఇష్టదేవతాస్తుకి సందర్భంలో | 
వాగ్దేవత సరస్వతిని సంక్లోక్రిస్తున్న వ్వుడూ కావ్య స్వరూపాన్నగూర్చి, కావ్య బ్‌ 
(ప్రయోజనాన్ని గూర్చి తమకున్న విశ్వాసాలనూ, తమకు - [పీతిపా[త్రమైన విలు 
వలనూ, కావ్య సృష్టిపట్ట తమకున్న దృక్కో_ణాలనూ ' చమత్కార - పేశలంగో " 
ధ్వనిమంతగా, శ్లేషాను[ప్రాణితంగా హాస్యజల్పితంగా, (శవణసుభగంగా (ప్రక "॥ 
టించుకున్నారు. కొందరు (పబంధకవులు కథాగతమైన పాతలతో (పసక్తాను... 
(ప్రసక్తంగా ' కావ్యవిమర్శను. పరిమళించే భావాలను విరజిమ్మినారు.. పింగళి... 


సూరన, చేమకూర వేంకటకవి వంటి _పబంధకర్రల కావ్యాల్లో మనకిలాంటి 
సందర్భాలు తటస్థిస్తాయి. 


“లేఖక పాఠకోత్తములు” లేనిదే. ఉత్తమ కావ్యరచన టలు 
పెద్దన తలపోత ఎంత " అర్థగాంభీర్యాన్ని మూటగట్టుకొన్నదో! నాటి విధ్య 


శభలు కావ్య విమర్శకు Soon రహస్యాన్ని నన్నయ్య చెప్పిన తీరును క్ష 


గమనించండి. 


పరమ వివేక సౌరభవిభాసిత సద్గుణ పుంజవారిజో 

త్కర రుచిరంబులై సకలగమ్య సుతీర్ణములై మహామనో 
హరసుభరిత పావన పయఃపూర్ణములై న సత్సభాం 

తర సరసీ వనంబుల ముదంబొనరం గొనియాడి వేడుకన్‌. 


సూరి చేతోరుచిరొబ్ద బోధన రతుడ” ని వ్యాస మహర్షిని పొగడిన 


విధానంలోనే నన్నయ్య కవి వై తాళికుడనీ, పండితుల హృదయాలకు ఆప్టోదాన్న్‌?. : 


విజ్ఞానాన్ని క లిగించేవాడనీ (పబోధించి, కావ్య (ప్రయోజనాన్ని ధ్వనింపజేసినాడ 

నేటికీ ఇదే కావ్య(పయోజనం, దీన్ని కాదన్నవాడు అభివృద్ధి నిరోధక్షుడే; 
భ్రాధ్యతార హితుడే. య. యససే అర్థకృతే, వ్యవహారవిదే శివేతరక్షతయే” 
ఆన్న మమ్మటుని సూ క్తి కావ్య (పయోజనాన్ని ఎంతో పదిలంగా బోధిస్తున్నది: --. 


"4 


968 ఇరీవేంటీ వ్యాసాలు 


మమ్మ టుని సూక్రిలోని “ఆర్థకృతే, వ్యవహారవిదే, శివేతరక్షతయే” అన్న 
మాటలను జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంది. ' 


న "అర్థం అంటే. 'కేవలం' ధనం కాదు. ఐహిక జీవితానికి సంబంధించీన 
పీరిజ్ఞానం. “వర్థవహార విదే' అంటే సంఘాన్ని. పరిశీలించే శ్రి _ సంఘోన్నీ 
అర్థం” ' చేసుకునే శ _క్తి _.సంఘం పతనాభ్యున్నతులకు దారితీసే “అనేకానేక 
కారణాలను అమూలా(గ ౦గా'అవగాహన చేసుకు నేళ _్రీ-కావ్యపఠనంవల్ల చేకూరు 
తుంది, : ఈ శబ్దానికి మమ్మటుని హృదయంలోని విస్తృతమైన, గంభీరమైన 
ఆర్థాన్ని. అవగతం. చేసుకో లేని పలువురు విమర్శక (బువులు “సామాజిక సృహ 
అన్న “సమాసాన్ని సృష్టించినారు. కవి లోక జ్ఞుడు కావాలన్న: - ఆశ యంలోని 
అంతరార్థం మనస్సుకు తట్టిలే “సామాజిక 'స్పృపహా' 'అన్న కొ.త్తమాట .ఎంత 
పొతమాటో, ఇది అలనాటి కవులకు ఎంత ' ఉపాదేయంగా'ఉండినదో. ' తెలిసి 
పోతుంది. (ప్రాచీనాలంకారికు లందరూ లోకజ్ఞతకు అంటే సమకాలీన జీవితావ 
గాహనకు ఎంతో (పాముఖ్యాన్ని ఇచ్చి పాటించినారు. “శివేతరం' అంటే 
మంగళం కానిది, శుభం కానిది,”"నుంద రం కానిది, సత్యం కానిది. ఏది సత్యం 
కాదో, ఏది ధర్మరకాదో అది అసుందరమైనది. నీతిబాహ్యమైనదన్నా,. అమంగళ 
.కరమైనదన్నా ఒక్క టేనన్న (ప్రత్యయం అలనాటి కవులకూ, (ప్రజలకూ ఉంది! 
ఇప్పుడూ నిజమైన కవులకు ఉంటుంది. ఊ త్రమమైన విలువలను దృష్టిలో పెట్టుకుని 
చేసే సాహిత్య పరిశీలనం సాహిత్యాశయాలకు ఆనుగుణంగా, న పయ 
నిస్తుంది. 


సంఘూనికి మార్గదర్శనం చేస్తాననీ, సంఘానికి మంచి Josh 
మరో (పపంచాన్నీ ఎలుగెత్తి చాటేకవి, సంఘం పోకడలనూ సంఘం పూర్వా 


పరాలనూ, సంఘం అభిరుచులనూ, సంఘం (పయోగించే భాషా విన్యాసాలనూ 
సంఘానికి (పీతి పాత్రమైన తీరుతెన్నులనూ, సంఘంలో గూడు కట్టుకున్న 
మూఢ వక్వాసాలనూ నిర్దుష్టంగా అర్థం చేసుకుని చక్కని భావలో, (శ్రవణ 
పేయమైన' భాషలో, చెప్పగలిగే పాండిత్యాన్ని సంపాదించుకోగలుగాలె. చక్యొల్లని 
ఆధ్యయనం, పరిశీలనం కవికి అవసరం. ఇదే వ్యుత్పత్తి. సంప్రదాయ సిద్ధ 


మైన సాహిత్య విమర్శలో జన్మతః కవికి లభించే (పతిభతోపాటు ఈ స్యత్పత్తి 


తత్యంతా వశ కం అన్న నమ్మకానికి గట్టి పునాది ఉంది. 3 


సం[పదాయోద్యమం-విమర్శ 209 


పరమాత్మకూ, బుష్షికీ ఉన్నస్థానం (పాచీనాలంకారికులు కవికి కల్పించి 
కవికి ఎనలేని బాధ్యతను అప్పగించినారు. తాత్కాలికమైన ఉ(దేకానికి లోబడి 
చెప్పిన భావాలను వాళ్ళు కావ్యపరిధిలోనికి తీసికొనిరాలేదు. కవిత్వం ఆవేశం 
వల్లనే పుట్టుకొస్తుందనే నేటి అభిప్రాయం వాళ్ళక్లు లేకపోలేదు. ఐతే ఆవేశంలో 
అన్నమాట నిలకడగా విచారిస్తే, కాంతచిత్తతతో... విచారిస్తే యధార్థం కావాలె. 
మంగళకరం కావాలె. ఆప్మ్నుడే దానికి కవితా సంకేతం. వ్యాసుడు “విద్వత్సం స్త 
వసీయభవ్య కవితావేశ'డట, కవితావేశం విద్వాంసుల మెప్పును పొందగలు 
గాలె, భవ్యమైన ఆవేళానికి ఫలితం కావలె, Poetry is the Spontanious 
overflow of Powerful feelings; recollected in tranqui- 
lity అన్న ఆంగ్ల మహాకవి, తా త్రికుడూ ఆయిన వర్డ్స్‌వర్త్‌ అభ్మిపాయంలో 
ఈ సత్యమే ధ్వనిస్తున్నది.* ' 


* రంజని రజతోత్సవ సంచిక 'రజతరంజని” లో (ప్రచురితం. ము[దణ జ 
_ 1988. | 
1/14 


లతీ4. దాశరథి రచనలు : 
ఉరూ కవితారీతులు 


(ప్రాచీనార్వాచీన' 4 కోవిశారీతులకు సంగమ స్థలం దాశరధి కవితా 
'వ్య_క్తిత్వం. (పాచీన కవులకున్న (ప్రతిభా వ్యుత్ప త్యభ్యాసాలు పుష్కలంగా 
సంపాదించుకున్న వ్యక్తి దాశరథి. పురాభారతీయ సాహిత్య శాస్త్ర సిద్ధాంతాలను 
అధునాతన కవితాలక్షణాలను అవగతం చేసుకున్న కవి దాశరథి. తెలుగు 
సంస్కృృతంతో పాటు ఆయన ఉర్దూ, హిందీ, ఇంగ్లీమ భాషా సాహిత్యాలతో 
ఆతిమా[తంగా అభినివేశం పెంచుకున్న మనీషి. ఇప్పటి కవులలో పలువురివలె 
ఆయనకు తెలుగు మా(త్రమే వస్తుందనుకొనవలసిన అగత్యంలేదు. సంపదాయ 
సిద్ధంగా సంస్కృతాం|ధ్రాలను అధ్యయనం చేసిన కవిపండితుల కంటె అధు 
నాతన భారతీయ భాషలతో ఇంగ్రీషతో పరిచయమున్న కవిపండితుల దృక్పథం 
విశాలంగా ఉండటానికి అవకాశం ఉంది, ఈ వైళాల్యం సమైక్య శ కులకు 
దోహదం కలిగించటానికి ఉపయోగపడుతుంది. తన, మాతృభాష మా|త్రమే 
తెలిసినవాని చూపులూ తలపులూ ఏర్పరచుకునే ఎల్లలు కవిత్వానికే అవరోధాలవు 
తాయి. కనుకనే మన (పాచీన భారతీయులు చతుష్షష్టి కళలను పేర్కొంటూ, 
తన మాతృభాష కాక నాలుగైదు ఇతర భాషలు నేర్చుకోవడం కూడా ఒక కళ 
అనీ, రాజులూ పండితులూ మం|తులూ కవులూ దండనాథులూ బహుభాషా పరి 
చయం సంపాదించుకో వాలనీ నిర్దేశించినారు. 


నన్నయ్య నుంచి నేటివరకున్న వెయ్యేళ్ల తెలుగు సాహిత్యంలో (ప్రయోగ 
శీలురు - అంటే నూత్నమార్గ (ప్రవ ర్తకులు కొందరే ఉన్నారు. నన్నయ్య, 
పాలకురికి సోమనాథుడు, శ్రీనాథుడు, పెద్దన, సూరన, కందుకూరి, గురజాడ, 


శ్రీశ్రీ, దాశరథి, నారాయణరెడ్డి వంటి మసీషులు కొత్తకొత్త సాహిత్య (ప్రశ్రిషు 
లకు, విశేషించి కావ్య |పక్రియలకు నారువోసి (పోదిచేసి సీరువోసి పెంచి మించు 


పండిళ్లపై కి ఎక్కించిన్నారు. తామరతంపరగా అనుయాయులను సంపాదించు 
కున్నారు. తనకంటే పూర్వమున్న సాహితీ వణితులను అనేక దృకోణాలతో 


దాశరథీ రచనలు: ఉర్దూ కవితా రీతులు | sll 


అధ్యయనం చేసి. పరిశీలించ గలిగినవాడే (ప్రయోక్త కాగలుగుతాడు. (ప్రయోక్త 
(వతిపాదించి [ప్రదర్శించిన కొ త్తరీతి విమర్శకుల అవహేళనకు పాలుకాకుండా 
ఉండాలంటే, అది అన్నివిధాలా (ప్రాచీన మర్యాదలకం టే భిన్నంగా ఉండడమే 
కాదు, ఆస్వా దనీయంగా ఉండాలి. లేకపోతే పాతది రోత అనీ కొత్తది వింత 


అనీ కొ త్రరీతికి చెల్లుబాటు కలుగకుండాపోయే (ప్రమాదముంది: 
: 


ఇంగ్లీషు భాషా సాహిత్యాలతో పరిచయం సంపాదించిన కందుకూరి కొత్త 
(ప్రక్రియలను చేపట్టినట్రే ఉర్దూ భాషా సాహిత్యాలలో కూలంకషమైన వై దుష్మాన్ని 
సంపాదించుకున్న దాశరథి ఉర్జూలోని కథా పరిమళాలనూ నవలల ఆంద 
చందాలనూ కావ్యాలలో నికి ప్రమై ఉన్న ధ్వని మర్యాదలనూ తాత్త్విక రహస్యా 
లనూ తెలుగువారికి తెలుగు ఛందస్సుల్లో అందించి తృప్తిపడలేదు. _పయోగశీలి 
కాకపోతే దాశరథి (ప్రతిభ ఈ అనువాదాలతోనే ఆగిపోయి ఉండేది. ఉర్దూ తెలుగు 
భాషలతో చక్కని పరిచయమున్న ఎవరైనా ఈ అనువాదాలను చేసి ఉండేవారు. 
ఆయితే దాశరథి అనువాదాలలోని వైశిష్ట్యాన్ని నేను ఈ వ్యాసంలో తరువాత 
వివరిస్తాను. 


గద్య (ప్రక్రియల అనువాదం మాట ఎలా ఉన్నా ఛందోబద్ధంగా ఉన్న 
(ష్మకియలను అనువదించటానికి కేవలం భాషా పాండిత్యమే పనికిరాదు. ఆ రెండు 
భాషలకు సహజంగా ఉన్న సంగీతాత్మక మైన భాషా ఫణికులను తెలుసుకోవలసి 
ఉంటుంది. తన భాషలో ఛందోబద్ధంగా పద్యరచన చేయజాలని వాడు మరో 
భాషలోని ఛఎడస్సులను లేదా మరో భాషలోని ఛందోబద్ధమైన భావాలను తన 
భాషలోనికి అవతరింపజేయలేడు. రవీం[దుని గీతాంజలిని ఎందరో తెలుగు 
కవులు గద్యంలో అందించినారు.. పాఠకులకు రవీంద్రుని గీతాంజలి కనపడీ 
కనపడనట్టుగా తెలిసీ తెలియనట్లుగా అంది అందనట్టుగా ఉండిపోయింది. కాని 
ఆచార్య పుల్లెల శ్రీరామచందుడు రవీం(ద్రుని గితాంజలిని సంస్కృతంలో 


మందా[కాంత వృత్తాల్లో నడిపించి రసరాణ్మండలి కతజ్ఞతలకు వాతులు కాగోష్మద్ది - 


నారు. కారణం? -__-భ్రీరామచం(దుడు గారు తమ మాతృ. భాష తెలుగులోను 
తాము అత్యంతాభిని వేశం సంపాదించుకున్న సంస్కృతంలోను శ _క్రిమంతమైన 
కవిత్వం (వాయగలిగిన |ప్రతిభామూర్తులు. రవీంద్రుడు గానం చేసిన గీతాలు 


912 (| 7 "౯ ఇరివెంటి వ్యాసాలు 


మన భాషలో రాగహీనంగా లయ తాళ రహితంగా రావడం నా కేెందుకో, 
హర్షదాయకంగా 'లేదు. భావానికి సంగీతం ఆల్డుకుపోయినపుడు దానికి రెక్కలు 
మొలిచి ఉడ్డీనానికి సమర్థమవుతుంది.  సంగీతాత్మకత లేని భావంలో కవిత్వాంశం 
ఉంటుందనడానికి సందేహించవలసిన అవసరంలేదు కాని, సంగీతహీనమైన 
భావం మాతం సమ[గకవిత్వం కాదు. తెలుగులో కవి(తయాన్నీ ,. భాగ వతాన్నీ, 
శతిక సాహితినీ పదసాహిత్యాన్నీ దిజ్మా తంగానై నా అధ్యయనం చేయనివానికి ఈ 
ఛందోరహస్యం బోధపడీదు. దాళరథికి ఏభావానైషానా తెలుగు ఛందస్సుల్లో 
అందించగ లిగి సామర్థ్యం చిరతరాభ్య స్తం. తనకు గలిగిన భావాలను అభివ్యక్తం 
చేయడానికి పూనుకున్నప్పుడు - ఆందులోనూ ఛందోబద్ధంగా చెప్పడానికి పూను 
కున్నప్పుడు ఛందోబంధాలెన్నడూ అడ్డు తగులలేదు. ఈ విషయంలోనే ఇతర 
ఆభ్యువయకవుల కంటె దాశ రథికి వైశిష్ట్యం ఉన్నది. అభ్యుదయభావాన్ని అభి 
వ్య కం చేయడానికి ఛందస్సును నిరసించవలసిన ఆగత్యంకానీ, నిరాకరించ వల 


సిన అవసరం కానీ లేదని దాశరథి కవిత్వం నిరూపించగలిగింది. అనువాదంలో 


కూడా స్వీయ్యప్రతిభను |ప్రకటించగ లిగిన శ క్రి అలనాటి తెలుగుకవుల తరువాత 
తెలుగు సాహితిలో దాశరథిలోనే పుష్కలంగా కనిపిస్తున్నదనడంతలో అత్యుక్తి 
గానీ, సాహసం గానీ లేదని అభి(ప్రాయపడుతున్నాను. ఉరూ కవితలకు దాశరథి 
చేసిన తెలుగు అనువాదాలను పరిశీలించడానికి పూనుకున్నవారు ఉర్దూ భాషలో 
కూడా అభినివేశాన్ని సంపాదించవంసి ఉంటుంది. సంస్కృత భాషా సాహిత్యా 
లతో చక్కని పరిచయం లేనివారు |[ప్రాచీనాం(ధ్రక వుల తెలుగుసేతలను సమ 
(గంగా విశ్లేషించలేరన్న యాధార్థ్యాన్ని ఏ బుద్ధిమంతుడూ కాదనలేడు. దాశరథి 
కేవలం అనువాదకుడు కాడు. చక్కని అనువాదంలో భాష మ్మాతమే మార్పుకు 
లోనుకాదు; భావం కూడా జాతీయతను పులుముకుని |పత్యక్షమవుతుంది. ఇక 
ఛందోబద్ధంగా అనువాదం సాగితే జాతీయమైన ఛందోవసనాలు కట్టుకుని కళ్లె 
దుట నిలుస్తుంది. 


ఇతర భాషలలోని ఛందస్సులను తెలుగులోకి తీసికొని వచ్చిన (పయో 


కలు దాశరథి కంటె పూర్వమున్న మాట నిజమే. కడచిన ' శతాబ్దంలో గోళ్లు. 


కృష్ణమూర్తి కాస్త్రిగారు హిందీలోని తులసీ రామాయణానికి తెలుగు వేషం వేసి 
నారు. తులసీదాసు హిందీ ఛందస్సులు _ చౌొపాయోలు,' దోహాలు తెలుగులోకి 
వచ్చినవి. హిందీలోని మా(త్రాచ్భందస్సులివి, ఆయితే హిందీలో 'లేక తెలుగులోని 


ము! 


ta 








దాశరథి రచనలు, : ఉర్దూ కవితా రీతులు 218 


యతి(ప్రాసలు గూడ పలుతావుల్లో ఈ హిందీ ఛందస్సులతో చేరి కొత్త అందా 
లను సంతరించుకున్నఏి. ఇలాంటి (ప్రయోగాన్ని చేసి కృతకృత్యులై న తెలుగు 
కవులు అరుదే. 


దాశరథి ఉర్దూ కావ్యపకియలను తెలుగులోకి ధక సెట్ల ట్రవలసి వచ్చి 
నప్పుడు, సం ప్రదాయసిద్ధ మైన తెలుగు ఛందస్సు లనే - అంటే ఆటవెలవి, 
తేటగీతి, ద్విపదలను slr తీసుకున్నారు. కాని తెలుగులో మౌలికంగా తాను 
' రుబాయీలను, గజళ్ళను వెలయించినప్పుడు మా (త్రం ఉర్దూ ఛంద౭్యప్యకియలనే 
(పయోగించినాడు. ఒక భాషలోని కవితలను అవి ఉన్న ఛందస్సులలోనే 
తెలుగులో (వకటించాలనుకున్నప్పుడు కొంత కృత్రిమత, అనావశ్యక మై మెన పద 
జాలం చోటు చేసుకోవడానికి అవకాశముంటుంది. అప్పుడు మూలంలోని భావం 
సుసంగతంగా వ్యక్తమయ్యే అవకాళాలు తక్కువ. కనుకనే గాలిబ్‌, మీర్‌, 
సౌదా, ఇన్లా వంటి ఉర్దూ మహాకవుల మహోన్నతములయిన, సుంద రములయిన, 
ధ్వనిమంతములయిన , .ఉ క్తివెచిత్రీసముపేతములయిన, అచుంబితములయిన 
భావాలను తెలుగు సహృదయులకు యథాతథంగా ఆందించాలన్న తపనతో 
దాశరథి ఉర్ణూమూతింలోని ఛందస్సుల జోలికిపోక తెలుగు ఛందస్సులను ఆశ్ర 


యించినాడు, 


ఉర్దూ కవితాపరిమళాలను తెలుగు రసికలోకానికి అందించాలన్న దాశరథి 
ఆకాంక్ష మూడు దశల్లో (పేజ్వలించింది. మొదటి దశలో అతడు కేవలం ఉర్దూ 
కవితలను తెలుగు ఛందస్సులలో పొదిగి అందించినాడు. రెండవ దశలో ఉర్దూ 
లోని కొన్ని ప్రసిద్ధ ముక్తకాలను తెలుగులోనికి దింపినాడు. మూడవ దశలో 
ఉర్దూ ఛందస్సులను ఆలంబశంగా తీసుకుని సొంత రచనలు చేసినాడు. ఈ 
దశలో సహృదయులకు అతడు మరింత దగ్గరకు రాగలిగినాడు. ఉర్దూలో 
వముందో దాశరథి ఎంతవరకు న్యాయం చేసినాడో అన్న విచికిత్సకు సహృద 
యులు గురికావలసిన ఆగత్యం లేకపోయింది. సభల్లో, వేదికల్లో దాశరథి 
గళమెత్తి గజళ్ళను గానం చేసినప్పుడు, రుబాయీలను వినిపించినప్పుడు (శ్ర 
కదంబం ఆనందంతో శిరఃకంపనం చేసింది. ఉర్దూలో ముషాయిరాలను (కవి 
సమ్మేళనాలను) సందర్శిస్తే తెలుస్తుంది = ఈ ఉర్దూ కావ్య(ప [క్రియల సుందర 
విన్యాసం. తెలుగులో సుదీర్భమైన సీసపద్యం లేదా శార్టూల మ త్తేభాలు మొత్తం 


4 వం “ ఇరివెంటి ప్యాసొలు 


_ విన్నతరుపాతగాని అంతు తెలియదు. అయితే ఆటవెలదులూ, తేటగితులూ, 
ద్విపదలూ, ముత్యాలశరాలూ వంటి చిట్టిభందస్సులు' వెంటనే భావాన్ని వ్యక్తం 
చే నులేవా? ఉర్దూ పద్యాలకే సంక్షి ప్రత పరిమితమా? అన్న (ప్రశ్న ' ఉదయించ 
వచ్చు. కానీ వేమన్నవలె ఆట వెలదిని ఆడిరచగ భిగినవారు . తెలుగులో ఎందరు? 
మూడు పాదాలలో ముచ్చటగా సమ(్రభావాన్ని అందించగలవారెందరు? నాలుగు 
పాదాలను కలిపి ఒక్క సక్షూసంలో బిగించి అశ్వ యకాఠిశ్యాన్ని కలిగించే కవులే 
ఎక్కువ, వెంటనే సూటిగా భావాన్ని సంక్షిప్తంగా అందించే గుణం స్వతస్పి 
ద్ధంగా ఉర్దూ ఛందస్సులకు ఉంది. ఉర్దూ పద్యం అంటే- షేర్‌కు రెండు పాదాలు 
అట 'మిశ్రాలు ఉంటాయి. ఒక మిగ్రాలో సగం భావం అయిపోతుంది. 
రెండవ మి(శ్రాలో చివరగా నిలిచే [పాస ఎంత అందంగా అతుకుతుందో ఎంత 
కుదింపును కుదిరించుకుంటుందో (శ్రోతలు ఉత్కంఠతో (వతీక్షిస్తారు. ఆ ఒక్క 
మాట-అంటే-(ప్రాస కవినోటినుండి వెలువడగానే సాధువాదనాదాలు చెలరేగు 
తాయి. ఉర్దూతో చక్కని చిక్కని అభిని వేశం సంపాదించుకున్న దాశరథికి 
ఈ రహస్యం తెలసింది. కనుకనే అతని (ప్రయోగం ఫలించింది. “Brevity 
is the soul of wit” అన్న అభియుకో కక్రికి ఉరూ ఛందస్సులు బాస 
టగా నిలుస్తాయి. | 


ఉర్దూ కావ్మ(ప్ర క్రియ అన్నింటిలో" గజల్‌ రుబాయీలు ఇంచుమించు 
ముక్తక జాతికి చెందినవి. గజల్‌ అనే మాట అరబ్బీ భాషలోనివి. అరబ్బీ 
ఛందస్సు కూడా. గజల్‌ అనే మాటకు అర్థం కాంతతో సల్లాపం. అంటే 
గజల్‌లో (ప్రణయికవితకే ప్రాధాన్యం. కానీ (క్రమంగా గజల్‌లో వ్యక్తం కాని 
అభిప్రాయమే లోకంలో లేదన్న భావం బలపడిపోయింది. గజల్‌లో ఐదు షేర్లు 
ఉంటాయి. లేక ఏడుంటాయి, -లేక పదమూడుంటాయి వీటి సంఖ్య శీ! దాకా 
పెరిగిన సందర్భాలు లేకపోలేదు. గజల్‌లోని (పతి చేర్‌లో ఒక భావం నిక్షిప్త 
"మయి ఉంటుంది. ఈ విధంగా గజల్‌ భావవై విధ్యానికి మనికి పట్టయి వెలుగు 


తుంది. షేర్‌లోని చివరిపదం అంటే - అంత్య| పాస ఆన్ని పంక్తుల్లో నూ షు 
ఇ 


గానే ఉంటుంది. గజల్‌ మొదటి షేర్‌ను మల్లా ఆ, చివరి షేర్‌ను మళ్లా ఆ 
అంటారు. |పాయికంగా మక్తాలోనే కవినామం అంటే _ తఖల్లున్‌ పొంయపరచ 
బడుతుంది. జేర్ససంఖ్యా (ప్రాసనియకీ తప్ప వీ బంధాలూలేని గజల్‌లో ఎన్ని 


ta 


దాశరథి రచనలు. : ఉర్చూ కవితా రీతులు 215 


భావాలనై నా చెప్పవచ్చు. ఒక షేర్‌లోని భావానికీ మరో షేర్‌లోని భావానికీ 
సంబంధం ఉండాలన్న నిర్భంధం ఏమీ లేకపోవడం అటుంచి, ఎంత స్వతం 
“(తంగా ఉంటే అంత ప్రాచుర్యాన్ని అందుకునే అవకాశాలు పుష్కలంగా 
ఉంటాయి. ఈ స్వేచ్చ కవులకెంతో ఉపకరిస్తుంది. ఇప్పుడు ఉర్దూ కవులు 


గజళ్ళల్లోనే కవితలు విశేవంగా వెలయిస్తున్నారు. అసలు కవితకు పర్యాయ 


పదమే గజల్‌ అన్న ఇధి పాయం నానాటికీ బలపడుపోతున్న ది, ఉర్దూ 


-_సాహితీలోకంలో ఇప్పుడు ఉర్దూ  గజల్‌లో (ప్రణయం, (ప్రణయంతో పాటు 
. ౧ . 


సమకాలిక సాంఘిక సమస్యలు, అధిక్షేప, దేశభక్తి, ఆత్మాశ్రయ భావశబలత, 
హాస్యం - ఇంకా ఇంకా ఎన్నో మరెన్నో అంశాలు కవితాత్మకంగా వెలువడు 
తున్నవి. ఉర్దూ కవులు గజల్‌ను ఆ(ళయించి కృతకృత్యులై నథ్హే దాశరథి 
సమకాలిక సమస్యలను అధిక్నేపయు క్తంగా చమత్కార పేశలంగా - గంభీరభావ 
సము పేతంగా (వాయడం (ప్రారంభించి తెలుగులో ఒక కొ త్త (ప్యకియకు 
అంకుఠార్పణ చేసి దోహదం కరత లగనాన 


ఇక రుబాయీ సంగతి తీసుకుంటే దాశరథి “ప్రయోగ శీలత - మరింత 
(పస్ఫుటమవుతుంది. ఆమో అరబ్బీ పారసీ ఉర్దూ భాషలలో అతి (ప్రచుర 
మైన ఛందం. శ క్రిమంతమైన ముక్తకం. ఇందులో నాలుగే పాదాలు, ఒక్క 
మూడవ పాదం తప్ప మిగిలిన మూడు పాదాలలో (ప్రాస నియమం ఉంటుంది. 
మూడవ పాదంలోనో నాలుగవ పాదంలోనో కవినామం ఉన్న రుబాయీల 
సంఖ్య ఎక్కువే. ఉమర్‌ ఖయ్యాం రుబాయీ౭ను ఫీట్స్‌ జిరాల్డ్‌ ఇంగ్లీమలోనికి 
అనువదించి రుబాయా' (వ(కియకున్న (పాముధ్యానికి విశ్యవ్యా ప్తిని కలిగించ 
గలిగినాడు. అయితే భారతీయభాషలలో ఉర్దూ తప్ప మరేభాషలోనూ రుబాయీలు 
ఒదిగిన నందర్భాలు అంతగా లేవు _ ఒక్క తెలుగులో తప్ప. ఫారసీభాషలో 
అత్యంతాభినివేశం సంపాదించుకున్న దువ్వూరి రామిరెడ్డి ఖయ్యాం రుబాయీలను 
తెలుగు వృత్తాల్లో అనితర .సాధ్యంగా జతి సుందరంగా అందించినారే గాని. 
రుబాయీ ఛందస్సుతో పొత్తు పెట్టుకోలేదు. అమ్జద్‌ హైదరాబాదీ రుబాయీలను 
థీ సదాశివగారు తెలుగుచేసిన సందర్భం ఒకటి ఉన్నది. కాని ఆయన అరేక్యి 
పాస నియమాన్ని పాటిస్తూ తేటగీతాలుగానో అటవెలదులుగానో రుబాయీ 
లకు తెలుగు అనువాదం వెలయించినారే గాని, ఉర్చూలోని బిగువునూ సంక్షిప్త 


ర 


216 ఇరివెంటి వ్యాసాలు 


తనూ ఊపునూ తేలేకపోయినారు. అయితే భావానికి మాతం మంచి అనువాదం 
వచ్చిందనే చెవ్పవలసివస్తుంది. తన భాషలో సహజకవి అయిన దాశరథి ఉర్దూ 
రుబాయీ ఊపును తెలుగులోకి తెచ్చి చరితార్థుడైనాడు. 


కొన్ని గజల్‌ పంక్తులను, కొన్ని రా. దాశరధి కవితాలత 
నుంచి దూసి చూపిస్తాను. ప్తరీమళాలను అనుభవించండి. 
ఖ్‌ . 


“దానవుని దీనబాంధవుడనుకున్న నాడు 
దగాపడితినుని నేడు తపనపడనేల? 


OE ORE) 5 అతి లి అలల 


కనరాని దై షు కనులలో ఉండగా 
కనిపించలేదని మధనపడనేల?” 


“రమ్మంటే చాలుగానీ రాజ్యాలు విడిచిరానా 
సీ చిన్ని నవ్వుకోసం స్వర్గాలు గడిచిరానా 
ఏడేడు సాగరాలు ఎన్నెన్నో పర్వతాలు 
ఎంతెంత దూరమైనా (బ్రతుకంత నడచిరానా”ి 


“వేగుచుక్కను ని [దలేపీ విద్యనేర్చే కోర్కెతో . 
వీణ తీగను మీబబోయే చెలినథా(గ్రము నా పతా 


విప్లవము వర్షిల్లువేళల వీరవర్యుల కనులలో 
ధా గహన కీలికా[గము నా పతా” 


“కలహాలతో విడిపోవుట విరహాలతో వసివాడుట 

మరునాడు చెంతకు చేరుట అవి నీ కుజ్జాపకమున్నవా 

ఒకనాడు హృదయము మారుట 'పగబూని “శరధి'ని దూరుట 

పగవాని ఇంటికి చేరుట అవి నీకు జ్ఞాపకమున్నవా” ~~. = 
గాలిబ్‌ కవిత్వంలోని భారతీయేతర వాతావరణాన్ని భారతీయ వాతావరణానికి "*ే* 
అనుగుణంగా మలచడంలో దాశరథి తన (ప్రత్యేకతను (పదర్శించిన ఒక 
సందర్భాన్ని తిలకించండి. 


గ 


దాశరథి రచనలు : ఉర్దూ కవికా రీతులు 217 


“వడి మాంధాత పురుకుత్సుడేడినేడు?” ఈ పంక్తిలో-బహ్‌రాం, జంషీద్‌ 
అనే సుప్రసిద్ధులైన పర్షియా (పభువులు మాంధాత పురుకుత్సులై నారు. బహు 
భాషావే త్తలూ సారస్వతోద్యమా[ గేసరులూ శ్రీ దేవులపల్లి రామానుజరావుగారు 
దాశరథీ అనువాధ సరళిని గూర్చి (పస్తుతిస్తూఅన్న మాటలు దాశరథి (ప్రతిభ 
శె త్రిన*వై జయంతికలు. “గాలిబ్‌ గీతాలు" అన్న దాశరథి కావ్యానికి అవతారికా 
తిలకం దిద్దుతూ శ్రీ ర్థామీనుజార్ధావుగారు...- 


“పూర్వజన్మలో దాశరథియే గాలిబేమో! లేక ఈ జన్మలో గాలిబే 
దాశరథియై అవతరించెనేమో!!” అని అన్నారు. 


గాలిబ్‌ గజళ్ళను యథాతథంగా దాశరథి అనువదించలేదు. గాలిబ్‌ 
గజళ్ళలోని కొన్ని పంక్తులను తీసుకుని తెలుగుచేశాడు. ॥ 


ఇక రుఖాయీలను దాశరథి శతాధికంగా వెలయించినాడు. ఉదాహరణకు 
కాన్ని ' - 


“గుసగుసలే సరిగమలై వినిపిస్తాయి 
అమవసలే పున్నమలైై కనిపిస్తాయి 
తొలిరాతిరి చెలిచెంతకు చేరిందంటే 
చీకటిలో స్వర్గాలే కనిపిస్తాయి.” 


' “*వయసులాగ కాంతికూడ వెళిపోతుంది 
'కమ్మనైన కథ కంచికి వెళిపోతుంది 
ఎంత దారుణం దాశరథీ! ఈ లోకంలో 
నర రుధిరమె నరునికి మధువై పోతుంది” 


“ఆరబోని దివ్వె నీవు వెలిగించాలి 

వాడబోని తోట నీవు మొలిపించాలి b= జ 
జాతికొరకు నీ తనువును అర్పించేసి ౧” 
చావును నీ (బకుకు నుండి తొలగించాలి” 


4 


218 దుక అన బా ఇరివెరటి. వ్యాసాలు 


* వతి వారికి కావాలి రూపాయీలు 
మరి యెవ్వరు మెచ్చుతారు రుబాయీలు? 
రసలు బ్ధులు లేకఫోరు ఈ లోకంలో 

: వారి మన్ననలు నాకు కోటి తురాయీలు” 


" “ప్పవ్వుతోటి వ(జమైన తెగిపోతుంది 
పాటతోటి శిలయైన కరిగిపోతుంది 
“శరధి, (వాయు నవ్య కవిత కత్తి కాదుగా? 
మరి ఎందుకొరకు గుండెలోకి దిగిపోతుంవ?”. 


సూక్తులను , చెప్పడానికీ, ఊపుతో . చెప్పడానికీ, సంక్షి వంగా చెప్పడానికీ ఎ 
ఒకే ఒక్క భావాన్ని సమగ్రంగా చెప్పడానికీ రుబాయి చక్కగా ఉపయోగ 

పడుతుంది. కవి సమ్మేళనాలలో అప్పుటకప్పుడే (శ్రోతలను ఆకట్టుకుంటుంది 

రుబాయీో. ఛందస్సు అందాలతో పరిచయం కలిగించడానికి రుబాయీ చక్కని 

సాధనం. కేవలం నాలుగు పంక్తులూ అంత్య (ప్రాసలూ రుబాయీ కాదు... అభి 

వ్య క్రీకరణంలో ఇంపు సొంపులు, రుటితి స్ఫూర్తిగా కల్పనాతటిల్లతను సంద 
ర్మింపజేయగలిగే శబ్ద్బశ క్రి అవసరం... బహు భాషలు, "నేర్చిన దొళశరథికి, 

స్వభావతః కవియైన దాశరథికి, చమత్కార సంభాషియైన దాశరథికి రుబాయీ pS 
కవితా(ప్రాచుర్యానికి బాగా తోడ్పడింది. (ప్రయోగశీలి దాశరథి ఉర్దూ నేర్చు 

కున్నందుకు తన కవితాలవాలంలో తెలుగు కావ్య 'మళల్రికావల్లికలతో పాటు 

గజల్‌, రుబాయీల గులాబీలను పూయించి కొత్త అందాలను సవదరించి పరో 

కంగా జాతీయ 'సమైక్య భావానికి మారాకు హత్తి చరితార్థుడెనాడు. 


జ 





* ఈ వ్యాసం (పత్యేక సంచిక కోసం 15.8.1988 నాడు రచింపబడింది. 
ము[దణ కాలేదు. | 


తిక. తెలుగు అభివృద్ధికి 
భాషా సాహిత్య సంస్థల కృషి 
¥ | 
పువ్వు పరిమళం వ్యా ప్తిచెంద నిదే సార్థకత లేదు. ఆశయం ఊదా త్తమైనా 
(పజాబాహుళ్యానికి అది అవగత మై.దాని వల్ల (శేయస్సు, వికాసం కలుగుతాయనే 


నమ్మకం ఏర్పడినప్పుడే అన్ని వై పుంనుంచి సహకార వీచికలు వీచి, ఆశయానికి 
సాఫల్యాన్ని చేకూరుస్తాయి. 3 


(పతిభాసము పేతుడై న వ్యక్తి తన సామర్థాన్ని తన కోసమే వినియోగించు 
కోవాలనుకుంటే అతని (ప్రతిభ పరిమితంగానే వికసిస్తుంది. కాని తన (పతిభా 
జన్య మైన సాహితికిగాని, (ప్రజ్ఞకుగాని సామాజికాభ్యుదయమే లక్ష్యమని భావించి 
నప్పుడు ఆ వ్యక్తి కృషితీరే మారుతుంది. తనవంటి భావాలు కలిగిన వాళ్ళను 
ఏక (త్రితం చేసి సంఘోన్నతికే పాటువడి చర్రితార్థడౌతాడు. తన భావాలకు ఇతో 
ధికమైన [ప్రాచుర్యం సాఫల్యం కలగాలన్న తపన ఉద్యమరూపాన్ని తాలుస్తుంది. 
దేశంలో అన్ని రంగాలలోను నేతృత్వాలు వహించి,. నలుగురిని కూడగట్టుకొని 
చరితగతినే మార్చివేసిన మనీమలూ, మేధావులు ఉన్నారు, నిజానికి ఈ మనీషుల 
జీవితచరిత్ర దేశచరి(త్రగా రూపుదిద్దుకున్నది. 


భాషా వికసనం కోసం సాహెక్యాభు వయ కోసం పాటుపడిన, పాటు 
బడుతున్న కొన్ని |ప్రముఖమైశ సంస్థఎను గూక్చి ఈ దేశ విబుధజనుల వలన 
విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటప3చే (పమక్నం చేస్తాను. 


గత శతాబ్దంలో ఆంధ్ర (పజావళిని పరిపాలించిన వాళ్ళు స్థూలంగా ఇద్దరే. 
ఒకరు.ఆ:గ్రే యులు; రెండవవారు నిజాం సంస్థానం. 1857లో పథమ స్వాత్మ్యత్య 
సంగామం వల్ల ఆశించిన ఫలితాలు భారతీయులకు లభించలేదు. ఈస్టిండియా, ఇ 
కంపెనీ పరిపాలన అంతమొంది భారతదేశం బ్రిటిష్‌ సార్వభౌమాధికారం కిందికి 
వచ్చింది. భారతదేశంలోని చాలా భాగాలు నేరుగా. బ్రిటిష్‌ వాళ్ళు పరిపాలనకింది కి, 


220 ఇరివెంటి వ్యాసాలు 


కొన్ని స్వదేశీ సంస్థానాలు పరోక్షంగా |బిటిమవాళ్ళ పాలనకిందికి వచ్చినవి. స్వదేశీ 
సంస్థానమైన హై దాబాదులో తెలంగాణా ప్రాంతంలో కొందరు తెలుగు వాళ్ళు, బిటిష్‌ 
(ప్రాంతంలో మిగిలిన' తెలుగువాళ్ళందరూ ఉండిపోయినారు. ఇంగ్రీష నిర్భంధ 
భాషగ పాఠళాలల్లో (ప్రవేశ పెట్టబడింది. దేశభాషలకూ సంస్కృతానికి నిజాం 
(ప్రభువుగానీ, (బిటిష్‌ పాలకులుగానీ దోహావం కలిగించాలన్న విధానాన్ని అవలం 
బించినారు కాదు. తమ భావ్యనూ తమ సంస్కృతినీ కాదన్న (_పభుత్వాలకు ఎదుకు 
తిరగడంతో స్వాతం[తోద్యమం విజృంభించింది. స్వాతం[తోద్యమానికి పునాది 
స్వేచ్చ _ విశేషించి రాజకీయసే స్వచ్చ, ఆర్థిక స్వేచ్చ కనుక రాజకీయోద్యమం 
(ప్రభుత్వ దమననీతిని ఎదిరిస్తూ నానాటికీ బలపడింది. స్వాతం త్రోద్యమానికి 
అంతర్వాహినిగా (ప్రవహించిందొక నిర్మాణాత్మక భావ్యస్తవంతి. |పభుత్వంతో 
కలహ (ప్రస క్తి కి లేకుండా, రాజకీయాలకు (పాముఖ్యం- ఇవ్యకుండా (ప్రజల్లో జాతీ 
యతను భాష్మాపియత్వాన్నీ సంస్కృతి పరిరక్షణాస_క్టినీ పెంపొంవెంచాంన్న 
మహక్వాకాంక్షలతో కొందరు మహాపురుముణు భాషా సాహిత్య - ఐతిహాసిక 
సంమసంస్కరణలు వంటి ఉదారాశయాలను (_పజాబాహుళ్యంలో "వ్యాపింప 
జేయాలని సమకట్టి తమ వైయక్తిక లు వినియోగించి అనుయా 
యులను సంపాద్వోచుకొని ఎనలేని సేవలను దేశీ! ప్రజలకు ఆందించగలిగినారు. 
సంస్థలు స్థాపించి పురావైభవాన్ని వెలికితీసి, ఉ త్తమ సాహిత్యాన్ని (ప్రచురించి, 
మసీషివతీంసులను సమ్మానించి, మహాజన సభలను" ఏర్పాటు చేసి, భాషకూ 
సంస; గకికీ నష్టం కలిగిస్తున్న ధోరణులను అరికట్టాలని (పభుత్వానికి మహ 


జర్లను సమర్పించి ఒక ఆపూర్వ చైతన్య (స్రవంతిని దేశీయుల హదయ కేతా | 


లలో (పవహింవజేయ గలిగినారు: నేను ఈ (పసంగంలో కేవలం భాషా సాహిత్య 
వికాసానికి తోడ్పడిన సంస్థల గూర్చి పరామర్శిస్తాను. 


ఈ సంద ర్భంలో ఒక, అంశాన్ని స్పష్టపరచవలసిన అగత్యమున్నది. 
యావదాం[ధదేళాన్ని కార్యక్నే [తంగా (గ్రహించి ఉద్యమించిన సంస్థలను 
మా(త్రమే ఈ (ప్రసంగ పరిధిలోకి తీసుకొ నివస్తాను. 


భాషాసాహిత్యాలకు సంబంధించిన కొన్ని ఉద్యమాలు, స సంస్థలు తాతా్థాళ్ళి 
కంగా విజృంభించి చరి(తగ తమైపోయినవి. సాహిత్య సంస్థల కృషిని విపులంగా 
చర్చించవలసి వచ్చినప్పుడు వాటి నన్నింటిని పరిగణించవలసివస్తుంది. కాని 
స్థలాభావం, సమయాభావం వల్ల నేను వాటిని స్పృశించటం లేదు. 


పక 


తెలుగు' అభి వృద్ధికి భాషా సాహిత్య సంస్థల కృషి 221 


1897 లో (గాంధథిక భాషా లక్షణం కోసం ఏర్పడిన “*కవిపండిత 
సంఘం”, 1914లో ఏర్పడిన “ఆం|ధ భాషా సంరక్షక సంఘం”, ఆ తరువోత 
“వ ర్తమానాంధ భాషా (పవర్తక సమాజం” వంటివి తాత్కాలిక మైన [పయోజ 
నాలతో ఏర్పడిన సంస్థలు. అయినా వాటిని, నిర్వహించిన పెద్దలు అ 
సాహిత్య నిర్మాతలలో అ|గేశరులు. లః 32 


1911 లో “ఆం|ధ సాహిత్య పరిషత్తు”ను జయంతి రామయ్య వంతులు 
" గారు. మద్రాసులో స్థాపించినారు. తరువాత దాని కార్యస్థానం కాకినాడకు 
తరలింది. కందుకూరి వీరేశలింగం, వేదం వెంకటరాయళాన్త్రి, కొమ (రాజు 
వెంకటలక్ష్మణరావు, మొక్కపాటి సుబ్బారాయుడు, చెన్నా(పగడ భానుమూర్తి 
వంటి (ప్రముఖులు ఈ సంస్థ స్థాపనలో జయంతివారికి తోడ్చడినారు. ఈ పరిషత్తు 
ఆశయాలను పరిశీలిస్తే నేటికీ ఏ సాహిత్య సంస్థకై నా ఈ ఆశయాలు అనివార్య 
మనిపిస్తుంది. తెలుగు భాషకు ఒక సమగ నిఘంటువును నిర్మించాలని, ఇతర 
భాషలతో గల పోలికలను నిరూపిస్తూ ఒక వ్యాకరణం [వాయాలని,' పారిభాషిక 
పదకోశాన్ని తెలుగులో నిర్మించాలనీ, ఆం(ధ దేశం - ఆంధ (పజల చరితను 
రచించాలసీ, ఆం(ధభాషా సాహిత్యాలకు సంబంధించిన అనేక విషయాలను 
చర్చించడానికి ఒక పత్రికకు వెలువరించాలనీ, ము[దితాము (దిత (గంథాలతో 
ఒక (గంథాలయాన్ని నెలకొల్పాలనీ, తెలుగు సాహిత్యంలో పరీక్షలు పెట్టి 
పారితోషికాలు ఇవ్వాలనీ, తెలుగు భాషా సాహిత్యాలను అభి వృద్ధి పరచడానికి 
నిర్వహించ వలసిన కార్యక్రమాలన్నీ నిర్వహించాలనీ అనేవి ఈ ఆంధ 
సాహిత్య పరిషత్తు ఆశయాలు. 

“ఆంధ సాహిత్య పరిషత్స తిక” అనే ద్వైమాసిక పత్రిక ను వెలువ 
రించింది. ఈ పరిషత్తుకు ఒక గొప్ప (గ్రంథాలయం ఉన్నది, దినిలో తాళపత 
(గథాలూ, కాగితం (పతులూ వేలసంఖ్యలో ఉన్నాయి. వాజ్మయపరిశోధకులకు 
ఈ (గ్రంథాలయం అత్యంతోప యుక్త కమై (ప్రతిష్టతను గడించుకున్నది. ఆం(ధ 
సాహిత్య పరిషత్స| తిక మూలాన 70 క కి మించిన అపూర్వ (గ్రంథాలు లుగు 
చూసినవి. |ప్రాదీన రాగి, శిలా శాసనాలు ఎన్నో విమర్శనపూర్వకంగాహో: 
ఈ పత్రికలో |ప్రచురించబడినవి. ఈ సంస్థను స్థాపించిన తపోమూర్తుల కృషికి 
చిహ్నంగా నేటికీ ఈ సంస్థ నిలిచి ఉన్నది. అయితే పూర్వ స్థితిలో లేదు, కొన 


బీర క ఆ. ఇరీవైంటోవ్యాసాలు' 


ఊపిరితో ఉన్నది. పండితులకూ పరిశోధకులకూ రక్షించుకునే ఓపిక లేదు. ఏలిన 
వారి చల్లని, చూపులు ఈః సంస్ధ పె (పసరించడం లేదు. 


: ఇక ఆం(ధ్ర(ప్రదేశ్‌ రాజధానీ నగ రం "హైదరాభామలో 1948లో నెలకొన్న 
“ఆంధ్ర, సారస్వత పరిషత్తు”ను గూర్చి క్లుప్తంగా తెలియజేస్తాను. 1948 లో 
జరిగిన పోలీసు చర్యకు వళ్ళితంగా నిజాం రాష్ట్రం భారతదేశంలో విలీనం కాక 
పూర్వం హై(దాబాదు సంస్థానంలోని తెలంగాణా (పాంతంలో నిజాం పరిపాలన 
తెలుగు భాషకూ తెలుగు “సంస్కృతికి తీరని నష్టం కలిగించింది... ఉర్లూను 
నిర్బంధ భాషగా, (ప్రభుత్వ భాషగా (ప్రవేశ పెట్టి, తెలుగు అధ్యయనానికి తెలుగు 
భాషా వికాసానికి ఏ విధమైన చేయూత నివ్వకుండా, తెలుగులో మాట్టాడడమే 
ఓక అసహ్యక రమైన పరిస్థితి అనే భావాన్ని కల్పించింది. 1948 -లో లోకనంది 
శంకరనారాయణరావు, సురవరం (ప్రతాపరెడ్డి, బిదురు వెంకట శేషయ్య, 
మాడపాటి హనుమంతరావు వంటి ప్రముఖులు పూనుకొని పరిషత్తును సాపించి 
నారు. సభలూ సమ్మేళనాలూ ఏర్పాటు చేయడం, దేశంలోని సారస్వత విశేషా 
లను సేకరించి ప్రకటించడం, పారిభాషిక - మాండలిక పదకోశాలను సిద్ధం 
చేయడం, తెలుగులో పరీక్షలు నిర్వహించి పఠనాభిలాషను పెంపొందించడం; 
రచయితలను (ప్రోత్సహించడం, జిల్లాలలో శాఖలను స్థాపించి సాహిత్య కార్య 
(క్రమాలను నిర్వహించడం, పండితులకూ బాలురకూ సామాన్య (వజలకూ ఉప 
యుక్తంగా ఉండే (గ్రంథాలను (వచురించడం వంటి ఉదారాశయా౭తో ఈ 
సంస్థకు అంకురార్పణ జరిగింది. తెలుగు పేరుతో ఏ పని జరిగినా అది అప్పటి 
నిజాం (ప్రభుత్వానికి కగ్నె్యరగానే ఉండేది. తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవ 
డానికి తెలంగాణా (ప్రాంతంలోని ఆం(ధులు మౌనంగా సాగించిన ఉద్యమం 
సారస్వత పరిషత్తు. పరీక్షలద్వారా కొన్ని వేల మందికి తెలుగుపట్ల ఆసక్తిని 
'పెంచగలిగింది. దేశాంతరాలలోకూడా పరీక్షలు నిర్వహించింది. హై(దాబాదు 
వరంగల్లు, నల్లగొండ, మహబూబ్‌నగర్‌, తూపురాన్‌, ఆలంపూరు, మంచిర్యాల 
వంటి పట్టణాలలో పెద్ద ఎత్తున యావదాం(ధ స్థా స్తాయిలో వార్షిక సభలను నిర్వ 
హించింది. ఆలంపూరు వార్షికోత్సవాలకు హ్‌ భారత ఉపాధ్యతులు సర్వేపల్లి 
రాధాకృష్ణ పండితులు (పారంభోత్సవం చేసినారు. విద్వ|[త్పసంగాల నెన్నింటినో 
ఏర్పాటు చేసి, ఆ [పసంగపాఠాలను పుస్తకాలుగా మలిచి, పరిశోధకులకూ పంక 


తెలుగు: అభివృద్ధికి భాషా సాహిత్య సంస్థల కృషి 228 


తులకూ అందించింది. పోలీస్‌ చర్య తరువాత ఉస్మానియా విశ్వ విద్యాలయంలో . 
తెలుగుకు తగిన (ప్రాధాన్యాన్ని సంపాదించి పెట్టడానికి ఎనలేని కృషి చేసింది. 

“సారస్వత వేదిక” కార్య్యకమం (షారంభించి పండితులతో (పసంగాలు 

చేయించి చర్చలు జరిపి పుస్తకాలు (ప్రచురించింది. తెలంగాణంలోని (వముఖ 

కవులూ పండితులూ పరిషత్తుకు (ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ తోడ్పడిననవారే. 

పరిషత్తు ఎందరో కవి పండితులకు చేయూతనిచ్చి సాహిత్యోద్యమాన్ని బలపరచి, 

(మజా బాహుళ్యంలో శమ భాషా సంస్కృతులపట్ట అభిమానాన్ని పెంచగలి 

గింది. ఇప్పుడు రాజధానీనగరంలో పరిషత్తుకు ఒక పెద్ద సభామండపం 

ఉన్నది. పరిషత్తులో పరిశోధకులకు ఉ పాధేయమైన (గ్రంథాతీయం ఉన్నది. అది 

(ప్రాచ్యా భాషాకళాశాలను కూడా నిర్వహిస్తున్నది. 


పోలీసు చర్య తరువాత ఆం|ధ్ర సారస్వత పరిషత్తును మించు పందిళ్ళ 
పెకి పాకించి సజీవ సంస్థగా రచయితలకు శ క్రిమంత మైన సాధనంగా తీర్చి 
దిద్దిన సాహిత్యోద్యమ నిర్మాతలు యావదాంధ సాహిత్యకుల సమాదరాన్ని 
పొందగలిగినారు. థీ దేవులపల్లి రామానుజరావుగారు, శ్రీ గడియారం రామ 
కృష్ణ శర్మగారు, శ్రీ పురిజాల వానుమంతరావుగారు, దాశరథి, ఆచార్య సి. 
నారాయణరెడ్డి, ఆచార్య బి. రామరాజు, నూకల నరో త్తమరెడ్డి, కె. కె. రంగ 
నాథాచార్యులు (పభృతులు ర సంస్థకు పట్టుగొమ్మలర్రై. (పవంర్తిల్లినారు. 


నిన్న మొన్నటిదాకా (ప్రభుత్వ సహాయం ఈ సంస్థకు కొంతవరకుండేది. 
కడచిన 44 ఏళ్ళనుంచి ఏ ప్రకా సహకారంతో సంస్థ ఉద్యమిస్తూ వచ్చిందో 
ఇప్పుడు ఆ (ప్రజా సహకారమే దిక్కయింది. (ప్రభుత్వ సహాయం ఇప్పుడే 
మాతం లేకపోయినా ఈ సంస్థ తన కార్యక్రమాలను. అంటే పరీక్షలను నిర్వ 
హించడం, సాహిత్య ప్రసంగాలను ఏర్పాటుచేయడం, వు స్తకాలను (పచురిం 
చడం వంటి వాటిని కొనసాగిస్తూనే ఉన్నది. 


(పజాబాహుళ్యంలో అనేక దృక్కోణాలతో భాషావికసనానికి ఓకడే 
స౭స్థలేకాక కవులూ రచయితలూ యువకులూ సంఘాలను ఏర్పాటు చేసుకొ నో. ఇ 
కవిత్వోద్యమాన్ని నిర్వహించినారు. తల్గావజ్ఞిఐ శివశంకర శాస్రీగారి “సాహితీ 

= సమితి, అభ్యుదయ రచయితల సంఘం, నవ్యసాహిత్య పరిషత్తు, విప్ణవ రచ 





224 ఇరివెంటి వ్యాసాలు 


యితల సంఘం” వంటి సంస్థలు గొప్పవే అయినా పరిమిత పరిధిలో పనిచేసినవి. 
కొన్ని నగరాలలో కొందరు యువకులు ముందుకు వచ్చి సాహిత్య కార్య[కమా 
లను అంటే ఉపన్యాసాలను, సాహిత్యపు పోటీలను, పుస్తక [ప్రచురణలను చేపట్టి 
సాహిత్య వ్యా పికి కొంత తోడ్పడినారు. “రామరాజ భూషణ పరిషత్తు (భీమ 
వరం), యువభారతి (సికిం(ద్రావాదు), సురభారతి (హైదరాబాదు), స్పందన 
సాహితి (మచిలీపట్టణం ), స్థాహితీ బంధుబృందం (వరంగల్లు)” వంటి సంస్థం 
కార్యకలాపాలను ఈ పట్టున వి స్తరొంచి చెప్పడం సందోర్భోచిత మే కాని సమయా 
భావంవల ఎక్కువగా చెప్పలేకపోతున్నాను. 


మదరాసు నగరంలో మోటూరి సత్యనారాయణవంటి (వముఖులు 
స్థాపించి పెంపొందించిన. “తెలుగు భాషా సమికి”ని (ప్రత్యేకంగా పేర్కొన 
వేలసి ఉన్నది. కొమ(రాజువారు [పార ంభించిన విజ్ఞాన సర్వస్వ నిర్మాణానికి 
సమకట్టి, సముజ్ఞ్జ్వలంగా 14 సంపుటాలు కతు ఎన్నో బహుమతులను 
రచయితలకు అందించి ఇటీవలనే తెబుగు విశ్వవిద్యాలయంలో విలీనం అయింది. 


స్వాతంత్యోపలబ్ధి తర్వాత 1957లో ఆంధప్రదేశ్‌ (ప్రభుత్వం తనకు 
తానుగా పూనుకొని “ఆంధప్రదేశ్‌ సాహిత్య అకాడమీ”ని (ప్రారంభించింది 
అయితే (ప్రజాస్వామ్యం పట్ట నమ్మకమున్న ప్రభుత్వం కనుక రచయితల, 
సాహిత్య సంస్థల (పాతినిధ్యానికి ఇందులో ఆవకాశం కల్పించింది. అన్ని 
స్థాయిలలో (ప్రజాస్వామ్య పద్ధతులను (ప్రవేశ పెట్టి అకాడమీని ఒక స్వచ్చంద 
సంస్థగా రూపొందించి, ఆర్థికమైన ఒనరులను తానే సమకూర్చి, స్వచ్భృంద 
సంస్థగా రూపొందించింది. ఆ౨(ధ(పదేశ్‌ సాహిత్య అకాడమీ 2 1/2 దశాబ్దాల 
వరకు అంటే 1986 దాకా యావదాంధ దేశంలో పండితుల, కవుల, రచ 
యితల, పరిశోధకుల సహకారంతో శతాధిక [గ్రంథాలను (ప్రచురించింది. ఇంత 
వరకు వెలుగుచూడని తెలుగు కావ్యాలను అందించింది, సమ్మగ నిఘంటు 
నిర్మాణానికి ఉపస్కారకాలు కాగ లిగిన పద [ప్రయోగ కోళాలను, మాండలిక 
వృత్తి పదకోళాలను (పచురించింది. నిఘంటువు కెక్కని 87 వేల పదాలశజ్ఞ. 
సేకరించగలిగింది. పోటీలను నిర్వహించి ఉత్తమ రచనలకు బహుమతులను 
అందించింది. తెలుగులోనే కాక సంస్కృతం, ఉర్దూ భాషలలో కూడా పుస్త 
కాంను [పచురించింది. ఎందరో (పతిభామూర్తులను విశిష్ట సభ్యులుగా గుర్తించి 


‘9 


తెలుగు అభివృద్ధికి భాషా సాహిత్య సంస్థల కృషి విక్‌ 


మన్నించింది. (్రాచీనార్వావీన -సాహిత్య,. (ప్రక్రియల్లో - వెలువడిన ఊత్తమ 
(గ్రంథాలకు. బహుమతులిచ్చి, రచయితలకు గుర్తింపు కలిగించింది. ఎందరో 
రచయి[తులకు (ప్రోత్సాహాన్ని కలిగించింది. ఎందరో సంస్కృత విద్వాంసులను 
సన్మానించింది. పఠనాస క్రిస, పుస్తకాలను _ కొనుక్కునే శ డినీ సపెంపొండించ 
డానికి సాహిత్య అకాడమీ లాభనష్టాలతో సంబంధం లేకుండా చౌక ధరలకే ప పుస్త 
కాలను. అందించింది. ఎప్పుడో మేద్రితమై ఇప్పుడు అలభ్యంగా ఉన్న తెలుగు 
సంస్కృత [గఇథాలను, ఎన్నింటినో విద్వత్చీఠికలతో సమలంకరించి (ప్రచురించి 


"అందరికీ అందుబాటులోకి తెచ్చింది. ఇంత మహోద్యమాన్ని - నిర్వహించిన 


అకాడమీని (ప్రభుత్వం (ప్రారంభించిన మాట నిజమే కాని దాని కార్యకలాపాలలో 
(పభుత్వం ఎన్నడూ జోక్యం క్షల్పించుకో లేదు, రచయితల స్వేచ్చను మన్నిం 
చింది. కళావిలసనానికి (పభుత్వం చేయూత ఉండవలసిందేకాని నేతృత్వం 
ఉండ కూడదన్న యథార్థాన్ని పండిత నెహూ, రాధాకృష్ణన్‌, జాకిర్‌ హుసేన్‌ 
వంటి (పభుత్వాధినేతలయిన పండితులు కూడా గుర్తించి కేంద సాహిత్య 
అకాడమీని ఢిల్లీలో రూపొందించిన పద్ధతిలోనే అప్పటి. ముఖ్యమం|తి శ్రీ సంజీవ 
రెడ్డిగారు, విద్యామంత్రి పట్టాభి కమాతసరాత ఈ అకాడమీకి రూపకల్పన 
చేశారు. ఈ 2 దశాబ్దాల కాలంలో అకాడమీకి నేతృత్వం వహించి, భారత 
దేశంలోని ఏ రాష్ట్రంలోని అకాడమీ కూడా సాధించని సిద్ధులను ఆం(ధ(పదేశ్‌ 
సాహిత్య అకాడమీ సాధించ్లేట్టు ' చేసిన మహితాత్ములు డా॥ బెజవాడ గోపాలరెడ్డి 
గారు,. శ్రీ దేవులపల్లి mh, విశ్వనాథవారు, థీ శివశంకర 
స్వామి, నోరి నరసింహశాస్త్రి. గడియారం. వెంక టశేషశాన్ర్రీ, కన్నాల సీత్రా 
రామమూర్తి, ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి, ఆచార్య టి. దొణప్ప, ఆచార్య 
జి, ఎన్‌. రెడ్డి? ఆచార్య ది, రామరాజు, పుట్టప రి రి నారాయణాచార్యులు,  ఆదార్య 
దివాకర్ల పంపరు, ఆచార్య జి.వి. సు[బహ్మ ణ్యం, బూదరాజు రాధాకృష్ణ, 
వానమామలై వంటి (ప్రముఖులు అకాడమీ కార్యకలాపాలను విజయవంతం 
చేయడంలో తమ తపస్సును ధారపోసినవారు. 


తెలుగు దేశంలో ఈ శతాబ్దంలో పేరుమోసిన (పతిభామూర్తులెకో 
పలువురు అకాడమీని (ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సుసంపన్నం చేసినవారేనని 
17-15 . 


296: పాన ఎస్టాంత పైహచాలే “సశఇరివైంటివ్యాసాలో 


చెపితే' అత్యు"క్రీ కాదని త్రనుకుంటాను;'" మూడేళ్ళ [క్రితం సాహిత్య అకాడమీని 
ఆం|ధ|పదేక్‌ * (పభుత్వం రద్దుచేసి తాను కొత్తగా ల. తెలుగు ష్‌ 
పరాయి విలీనం చేసిరి: ఆ మ ఛ 


ప గో జనక వీద్యాటోదన. స సమే ey పరిపాలన 
సాగాలశ్నే ఆకాంక్షకు: ఆకృతి' కల్పించిన, తెలుగు అక్రాఢ్రమీని.: పేర్కొనందే' ఈ 
ప్రసంగం సమగ్రం .క్లాదీని నా ఉద్దేళం. తెలుగు అకాడమీ. స్నాతకోత్తర, తర, 
' గతులవరకు పనికివచ్చే. పుస్తకాలను... తెలుగులో: శ తాధికంగా. (ప్రకటించడమే 
కాకుండా పరామర ((గ్రంథాలనెన్నిటినో. (పచురిస్తూ; భాషాసాహిత్యాలక్క సంబం 
ధించిన .సదస్సులను నిర్వహిస్తూ, పారిభాషిక, శబ్దజాలాన్ని నిర్మిస్తూ తెలుగురాని 
అధికారులకు, ఉద్యోగులకు తెలుగును కొత్త పద్ధతుల్లో నేర్పుతూ ఒక. అనివార్య 
మైన సంస్థగా రూపొందింది. ఇది (పభుత్వ న్‌ంస్ట. దీనికి వనరులన్నీ. (ప్రభు 
త్వానిచే. అయో తనకున్న పరిమిత పరిధిలో = ఇది. పనిచేసే తీరుతెన్నులు 
లాషాలివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్న వి, 


(పజల సంస్థలై నా, (పభుత్వ సంస్థలై నా "నిర్దిష్టమైన (పణాళిక లతో 
ముందుకు పోగలగాలి, యుగోచితమైన ఆవనేరాలక అనుగుణం రూపొందాలి. 


భాషైనా, సాహిత్యమైనా (ప్రజలసొత్తు. " ప్రజిక్పోల, రాజికీయపమాలు 
స్వభావసిద్ధంగానే పరివర్తనశీలాలు. భావ(ప్రకటనా స్వేచ్చ ప్రజాస్వామ్యానికి 
పట్టుగొమ్మ: కళావిలసనం, కళావికసనం (ప్రజాయ త్తమైన' దేశంలోనే స్వేచ్చ 
పెంహపోందుతుంది.' సంస్కృతి వికసిస్తుంది. _మానవకామర్యాదలు ess 
శిఖరాలను, అంకుకుంటూనే ఉంటవి,*: య టా చ 


ఆక ses ORS . ఇ లి 

క re అ TD ye 

జా . : 3 
లగా. సా. > - - కీలు + తజ ఖై కా గ్‌ 
iw. 9 i గ క్ష యనా న తె జ. లన టో య 





| శ కలన అకాడమీ ఇరవే వైఏళ్ళ భభసందర్భసంచీక “తెలుసు లో 
రితం. ముదణ గే సెపైంబరు 1988. : 


సతీ 


86. ఆదర్శరచయితలు _పభాకరులు 
చెప్పిందే చేయడం, చేసిందే చెప్పడం (పజాహిత కార్యకలాపాల్లో పాల్గొనే 
వాళ్లు మా[త్రమే అనుసరిందతగిన విధానం కాదు అది ఉ శార్న. తు 
| ఆదర్శ మానవుల లక్షణం. గ్‌ 


“సహితస్య భావః సాపాత్యం'. “విశ్వ[శేయః కావ్యం, “కవి వై తాళికుడు' 
రచయితలు-సంమసంస్క ర్తలు, “రచయితలు మానవునిలో దేవుణ్ని “మేల్కొ 
లిపేవారు, “రచయితలు సృష్టికర్తకు మారురూపాలు’. “రచయితలు సంఘంలోని 
చైతన్యశ క్రికి ప్రతీకలు”, “రచయితలే విప్లవాలకు నారుపోసేవారు, నీరుపోసే 

వారు", “రచయితలు శారదా_పసోద లబ్ధి మహిమోపేతులు, “రచయితలు శపించ 
గలరు, “రచయితలు ఆభిశంసింపగలరు', రచయితలు వెలివేయగలరు”, “రచ 
యితలు శాశ్వతమైన కీ ర్తినిగాని ఆపకీర్తినిగాని సంపాడించిపెట్టగలరు'. “రచ 
యితలు కల్పవృక్షాలు", రచయితలు (పభంజనాలు, “రచయిశలు భాస్కరులు' ఫి 
“రచయితలు చం(దులు', “రచయితలు సమ్రాట్టుబు.” 


ఇలా రచయితంను గూర్చీ, రచయితలు తమనుగూర్చీ, తమ రచనలను 
గూర్చీ చెప్పిన, చెప్పించుకున్న సందర్భాలు అన్ని భాషల్లో అన్ని సాహిత్యాల్లో 
అవి పుట్టినప్పటినుంచీ ఉండనే ఉన్నవి. కాదన్నవాళ్ళూ "లేరు, కాదన్న సంద 
ర్భాలూ లేవు అయితే రచయితలందరికీ ఈ అవకా తంాయలీ అనుకో వడం 
పదిలమైన ఊహకాదు. . 


సాహిత్యాన్ని సృజియించే సామర్థ్యం, కవితాన్ని అల్జగలిగిన ' కౌశలం 
ఆందరికీ ఉండదు. ఆది పుట్టుకతో వచ్చేదేక్తాని సాధనవల్ల వచ్చేదికాదు. బీజంగా 


నైనా ఉన్నప్పుడే అనువైన వాతావర్త్గణ ప్రభావంవల్ల అది రు 1 


జో 


అందరికీ అన్నివస్తే సె. ఈ ప్రత్యేకత ఏందుకు? ఈ విశిష్టతలు ఎందుకు? అనుక 


తొలి దశల్లో అనివార్యం. (కమః ఉపజ్ఞ : మేలుకుంటుంది. ఆ 'మేలుకుంటున్న్యు 
తరుణంలో, కొంత. సాధన, కొంత: "అభిరుచి: తోడౌతాయి.. ఈవిధంగా: కళా క్షశిక్క 


228 ఇరివెంటి వ్యాసాలు 


కసిస్తున్న ప్పుడు, కళాసష్ష త్రికరణశుద్ధిగా నమ్ముతున్న , సిద్ధాంతం తోడై 

వ. ఆ కళకు ఉతధ్మాష్టత ఏర్పడి కళకు సామాన్యంగా ఉండే చిత్తాకర్షక 
శ కికంటే ఉన్నతమైన శ డిని సంతరించుకుంటుఐది. అప్పుడు ఆ కళ తపస్సు 
అవుతుంది. ఆ కళా(సష్ట "రక్ష అవుతాడు: అతడు సాహిత్యకుడౌతే అతని 
కృషి వాక్టుయతవన్సు es శ్‌ 


అటి వాజ్మయ pe ae (పభాకరులు. 
అ అతి 


సాహితీ సృజన వ్యవహారంలో నే కాదు, దైనందిన జ్రీవితంలోకూడా తాను 
నమ్మిందే ఆనగ అగడం, తనకు నచ్చని ఆచ్వారాన్నీ, ఆలోచననూ ముందు తనకు 
తానుగా విడిచిపెట్టడం చాలా అరుద్దైన సందర్భం. 


సంస్కరణ తనతోనే పారంభంకావాలనుకున్న మహితాత్ముడు గాంధీజీ, 
లోకం ఏమనుకుంటుందోన న్న భావాన్ని వదిలి, ఆగర్భ (శ్రీమంతుని కొడుకు, 
'విద్యాధికుడు, ఆఫ్రికా ఖండంలో (ప్రజా సేవకుడుగా అఖిండకీ ర్తి ర్తి నార్జించిన వాడు 
తన సోదర దేశీయులకులేని నిండై నవస్తా9లు తనకెందుకని కొల్హామగట్టి తృప్తి 
పడినాడు. ' అంతేకాదు (బీటిషు స్మమాట్టు ఆస్థాన సంవదాయాంను కళా లెక్క 


చేయలేదు. నిరాడంబరత నిర్మల హ్మదయానికి (పతీక అని నమ్మి తదనుగుణం , 


గానే జీవితాంతం, పర్షిశ మించినాడు తనకు నమ్యకంలేన్ని, అంశాలను ఎన్నడూ 
ఆయన అనలేదు. వ్రాయలేదు. ఇతరుల మనస్సులు కలత పడినా, ఇతరులు _పరి 
హేసించినా తాను నమ్మి న ఆంశాన్నే |పకటించినాడు, నిజానికి ఇలా (పవర్తి రించ 
డానికి ఎంతో ధైర్యం కావాల్మె సత్యంపట్ల ఉండే నమ్మకమే ఆయనకు అధై ర్యాన్ని 
సమకూర్చింది. ఆయన జాతికే ఆదర్శపురుషుడుగా రూపొందినాడు. ఆయన 
తస తవస్సుతో, తన వ్యక్తిత్వాన్ని మలచుకుని సమకాలికుల్తైన ఎందరో మేధా 
పులకు, పండితులకు, (వతిధావంతులకు ఆరాధ్యుడై నాడు, ఆయనకంచదె గొప్పగా 
చదువుకున్న "వారు బహుముఖ _పజ్ఞాసముపేతులు ఆయనకు _ మోకరిల్లినారు. 
ఇది (వపంచేతిపాోసంలో అరుదైన (ప్రసక్తి. రాజకీయాలు .|వ్రాసిరా, మతమ్షిష్ట 


యాలు (వాసిసా నిర్యలమైన హృదయం, విశ్వమానవ సోద రభావం, అచంచల 


మైన ఆత్మవిళ్వానం, అకుంఠిత మైన దైవభక్తి భంగ తరంగా (వస్ఫుటమవు 
తూనే ఉండేవి. రాజకీయాల్లో కళ్మలం ఉండే కీరుతుంధనే భావాన్ని. ఆయన 


తట 


6. 


ఆదర్శరచయితలు _పభాకరులు 229 


ఖండించినారు. వ్యాపారం అంటే మోసం కాదని ఉద్భోషించినాడు. (పజోద్యమం 
అంటే వర్గఘర్షణ కాదని (ప్రకటించినాడు. (ప్రేమలేని (ప్రజాజీవితం, సౌశీల్యంలేని 
వ్య త్యం గర్డే సీయములని ఆచరణరూ పేణా నిరూపించిన మనీషి అతడు. 


"1924 లో గాంధీజీ మద్రాసు వచ్చినప్పుడు ఆయనను (పభాకరులు 

సంద ర్శించి- క్‌ 
“వినయ కుటీరరిబునన నొల్చితివిగ దా 

గర్వపర్వతము పై (గాలువారి 
పొరతొలగించి కన్దెరపించితివిగ దా 

యైశ్వర్య భోదాంధులై నవారి _ 
తినిపించితివిగదా తనయింట తియగూర( 

బొరిగింటి పులగూర యరయువారి 
స్వాతం్యత్య వీధిలో జనజేసితీవిగదా 

పారతం(త్యపుగొంది బడలువారి | 


ఆరసితివిగా జగ బెల్ల నాత్మగృహము 
మాడ్కి నీవంటి యు త్తమ మర్త్యుడేడి? 
జయము. నీకెందు నీ కార్యచయమునందు 
సత్కపాకంధి! మోహనచం[ద గాంధి!” 


అన్న చాటుపద్యం చెప్పి చరితార్థులెనారు. గాంధీజీ భవ్యమైన జీవిత 
విధానం యోగవిష్ణులై న (ప్రభాకరులను సవాజంగానే ఆక కర్షించింది. అంతవరకు 
(ప్రభాకరుల “కవితల్లో, _ప్రాహిత్యనిమర్శల్లో సత్యనిరూపణాళ క్రి కి అక్షరశః 
గోచరిస్తుంది. 


సాహిత్య జీవితంలో సత్యంకోసం ఆయన పోరాడవలసి వచ్చింది. అబద్ధా 


లాడటం, కలబొలి (వాతలతో పాఠకులను మభ్యపెట్టడం, ఆతియశోలిప్పతో, 
స్ట ౧ ౧ ట 


ఈర్ష్యాసూయాల _ విలయతాండవాలు ఆయన తన సమకాలిక రచయిత లె 


లోనో చూడగలిగినారు. |ప్రభాకరుని కిరణం తమస్సులను సహిస్తుందా? సహేతు 


కంగా (ప్రత్యర్థులను sda యాధార్థ్యాన్ని తెలుసుకోవడానికి ఎన్నో 
IV. 16 


280 ' ఇరివెంటి వ్యాసాలు 


. (పయత్నాలు చేసినారు. rs సంయు క్తికగా, పొందికగా, పొంకంగా, 
రుచిరంగా, మృదువుగా |వ్రాసినారేకొని కటువుగా, తాపట్టిన కుందేటికి మూడే 
కాళ్ళన్నట్లుగా, తమకే తప్ప ఇతరులకు ఏమీ తెలయనట్టుగా, నిరాధారంగా 
(వాయలేదు. పరిశోధనలో, అందులోనూ 'సాహిత్య పరిశోధనలో సమున్నత 
(పమాణాలను నెలకొల్పి నేటికీ అనుసరణీయాలుగా ఉన్న పద్ధతులను. ప్రవేశ పెట్టి 
(పభాకరులు పరిశోధకుడు సత్యగ వేషణా దృక్పథంతో వ్యవహరించవలసిన 
“వాడనీ, సత్యంపట్ల సమ్మకంలేనివాడు పరిశోధనా రంగంలోనికి _ వస్తే సత్యం 
బయల్పడద నీ, పరిశోధకునికి సౌశీల్యం అత్యంతావ శ్యకం అనీ నిరూపించ 
గలిగినారు. 


వైయాకరణి, తార్కికుడు, పండితుడు దొరుకుట సులభము. కాని 
యోగ్యుడు దొరుకుట కష్టమన్నారు వీరేశలింగం పంతులుగారు. మంచి మనిషి 
కానప్పుడు రచయిత అయితేనేమి కాకపోతేనేమి? మనిషిగా విఫలుడై నవాడు, 
గర్భ నీయుడై నవాకు, కుసంస్కారి రచయిత అయితే అతని రచనవల్ల 
(పయోజనీం ఉండదు. రచన ఏపాటిదో చూడరు జనులు, రచయిత ఏపాటివాడో 
చూస్తారు రచయిత తానంటున్న మాటకు విరుద్ధంగా (ప్రవర్తిస్తే అతని రచనకు 
విలువ ఉండదు. 


చదువు కంటే సంస్కారం గొప్పది అన్న సూక్తి ఎంత విలువైననదో ! 
(ప్రభాకరుల జీవన సరళికి ఆయన రచనల్లో భావాలకూ ఎంతో సామ్యం ఉండేది. 
తాను నమ్మనిది, తాను చేయనిది ఎన్నడూ చెప్పేవారు కారు; (వాసేవారుకారు. 


వరజుల్కం దురాచారమని రచనలు చేసేవాడు కట్నం తీసుకుంటే, 
కట్నం ఇస్తే ఆతని రచన వినోదంగానే మిగిలిపోతుంది, - రచనల ద్వారా 


సమాజాన్ని మారుస్తామన్న కళాకారులందరికీ ఇది వర్తిస్తుంది. సంఘ దూఖ్థ 
న్‌ 


లను దుయ్యబట్టిన రచయితల్లో వీరేశలింగంగారికి ఇంత గౌరవం ఎం 
దక్కింది? తెలుగువారికి |ప్రాతఃస్మ రణీయు డెందుక్రై నాడు? ఈ (ప్రశ్నకు సమా 
ధానం ఆయన ఆత్మకథ చదివిన వారికే తెలుస్తుఎది. 


ఆదర్శరచయితలు (పభాకరులు 281 


(పభాకరుల సాహిత్యవిమర్శ వ్యాసాల్లో - భాషాసౌందర్యంతో పాటు, 
విషయ యాథార్థ్యం అంతటా పరచుకొని ఉండటం అందరీకీ తెలిసిన విషయం. 
ఏది సత్యమో అదే సుందరం. ఆసత్యం సుందరంగా ఉండదు. ఒకవేళ ఉంటే 
అది 'శివ(ప్రదం కాదు. స్ట 


(పభాకరులు సంప్కతాం[ధ భాషా సాహిత్యాల్లో అంచులు ముట్టిన 


పాండితీ గరిమను సంతరించుకున్న మనీషి కాబట్టి తత్త్వాన్ని తరచి చూపి 


నిష్కర్షగా చెప్పగలిగే అవకాశం ఆయనకు లభించింది. పాండితీ (పతిభలు 
అత్యంతంగా ఉన్న మహామహులు లేకపోలేదు. కాని (ప్రామాణికులు కాలేక 
పోయినారు. (పభాకరులకు తపస్సు తోడైనది. వాజ్మయ సేవ ఆయనకు వృత్తి 
కాదు. (ప్రవృత్తి. 


వాజ్మయం (పజలసొత్తు అని ఆయన నమ్మినారు, - కనుక గిడుగువారి 
వ్యావహారిక భాషా ఉద్యమానికి బాసటగా నిల్చి రచనలు చేసినారు. 


కాలానుగుణంగా తెలుగు లిపి మారితేనేగాని (వాతలో సౌలభ్యం ఏర్పడదని 
భావించి లిపి సంస్కరణకు పూనుకుని, అనువైన సూచనలు చేసి, మార్పులతో 
ఒక నమూనా లిపిని సిద్ధంచేసినారు. ఆ లిపిలోనే కొందరు పెద్దలు వీరికి లేఖలు 
(వాసినారు కూడ, ఆచరణ యోగ్యం కాని ఊహ ఆయనకు తట్టనే తట్టదు. 
పూర్ణ పురుషుని లక్షణ మది. 


తొలి తెలుగు పదం 'నాగబు'ఆని శాసనాలను పరిశోధించి నిర్ణయించి, 
తెలుగుభాష ఎంత (ప్రాచీనమైనదో నిరూపించి, తెలుగు సంస్కృతి చరిత్రకు 
శ్రీకారం చుట్లినారు. 
లట 


మాండలిక భేదాలకూ, లేఖనదోషాలకూ, కాలపురుమని దాడులకూ గురై. 


తికమక పెట్టుతున్న శాసనాల నెన్నింటికో సరియైన పాఠాలను కుదిర్చి, భాషా 
చరిత్రల నిర్మాణానికి దోహదం చేసినారు, 


282 - ఇరివెంటి వ్యాసాలు 


మరుగుపడిన 'చాటుపద్యాలను గుర్తించి, పాఠ్య భేదాలను పరిష్కరించి, 
ఆ వాజ్మయ శాఖికు పునరుజ్జీవితాన్ని (పసాదించిన సహృదయ పరిశోధకులు 
శ్రీ-పభాకరులు, 


అంత పండితులై నా జానపదులు సాహితీలతను పందిళ్లపై కి ప్రాకించినారు. 
(పజాసూ క్తములనదగిన సామెతలనూ, పొడుపుకథలనూ, జాతీయాలనూ సేక 
రించి, భావితరాలకు పళిశోధన సామిని అందించినారు. 


సంస్కృత నాటకాలను కొన్నింటిని తెనిగించి, నాటకానువాద విధానానికి 
కొత్త మెరుగులు దిద్దినారు. 


“కామందకము వంటి సాహిత్యేతర [గంథాలకు [ప్రామాణికమైన విద్వ 
త్చీఠికను సమకూగ్చి తమ బహుముఖీన (ప్రజ్ఞా పాటవాలనూ, నూక్నాంశ 
గవేషణాసక్రిని పదర్శించినారు. 


తాళపత్ర (గంథాలను పరిశోధనా వ్యాసంగానికి అనుకూలంగా తీర్చిన 
ఖ్యాతి (పభాకరులకే దక్కుతుంది. మదాసులోని (పాచ్యరిఖిత పుస్తక భాండా 
గారంలోని (వ్రాత పతులనూ తాళప|త్రాలనూ పరిశీలిస్తున్న సందర్భంగా ఎందరో 
పండితులకు, పరిశోధకులకూ వివరాలను అందజేసి సారస్వత వ్యాప్తికి ఇతోధిక 
మైన కృషిచేసిన సవృాదయులు (ప్రభాకరులు. 


వచన రచనలోనూ ఒక (పత్యేక శెలికి మార్గదర్శకులై నారు. - వివిధ 
(గంథాలకు ట్రాసిన పీఠికల్లో, వ్యాసాల్లో నాతిదీర్హ మైన సుస్పష్ట మైన వాక్యరచనా 
విన్యాసాలు పఠితల ఆస క్రిని ఇనుమడింపజేస్తూ ఉంటాయి. అరుదై న, ఆంద మైన. 
అచ్చ తెనుగు పదాల సంయోజనం, నాతిదీర్హ సంస్క్మత సమాస [ప్రయోగం 
తెలుగు వచనసాహితిలో అరుదే. వాక్యాల్లో ఒక తూగునూ పద్యమేమో అన్నంత 
అందంగా లయాత్మకంగా సాధించినారు (ప్రభాకరులు. 


కథల్లో ఆయన చూపిన మెలకువ చెప్పుకోదగ్గది. కథ (వ్రాయడం కాదు, 
చెప్పడం ఆనుకున్నా రేమో ఆయన! కథ చదువుతున్నా. వింటున్నట్టు ఉంటుంది. 
ఆసలు కథ అనే వచం చెప్పడం అనే అర్థం వచ్చే ధాతువునుంచి రూపొందింది. 


7 
టో 


. చమత్కారం, ఛందఃపరి ణతి దర్శనమిస్తాయి. 


ఆదర్శరచయితలు (ప్రభాకరులు ' 288 


 లేఖల్లోనూ అంతే! మాటాడినటే ఉంటుంది వాక్య విన్యాసం. 'ఆర్జ్రత, 
౧ ఐ ౧ 
ఆత్మీయత, | హితచింతన అక్షర బద్ధమైనట్టు ఉంటాయి. 


, ఆయన జీవితంలో చరమదశ ఆర్ల రక్షణకే అంకిత మైపోయింది. యోగ ' 
డిపికల్య వెలుగుల్లోనే గడచిపోయింది. అందుకేన్లేమా మహాకావ్యరచనకు పూనుకో 
లేదు. అ లఘుకావ్యాల్ల్మః ఆయన కవిక్వాశయం, పద[ప్రయోగ కౌశలం, భాషా 


జ 


“పరుషము,; నివృయోజన, మబద్ధ, మనార్యము చేరరాదునా 
విరచనలందు; డెందము పఫి(తముగా విలసిల్లి సత్యసుం 
దరము పరార్థయు క్రమగు తత్త్యమునే వెలయింప(గావలెన్‌ 
గురుచరణారవిందములకున్‌ (ప్రణమిల్లెద నట్టి నేర్మి కై.” 


“పరుసపు వాత, క|కమపు[వ్రాత, కసత్యపువా(త కెందునా 
కరమునకుం [బసర్పణము కల్గకయుండుత; సత్యమైనదే 
సఠసమునై నదే రచన సల్పెదగాక; యటే భుటింప(గా 
గురుచరణారవిందములకుం (_బణమిల్లితి బాసచేసితిన్‌.” 


“కవితాపట్టము( గట్టుకో( దొలుత వేడ్కల్‌ రేగ నాకుం గృతుల్‌ 
చివురొ తెన్‌, వెస మోము మొత్తె, ని(క నాచే జెల్లవీ కల్ణబొ 

ల్లి వినోదంబు లివే జరామరణముల్‌ చీడల్‌ హతంబార్చి పు 
ట్టువు చెట్టున్‌ సభలీకరించుకొని యంటుల్‌ గట్టెగాన్‌ మాలినై .” 


“ధనసంపాదన శర్పరత్వష్థున వంతల్‌ సెంద, నుద్యోగపుం 
బెనుపుల్‌ వొంద(గ వందుజన్‌, సుకవితా విద్యావిశేషమ్ములన్‌ లు 
ఘనతన్‌గోరి తపింప, నీపయి జగత్కల్యాణమై పొల్బు నీ 
యనవద్యస్థిర సత్కృపాగరిమమే యర్థింతు నాత్మేశ్వరా!” 


ల్‌ 


284 | ఇరివెంటి వ్యాసాలు 


“వ ర్తింతున్‌ మత దేశ జాతి కృతముల్‌ వై విధ్యముల్‌ వీడి, ని 
ర్వ ర్తింతున్‌ బరిచర్య నార్తులకు యావ(త్సజ నర్పించి, యా 
వర్తింతున్‌ గురుదేవసూ కములు భావస్ఫూ ర్తి నట్టయ్యు నే 

. ధూర్తుండౌదు నొకౌక్కచో నడ(పుమీ. తుందుడ్కు నాత్మేళ్వరా!” 


“త్రిక రణకద్దిగా. భవదధీను(డనై యితర (ప్రవృత్తి వీ 

డికొని పరార్థలాభ్య ముక టేగమనించెద నింక మా 

యికము ధనాదికమ్ము గణియింపను సత్యదయోపకార సా 
ర్థకమగు నాత్మ చింతన పథమ్మును దప్పి చరింప నీశ్యరా!” 


ఈ పద్యాలు (పభాకరులవి. వీటిలో ఆయన మహనీయ వ్యక్తిత్వం, 
సాహిత్య తత్త్వం సాశ్షాత్క-రిస్తున్న వి. ఈ పద్యాలకు వ్యాఖ్యానం చేస్తే బుషి 
కాని వాడు కావ్యం (వాయలేడన్న ఆర్ష సందేశం సుబోధకమవుతుంది. 
రచయితలు ఎలా (పవరి రించాలో (పభాకరులు చెప్పిన తీరు తెన్నులు తెలిసి 
వస్తాయి. విశ్వ మానవ స్నాభా్య(త్రం కవికి ఉంటేనే తప్ప అతని రచన సఫలం 
కాదనే ధ్వని ఈ పద్యాల్లో ఉంది. 


గాంధీజీ ఆలోచనా విధానానికి సమాంతరంగా సాగింది (పభాకరుల 
లేఖిని, 

మీకు సన్మానం చేస్తామంటే “సన్మానం అక్కరలేదు, ఊళ్ళో మంచినీళ్ళ 
బావి తవ్వించండి' అన్న రచయిత వ్య క్రిత్వం ఎంత విలువైనదో! పలువురు 
మహాకవులుగా ఉ్యారేగుతున్నవాళ్ళతో పోలిస్తే పభాకరులను ఎక్కడ నిలపాలో ? 
తాము దైవాంశ సంభూతులమని నిరంకుశంగా, కర్కశంగా బీభత్సంగా (వజా 
దా౭న చేస్తున్న (పభువులకు సమకాలికుడై న బమ్మెర పోతన ఆ రాజులను 
“మనుజేశ్వరాధములు” ఆనగలిగినాడు. “ధన మదాంధుల కొలువేల తావసుల కు” 
అని నిరసించినాడు. బాధలను అనుభవించినాడేకాని నమ్మిన మాటను అన 
కుండా ఉండలేకపోయినాడు. కనుకనే పోతన ఆదర్శ రచయిత. తా 
నమ్మినదే (వాయగలిగిన రచయిత, మనగలిగిన రచయిత నిజమైన రచయిత. 
భారతీయుల చరి[తలో అలాంటి రచయితలు నిర్వహించిన పాత ఆమేయ 
మెనది, 


= తత 


"ta 


ఆదర్శరచయితలు (పభాకరులు :285 


అనేక సాహితీ (ప్రక్రియలను చేపట్టి సుసంపన్నం చేసిన (ప్రభాకరులు 
సాహితీ (సష్టలకే పాథేయాన్ని అందించి “రచయితలుగానే జీవించలేదు. ఆయన 
రచనా వ్యాసంగం ఒక యెత్తు. ఆయన యోగజీవితం ఒక యెత్తు. సచ్చీలత, 
దేశాభిమానం, సర్వధర్మ సమభావం, సత్యనిష్ట, ( పేమార్దు హృదయం, ఆయన 
. "అ ౧ 
వ్యక్తిక్వానికే ఆ(మేడితాలై నవి. ఆయన ఆదర్శ మానవుల్తె నారు. 





సాహితీ సృజవంకోనూ,. పరిశోధనలోనూ, దైనందిన జీవితంలోనూ. ఏక 


ళ్‌ సూ(తతను, అంటే సత్యానికి కట్టుబడి ఉండే పద్ధతిని ఆయన అనువర్ధించి 
+ . నారు, కనుకనే ఆయన ఒక పావీనాం|ధ్ర (గంథాన్నే పరిష్కరించినా, ఒక 
పదానికి అర్థాన్ని నిర్ణయించినా, ఒక కవి హృదయాన్ని ఆవిష్కరించినా, 
వ | సాహిత్య చరి|తలో ఒక అంశాన్ని విశిష్ట దృకోో_ణంతో పరిశీలించి చెప్పినా 


తర్కాన్ని, సత్యాన్ని ఊతగా తీసుకున్నారు. జల్బనతో రాణించే కవిత్వంలో 
కూడా అవనుభూతమైన అంళాన్ని, శాబ్దిక చమత్కారాన్ని, గతానుగ తంగా 

వస్తున్న వర్ణన విధానాన్ని విడనాడి కవిత్వం కూడా సత్య స్పర్శను వీడకూడ 
దని భంగ్యంత రంగా తమ సందేశాన్ని అందించినారు. ఆయన సాహిత్యాన్ని 
చక్కగా పరిశీలిస్తే సాహిత్యాన్ని ఒక యోగంగా ఉపాసించినా రనిపిస్తుంది. 
“యోగఃకర్మసుకౌశలం” అన్నట్టు ఆయన యోగ జీవితం, ఆయన సాహిత్యాన్ని 
మహిమాఢ్యం చేసిందని నమ్మవచ్చు. “సత్య దయోపకార సార్దకమగు నాత్మ... 
చింతన పథము” శ్రీ (ప్రభాకరుల సాహిత్యమూ జీవితమూ. ఆదర్శ రచయితలు 
(పభాకరులు అన్న ఆంశం మరింత చక్కగా అవగాహన గావాలంటే ఆయన 
ఆత్మకథ కా (పభాకరము' చదువ వలసిందే. * (ప్రజ్ఞా ప్రభాకరంి “దివ్య 
దర్శనము” చదివి (ప్రభాకరుల (ప్రజ్ఞా (పభావాలనూ, గ జీవన సరళినీ 
అవగతం చేసుకోవచ్చు. వివిధ (గంథాలకు (వాసిన పీఠికల్లో యధార్థ్యాన్ని ఎలా 
అశయించవలెనో పరిశోధకులకూ, పాఠకులకూ మార్గాలను సూచించినారు. 
అన్నిటా ఆయన ఆదర్శాలనే నిలిపినారు. భావి తరాలకు పథనిర్దేశకులై నారు 


ఆయన. దివ్య సంస్క రణం ఉత్తమ సంస్కృతి పరిరక్షణం, పట్టా, శ 
సాహిత్య సంవర్థనం, ఉత్తమ పరిశోధన పరివర్థనం. ఆయన సాహిత్యాధ్యయన 
(ప్రసారాలు ఉన్నత ప్రమాణాలందుకోవాలనే సభా (ధువతారలు, 





౨86 ఇరి వెంటి వ్యాసాలు 


(ప్రభాకరులు సృజించిన సాహిత్యాన్నంతా అధ్యయనం చేస్తే తెలుగు | 
సాహిత్యానికి సంబంధించిన అనేకాంళాల లోతు పాతులు తెలిసివస్తాయి. 'మానవ 
జీవితానికి సంబంధించిన అనేకాంశాలతో పరిచయం ఏర్పడుతుంది. పూర్ణపురుషుల ॥ 
సాషాత్యాధ్యయం జీవితానికి సత్పథాన్ని (ప్రసాదిస్తుంది. (ప్రభాకరశాస్త్రి మెమా 
రియల్‌ (టస్తువారు ఆయన రచనలన్నింటినీ ఆరదించే (ప్రయత్నాలు (ప్రారం 

ట్‌ 
భించి కొంతవరకు కృతక్థృత్యులై నారు. అనతికాలంలో (పభాకరుల సమగ 
సాహితొన్ని అందించి చరితార్థులు కావాలని ఆకాంక్షిస్తున్నాను, * 











* “పభాకరస్మారిక(2)'లో (ప్రచురితం. ము[దణ, ఫ్‌(బవరి 1980. 


"జ్య 


శ ళ్‌ 


TTT. 
పద్మావతీ ఆర్ట్‌ (పింటర్స్‌, 1-1-517/B/1, న్యూ బాకారం, గాంధీనగర్‌, 
హైదరాబాదు - 500 880. ఫోన్‌: 68418 


